తాళ్ల పాక పదసాహిత్యం - సంపుటం - 1 


అధ్యాత్మ సంక్‌ ర్తనలం 


(తాళ్లపాక ఆన్న మాచార్య విరచితములు) 





పబుర ల 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
1998 


"ళ్లపాక పదసాహిత్యం - సంపుటం - 1 





(తాళ్లపాక అన్నమాచార్య విరచితముులు) 


పరిష్కర్త 
కీ శే, గౌరిపెద్ది రామసుబ్దశర్మ 





(ప్రచురణ 
ఉరుముల తిరుపతి దేవస్థానములు 
1998 


తిరుమల తిరుపతి దేవస్తానములు 
తిరుపతి 


పతులు : 2,000 


(కపచుతలా : 
త MK.R వినాయక్‌, LAS 
తిరుమల తిరుపతి దేవస్తానవమేలూ 


తఆరుపతుూ,. 


యు(దలా న్‌ 
(తివెణకి ఆఫ్‌సెట్‌ (ప్రింటట్స్‌ 
14/264, -ఈడేపల్రి 
మచిలిపట్నం - 1 
ఆం(ధ్ర(ప్రదేశ్‌ 





ఇందరికి అభయంబు లిచ్చు) చేయి 
కందువగు మంబిబంగారు చేయి 4 


కలియుగ ్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్యాాన్ని, 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ, శృంగార సంకీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. విరి పుత్రుడు తాళ్లపాక reo మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు (్రై॥శ॥ 15-16 శతాబ్దాలకు 
చెందినవారు వీరి స్వస్టలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్హా రాజంపేట తాలూకా 
తాళ్లపాక([గ్రామం. 

శ్రీ1శ॥ 15వ శతాబ్దంలో వైప్లవమత (ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్యరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవోరు తాళ్లపాకకవులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో “తాళ్లపాక అరిలో లభించాయి 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం (క్రీఃశ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది తదుపరి [క్రీ।శ। 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంకీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది 
ఇవి తిరుమల తిరుపతి దేవస్తానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్తానములవారు కక్రీ॥శ॥। 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. (క్రీ॥శ॥ 1922 సంవత్సరం నుండి 
క్రీ;శ॥ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిభ దశలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్తానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను వాత(ప్రతుల్లో [వ్రాయించటానికి పూనుకొన్నారు 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముదైంచబడ్డాయి 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబంపాటు కొనసాగలేదు 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్నీ సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి 


క 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ము(ద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దశల్చనె తిరుమల తిరుపతి దేవస్తానం ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కి;శే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రీ, పంఢిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పి టి జగన్నాధరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్తాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకిర్తనలకు దేశవ్యాప్తంగా 
విశేషవ్వాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకిర్తనలు 
సాహితీవేత్తలకు, సంగీత వీద్యాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు పరిశోధకులకు, 
సాహిత్య్వచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాయి తాళ్లపాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ము[ద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్తానాల యాజమాన్యం సంకల్నించింది 

(పధమతః తాళ్లపాక కవుల సంకెర్తనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్త) 
విద్యాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్తానాలు) ఆచార్య కె సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడిస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ ఆచార్య ఎం 
శ్రీిమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాసంస్త, శ్రీ 
వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు (ప్రభాకరరావు 
M A.Ph 0 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము 

దీని తర్యాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్దంచేస్తున్నాం. 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ, వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం 

M.K.R. వినాయక్‌ 
కార్యనిర్యహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్తానములు 


నేల 


క్రీఃఈ 15వ శతాబ్దంలో భక్తి, ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత ్యసంకీర్తనలు, 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్వాన్ని ఎన్నోవేల సంక్షీర్తనలద్యారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు శరణాగతి తత్త్వాన్ని ప్రబోధించారు 

క్రీ॥ ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్చరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు తన పదహారవయేట శ్రీ వేంకటేశ్చరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంకీర్త్రనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్భకుడై 'పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు. ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు అన్నమయ్య (గ్రాంధిక, శిష్టవ్యావహారిక, వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతాం(ధ్ర 
సంక్షీర్తనల్ని రచించాడు జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్భ్శకుడైనాడు 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్వరముద్రాంకితాలు వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక సెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు 

ఇహపర (శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర లాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్తానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రొజెక్ట్‌ స్టాపించింది అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆం(ధ్రేతర 
రాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, (ప్రాచుర్యం పొందాయి 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్రంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయ(ప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి మరియు అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు కు(గ్రామ స్తాయినుండి 
మహానగరాలస్థాయివరకు జరుగుచున్నాయి అన్నమాచార్య (ప్రాజెక్ట్‌ వివిధ నిశ్యవిద్యాలయాల 


స 


సమన్వయంలో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సం॥ నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది ఈ ప్రణాళిక (క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్ప్సింపబడ్డాయి 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలపట్ట నానాటికీ పెరుగుచున్నీ 
ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమగ్రంగా పునరు శద్రించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది 
పూర్వము[ద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీరికలు యధాతధంగా ముద్రింప 
బడుచున్నాయి  పరిష్కర్తచే పీరికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పారకుల సౌకర్యార్దం క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వము[ద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి సంపుటాల సంఖ్యల మార్పులు (ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది 
తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది 
భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమ(గ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్తానం ధర్మకర్శత్వమండలి అధ్యక్షులు శ్రికలిదిండి 
రామచంద్రరాజు గారికి, మరియు ధర్మకరృత్వమండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంజలి 
ఈ సంపుటాల ముద్రణకు ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్తానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంకె ఆర్‌ వినాయక్‌ | A5 గారికి కృతజ్ఞతాంజలి 
తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్తు, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్తానాలు) ఆచార్య కె 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాసంస, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు M A ,Ph ద గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు 
ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్తానముల ము(ద్రణాధికారి శ్రీ ఎం లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి తి దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు 
డా॥ మేడసాని మోహన్‌ MA!PhD 
డైరక్షర్‌ . 
తేది 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ _ 
తిరుమల తిరుపతి దేవస్తానములు 
తిరుపతి 


తాళ్లపాక పదకవుల సంకీరనల సంపుటాలు 


సంపుటాలు 


అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 





ని 


సంఖ్యా వివరణ పట్టిక - 1998 


సం౩ర్తనాచార్వుని 
పేరు 







తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళపాక అన్నమాచార్యులు 
ఛా 
తాళపాక అన్నమాచార్యులు 
ళు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళపాక అన్నమాచార్యులు 
ap) 
తాళపాక అన్నమాచార్యులు 
ap) 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళపాక అన్నమాచార్యులు 
వ్వా. 
తాళపాక అన్నమాచార్యులు 
ధ్‌ 
తాళ్లపాక చినతిరుమలాచార్యు! 
తాళపొక అన్నమాచార్యులు 
లా, 
తాళపాక అన్నమాచార్యులు 
లా 
తాళపాక అన్నమాచార్యులు 
లా 
తాళపాక అన్నమాచార్యులు 
రా 
తాళ్లపాక పెదతిరుమలాచార్యుః 
తాళపాక అన్నమాచార్యులు 
లా 
తాళ్లపాక పెదతిరుమలాచార్యుః 
తాళపాక అన్నమాచార్యులు 
C౧ 
తాళపాక అన్నమాచార్యులు 
C2 
తొళపాక అన్నమాచార్యులు 
ap) 
తాళపాక అన్నమాచార్యులు 
య 
తాళపాక అన్నమాచార్యులు 
ae) 
తాళపాక అన్నమాచార్యులు 
యం 


10+11(1,2భాగాలు) 
12 
4 
13 
14 
15 
16 
17 
18 
19 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 




































| శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
య 

తాళపాక అన్నమాచార్యులు 
0 (| 

తాళపాక అన్నమాచార్యులు 
(3p) 

తాళపాక అన్నమాచార్యులు 
రా 









| శృంగార సంకీర్తనలు 








| శృంగార సంకీర్తనలు 





| శృంగార సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు 





“శృంగార సంకీర్తనలు 


* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమగ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్దతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. "పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రధమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో (క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
(ప్రధమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6, 7, 8, 9 సంపుటాలు 
ప్రస్తుతం 1 2, ౩ సంపుటాలుగా (గ్రహింప వినతి. వివరములకు ఆయా సంపుటాల 
పీరికలు చదువగలరు. ఈ మార్పును సహృదయ పారకులు గమనించగలరు. 





వేంకటేశపరబహ్మ రనతుందిలమాననం । 
అధ్యాత్మవిద్యామర్మజ్ఞం అన్నమార్యం నమామ్యహమ్‌ ॥ 


తాళ్ల పాక అన్నమాచార్యుల అధ్యాత్మ కీ రనలుగల మొదటి. 
వంద నేకులకు సంబంధించినది యీసంపుటము. ఈవందలో 51 
నుండి-60 వరకు గల 10 రేకులు, 7! నుండి 77 వరకుగల 7 రేకులు, 
వెరసి 17 కేకులు లేవు. కాగా రికి శేకులలోని పాటల సంపుటమిది. 


ఈ 88 "రేకులలో 54 రేకులోలని 881 పాటలను కీ॥ ౩ే॥ 
వేటూరి (పభాకరశా(స్త్రిగారు 29-6-1950 నాటికి “అన్న. 
మా చార్యుల అధ్యాత్మకీ_ర్థనలు =” అనుపేరుతో 5 వ సంపుటముగ 
[పకటించిరి. మిగిలిన 29 రేకులలోనిషాటలు 17కిగా కీళ 3ే॥ 
రాళ పలి అనంతకృ ప్తశర్భగారు, తాము (వ ESOS Ll 

6౧౫౧ ఈ ve 
సంవుటములోే లె.వ భాగము గ లి0._లె_ 1955 నాటికి ము[దింపించి 
[పకటించిరి. పీరు [పకటి చిన రెకలలో 69 వ సంఖర్టగలరేకునకు 
సంబంధించిన రెండుపాటలు వీరిము [దణమువ జారిపోయున' కాగా 
పీరు [పకటించిన 29 రకు౭ లోనివిగా పీరనినట్లు 178 మాత మే కాక 
పూర్వముదితములో జారిపోయిన రెండుసాటల తో కలిసి 175 పాటలు 
కాగలవు. [ప్రభాకరశాస్త్రి గారి ఏ91 పాటలూ, +*'ళవలివార 175 
సతి. na) 

పాటలూ వెరసి 506 పాటలు ఈనంవుటమున పకొటింపబడిన వి 

అన్నమాచార్య అధ్యాత్మకి ర్తనల మొదడటవంచ రేక లభోని_ 
పాటలు వై తెలిపినవిధముగ అ స్హవ్వస ముగ ఎందుకు క శే॥ శాస్తి 


2 


గారు కీ॥ శే॥ శర్శగారు వరునగా ర, 11 నంవుటములలో (వక ఉఊింప-_ 
వలనివచ్చినదో తెలుపుట నాక రవ్యము 

ఈ రేక్షులణా ౨ ఇ *ళ్ల పాక కవులసారన్వతము గడ్డకు తీసికొని 
వచ్చుటకు (పయత్న ముచేసినవారలలో మొట్టమొదటి వారు (శ్రీ, సాధు 
నుబవ్మాణ్యశా (స్త్రిగారు. ఇెద్ద కేకులు తప్ప తక్కిన రేకులలోనిపాట._ 
లన్నీ 1922.28 సంవత్సరములలో (శ్రీ సాధు సు బవ్మ్శాణ్యళా (స్త్రి- 
గారు, అప్పటి అధికారులఅండతో ఎత్తి వాయించి చెట్టినట్లును, పదో 
కారణముగ ఆ(వాత (పతులు శిథెిలములై నట్లును, (శ్రీ సాధు నుబ- 
వ్మాణ్యళా స్రిగా 5 న్వయముగ నాతో చెప్పిరి ఇట్లు నష్టమై 
పోయిన్నవాత[పతులలో వాతశేషములుగా మిగిలిన కొన్నింటిని, 
‘The Minor works of 21120212 Poets’’ (తాళ్ల పాకకవమలలఘు. 
కృతుల్ఫ్రుఅను పేరుతో మొదిటి నంపుటముగా పండిత విజయ రాఘ బా. 
చార్యుల పరిష్కరణముతో 1985 లోను, “అన్నమాచార్య అధ్యాత్మ 
సంకీ_రనలు ** అనుపేరుతో ఆెండవనంపుటముగా 1986 లోను 
“ అన్నమాచార్య శృంగార నంకీ ర్తనలు”  అనుపేరుతో మూడవ 
సంవుటము-శా 1987 సంవత్సరమునందును కొన్ని ము(దింపించి (పకటిం 
పబడివవి. ఈ మూడునంపుటములకు పరిష్కర్ని కీ; శే* పండిత 
విజయ రాఘవా చార్యులుగా రె. ఆ తర్వాత, ము|దణమునకు [వ్రాత 
[పతులు లేకపోవుటచేతనో, మరెందుచేతనో ఆము దణ కార్యము 
స్తంభించినట్లున్న ది. 


తర్వాత కీ[ ఛే, [పభాకరళా స్త్రిగారి సంబంధము ఈ రాగి_ 
రెక౭సారన్వతమున కబ్బినది. చె తెల్సినమూడునంపవుటములవరి_ 
ష్టార|పాకటనములు క్రీ, శే, వేటూరి (వ భాకరశా(స్త్రిగారికి రుచింవ క 
పోవుటచేకాబోలు, ఆరేకుల నన్నిటిని కవులవాంరీగా, అధ్యాత్మ 
శృంగార సంకీర్తనల వాదిగా౪ వింగడించఛచుకొని, ఆసారస్తుతమును వాదు 
వరువ;గా (పకటించుటకు పూనినిట్లు 1947 న శ్రీ శాస్త్రిగారు 


వెలువరించిన 4వ సంపుటముపిఠికవలన తలియుచున్నది. వారు 4వ_ 
సంపు టములో అన్న మాచార్యు* శృంగార సంకీ_ర్ర్తనమ.లను కొన్ని ౦- 
టిని 1947 న (వకటించి, తరు వాత 5 వ సంపుటములో వె తెల్పిన. 
విధముగా అన్నమాచార్యుల అభధ్యాత్మకీ రృనలను (పకటించిరి విజయ, 
రాఘ వాచార్యులపరిష్క్రరణముతో వెలు వ డినసంపుటములలో 
'రేకులసంఖ్య గాని, నేటి | వాతకుతగినట్టు (వాత మోడిగాని పాటింహ- 
బడలేదు. అందువలననే కీ॥ 3॥ శాస్త్రిగారు ఇవి-యివి ఫలానా 
ఫలానా వారి రేకులు అని విభజించి, పాతవారు రెండవ సంపుట 
ముగా [ప్రకటించిన అ ధ్యాత్మకీ_ ర్రనలలో ఆాము (క॥ EY శాస్త్రి 
గారు నిర్ల్హయించిన రేకులక్రమములో. 'లేనివానినిమా[తమే ర వ_ 
సంపుటమున పరిమ్మరించి ము,దెంపించిరి. తాము నిర్ణయించిన. 
రేకుల్మకమమునకు చెందినపాటలు రెండవ సంపుటమున ఉన్నచో, 
అవి వరిమ్మృతములుగానే భావించి వదలి పెట్టిరి. 


కీ! ఇ) శర్మగారు, శాయిగారి రకల కమమున పాటిం 
చుచు, శాస్త్రిగారు పరిష్కరించి 5వ సంపుటమున [పకటించిన రేకు- 
లను వదలి, శాస్త్రిగారి కుల కమము ననుసరించి రెండవ సంపు- 
టములో ఉన్న మొదటి వంద రేకులలోని పాటలను 11వ నంపుట 
ములో లి.వ ఇ"గముగా [పక టించిరి. దీనికి కారణముగా (శ్రీ, శర్మ 
గరు “19896 లొ తిరుమల తిరుపతి దేవస్థానమువారు [వచురించిన 
The works of Tallapaka poets ౪౦1.౧1” అను దానిలోని అన్నమా 
చార్యుల అధ్యాత్మకి_ర్హనల ముద్రణము చాలా అనడ్డగా జరిగినది. 
వెని శేకులను (వాత[పతులను పరిశీలించి సరిఇమైనపాఠములతో 
వానిని మరల వచురించుట అత్యావశ్యక మనిపించినది. అట్లు చేసి 
నవరించిన 1/9 అన్నమాచార్యుల అ ధ్యాత్మ సంకీ _ర్రనలు ఈ నంపుట- 
మున మూడవ ఖాాగముగా (వకటింపబ శెనవి”. (11 వ సంపుటము 
కీరిక 1 955) అని సెలవిచ్చిరి 


అందువలన మొదటి వంద కేకులలోనీ పాటలు క్‌, 11 సంపు- 
టములలో శాస్త్రిగారి, శర్శగారి వపరివమ్క.రణములతో వెలువడినవి. 
ఈచరి[త తెలియనివారికి ఇది అ_న్తవ్య_న్తముగ కనబడునని నేనిది 
[వాయవలసివచ్చినది. 


కీ! శే శాస్త్రిగారు, శర్ణగారలు [పకటించిన 5, 11 సంపు- 
టము౭ లోని రేకులవివర ముః -_ 


Sn el 
శాస్త్రిగారు క_వ సంపుటమ.లో శర్చగారు 1! వ సంపుటము లి-వ 
[పకటించిన కేకులు భాగములో (వకటించిన రేకలు 


1! నుండి 10 రేకుల వరకు 10 1! 11 ను-డి 20 కేకుల వరకు 10 


21 నుండి లతి0 ,, వరకు 10 | 81 నుండి లి6 ,, వరకు 6 
ల7 నుండి 50 . వరకు 14 | 61 నుండి 70 ,, ఎరకు 10 
81 నుండి 100 ,, వరకు ౨0 | 7రి నండి 80 ,, వరకు లి 

మొత్తం రేకులు *వ్‌4& మొత్తం "రేకులు 29 


| 





51 నుండి 60 వరకుగల 10 రేకులు, 71నుండి 77 వరకుగల 
7 రేకులు, వెరసి 17 శేకులు లేవని ముందే శెలిపియున్నాను 
మొదటివందరేకులలో శాస్త్రిగారు వదలిన రేకులలోని పాటలు 2వ 
నంవపుటముక గలవు ఆ పాటలనే శర్మగారు 11 వ సంపుటము 
మూడవభాగమున |పకటించిరి, 


సువసిద్దులగు శాస్త్రిగారు, శర్భగారు ఐడివిడిగ పరిమ్మరించి 
ము దింపించిన అన్న మా చార్యుల అధ్యాత్మకీ రృనల మొదట్‌వంద- 
రేకులలోనిపాటలు ఒకనంపుటముగ  నేనిపుడు వరిమ్మృరింపవలసి 
వచ్చినది. అన్ని విధముల శుదలగు వారిదరు పరివ్మరించిన భాగము 
ది ది 
లను నేను వరివ్యురింపబూనుట సాహసమే. 


శ) శా(స్త్రిగారిపరిష్కరణములో కొన్ని రేకుపాఠములు 
స్వతం[తముగ రూపాంతరము ధరించినవి ఈ రెకుల్బవాతలో అర- 
నున్నలు, శకట రేఫలు పట్టువదలక వున్నప్పటికీ (వాయస కాండ. 
మెలకువో, చెప్పి |వాయించినవారి మెలకువోగాని ఆ రెండును 
పలుతావుల పట్టుదప్పినట్లు "రేకుల వాతలో నున్నవి. ' అందరి,, 
ఇందరి' మొదలగు స్థలములలో పలుతావుల సాొధురేఫమే కలదు. 
శా(స్తిగారిపరిష్కరణములొ" (గాంథికద్భష్టితోకాబోలు పెక్కు - 
తావుల అది శకటముగా మారినది. ఇప్పుడు ఆపన్నియు రేకుల. 
[పకారము సాధు శేఫములుగా మారినవి. తెనుగునకు ఈ సాధుశకట 
రేఫలు పెద్దతీట. “ఎవని తరమౌను తిక్కన యే [భమించె' అన్నారు, 
తిరుపతి వేంకటకవులు. అట్లనే పదములు కొన్నీ, యతిపాసస్థాన- 
ములు కొన్ని గమనింపబడలేదు. [గాంథికవ్యావహారిక భావలు 
పాలునీరువలె కలిసి సాగిన ఈ వాజ్బయములో మనము వ్యాకరింప 
కుండుట మంచిదేమో. అన్నిటికిని అక్కడక్కడనే పాదదీపికలో 
([001%016) పూర్వము [దితపాఠము (పూ. ము పా), రేకుపాఠము 
(కేకు) ఇత్యాదిగా చూపియున్నాను. 


1. రెకులో అపపాఠముండి పరిమ్మ_ ర్లః పరిష్కురణములలో 
మంచి పాఠమెక్కియున్నచో ఆ పారమునౌే నిలిపి "రకు అని 
- పాద్‌పికలో చూపియున్నాను. 


ల. రేకులోగిపాఠము వ్యా వహారికముగనో, మాండలికము 
గనో పసిద్దార్థ మైయున్నప్పుడు, పరివ్యుర్హలు దానిని మార్చి- 
యున్నచో శేకుపాఠమును వెనచూపి, పూర్వము దితపారము 
(వూ. ము. పాను పాదదీపిక (1001 notes) లో చూపియున్నాను 


8, శేకునందును, పరిష్కు ర్రలపారములోను కొంత వింతగా 
కనపడినప్పుడు మంచిగా నాకు తోచినపాఠమును సెనచూపి పొద 


QO. 


6 


దీపికలో, 'పూ.ము,పా , కేకు అని చూపియున్నాను. నాయీ. 
పరిన్మ_రణము లో వ పారముగాని తొలగింపబడలేదు. మూలపాొఠ 
మును స్వతంతముగ మార్పుచేయలేదని మనపి చేయుచున్నాను. 
నా చూపనపాఠములలో దోవము లున్నను పాఠకులు పరిశీలించి 
తెలిపినచో సవరించుకొనుటకు, తపాప్పుకొనుటకు వెనుకాడను. 
అసలు పారములను చూపక, స్వేచ్చగ పారములను మార్చుట 
మంచిదికాదని నేను వెద్దలవలన విన్న మాట. 


శర్శగారివరిమ్మరణములో సెక్కు.తావుల స్పష్టతకొరకు- 
కాబోలు వదాదినున్న యి, యొ, వు, వూ, వొ, వోలు మొదల 
గునవి అచ్చులుగా మారినవి అవి ఇప్పుడు రేకుల పకారము నిలిచి. 
నవి వాటను, పారమును, అర్థమును గమనించి వని సాగించుట 
వారిపద్దతి ఈ విమయము నాకు వారిబహు కాలసావాచర్య.. 
ముతో సుదృఢముగ తెలినీనద ఈ పరిష్క్మరణమున వారిపార_ 
ములన్ని యు తార పత్రాకృతిలా నున్న నిడు రేకులు (నిర, కడియాలు 
వేసిన పెద్దరే లు (ఇ. =), వెద్దనంఖ్య లోనున్న సాధారణ రేకులు 
(సా, ర చూ 3 నిర్ణ యింవబడినవి అందువలన నే వారిపరివ్మర ణ-_ 
ములో పాదదీపికలు (౦౦౬౬0189) ఎక్కువ అనవోయముగ వై 
తెల్పిన మూడువిధముల రేకులను చూ చి అనితరసా ధారణముగ 
సాగించిన వారివాదదీపిక౬ను తొలగింపలేక పోయితిరి. మనము 
చెయ లికవోయినను ఒకరు చేసినధొడ్డపనిని యభారూవపమున 
నుంచుట మంచివని భాఎంచితిని శాస్త్రిగారిపరివృ్యరణములో ఆపు_ 
రూపముగా, కశద్శిగా వరిమ్య్ముకణములో విరివిగా పాదదీపికలు 
(Foot note) కలవు చానికంతటికి వారుభయులు *,9,కి మొదలగు. 
గుర్తులు, నవత [తవు అ ( గుర్తున చూపియున్నారు దానికి భిన్న _ 
ముగా నానవరణల”. యు ౧,౨,౩,౪ మొదలగు తెలుగుఅంకెలలో 
Bog యున్నాను పవారకుకు గమనింవగలరు. 


పరిష్కర్త బాధ్యత 


(వాత తులు మొదలగు వానిలోనున్నఅతరములను అచ్చు- 
లోకి ఆచ్చుటమా[తమ వరెమ్మ_ర్హజాధ్యత కాదని పెద్ద లెంగిన బే, 
నుబోధ-దుర్చోధములగు భావములను, నుగవా_దుర్లవాములగు 
పదములను, దురన్వయ-దూ రాన్వయములగు వాక్యములను గమ. 
' నించి వివరించి, కామాలు (0) సెమికోలన్లు (:) et, ఆయాసందర్భము 
లకు తగినవిరుపుగుర్తులను చూపి, పాఠకునిమనన్సు రసాస్వాదనము- 
నకు మళించుటకూడ పరిమ్మ__ర్హ బాధ్యత లలో ముఖ్య మైనది పాత 
కాలమందు సాధారరణముగ (వతిక వికి కొందరు [పాయస ఆ*ం|డు 
ఉండుట సవాజము. కవి ఉచ్చకించినదానిని లేఖకులు సరిగ గమనించి 
[వాయ వచ్చు, [వాయలేకపోవచ్చు. అందులోని తప్పొప్పులను గమ-_ 
నించియో, గమనింపక యో మూల[గంథమున అడి ఎత్త వాసికొన్న- 
వారు పలువురుందురు వారివ్యుత్ప త్రి పకారముకుఃడ కొొన్ని 
పారాంతరములు పుట్టుచుం ౫ ను. కావున మూల [పతియొకటి, దాని. 
ప్కుతికలు చాలా. ఒక్కౌక్కచానిలో అక్కడక్కడా పాఠ భేదములు 
ఉండుట నవపాజము. మూల వతిలోని[ వాత గజిబిజిగా నున్నచో 
దానిపు[తికలలోనిపా ములకు కొదువే వుండదు. అందువలననే 
భారా ద్యిగంథములు నేటికిని బహుపాఠనంకలితములై అచ్చగు 
చున్నవి. ఇట్టివారిని చూచియే అప్పః వి; 


“నన్నయముఖ్యనత్కవిజనంబులకావ్యములందు లెఖకుల్‌ 
గొన్నియు(బాఠకాధములు గొన్నియు( బోకడ(బెట్ట(,దక్కువై 
యున్నెడ( గాంచి జానపదు లోడకదిద్దినతప్పుతో వలె- 

ల్ల న్నిజమంచు( గైకొనిన, లక్షణవేతలు నమ్మతింతురే., 


అప్ప. 3-202) 


8 


అని వాపోయినాడు. (వాయన కాం[డుకూడ అవాం5 రంచక తాము 
| వానిన (పతికడపట:.- 


1. క (వాలా ళభలు తప్పులు 
చాలంగల వేను శబ్దనంగతు లెరుగన్‌ 
కేలింబెట్టక నవ్వక 
పోలంగా దిద్దరయ్య బుధజనులారా । 


2. క।& యతిగణనియమము లెరుగను 
అతిశ్మభలు [వాలు చూడ నన్నియు తప్పుల్‌ 
(పతి చూచి [వాసినాడను 
మతిమంతులు తప్పు దిద్ది మన్నించరయా॥ 


ఏ, క. [వాలా శభలు తప్పులు 
తాలంగల వేను శబ్రసంగతు లెరుగన్‌ 
గేలిం బెట్టక నవ్వక 
[పోలంగా దిదరయ్య బుధజనులారా॥ 
4 క్లో యాద్భశీ పుస్తకం దృష్ట్వా తాద్భకశీ లిఖితం మయా 
అబద్దత్వా సుబద్దత్వా మమ దోషో న విద్యతేః 
ధి థి 
ఇత్వాదిగా (వాయుట కలదు. ౧౫౧ ఈ చె చూపిన పద్యములలో నే 
[వాయన ళ౯"౦[డవ్వుత్పత్సి తెల్లమగుచున్నది. పాతకాలములో అతర-_ 
రమ్యతనుమాతము ఆదరించి వ్యుత్పత్తిని గమనింపక [వాయన 
కాం[డ నుంచుకొనుట ఒకఅల వాటుగా సాగినది న్వయముగా 
కవులే (వాసినతాళ వత వతులు నేటికీ (వేళ్ళమీద లెక్కి_ం౦పవలసినఏ_ 
మాతమే కలవేమో? ఈ పద్దతి తాళపత) (గంథములను వరిష్క- 
ఏలచు వారందరిక నవిదిత మే. 
౧ పై తెల్పిన 1,2, 8,4 నంఖ్యగల పద్యములు “వరానాపురా ణము" (వారి భట్ట 
శ (పణితమువ వరిశౌధించి మదించిన డా; దేవళ్ల చిన్నికృష్ణయ్య వరికి పు. బెర.శిట్‌జ 
వీ హెచ్‌ డి వారిపీరికనుండి [గహించివవి 


9 


ఇట్లు “ెక్కు[పతుల గలపు_స్తక ములు ముది)ంచుటలో 
కొంతసౌకర్యవమ్న కలదు. ఏదో ఒకచానిలోనై న అర్థానుకూ౭e మగు- 
పాఠము కనవడవచ్చు. కాని ఒశేమాతృకకలిగినపు స్తకములను 
పరిష్కురింపవలసివచ్చినచో ఆ పరిష్క_్రరయాతన చెప్పనక్కరలేదు 


దుర్చోధములగు అపపాఠము౭తో నిండిన *వాంన వింశతి ని 
పరిష్కరించి ము[దింపించిన కీ॥ శే॥ మద్దులపల్లి వేంక టను బవ్మాణ్య 
6ు aa) 
శాస్త్రి (నంద్యాలృగారితో పాఠచర్చ చేసినప్పుడు, పూజ్యులు 
కీ శే॥ రాళ్లవలి అనంతక్ళమవ్షశర్శగారితో కలిసి * పాండురంగ 
౧౧ 0౧ ఉ ౦౫ 
మాహాత్మ్యమును * అన్నమయ్య ర్హనల కొన్ని సంపుటములను పరిష్క 
రించినపుడు నాకీ(శ్రమ బాగా అర్హమైనది పరిమ్కర్శ వ్యుత్పన్ను డై 
మెలకువగలిగి పాఠపరిశోధనమునందు తాను బాగా పరిశమిస్తే 
పాఠకునకు కొంత ఊరట తప్పక కలుగును పరివ్మర. [వాత పతి. 
లోనిఅకరములనుమాతము అచ్చులోనికి తెచ్చివెట్టుటకో, పెద్ద- 
వాడనిపించుకొనుటకు మూలపాఠములను చూపక యభేచ్చగ నవ- 
రించుటకో పూనుకొన్న చో పారకునియాతన చెప్పనలవికానిది తన- 
వ్యుత్పత్తితో సవరించుటకుగాని, అర్థము వింగడించుటకుగాని వలను- 
పడనప్పుడు తనకది అర్ధము కాలేదని [(వాయుట మర్యాద. అట్టు 
(వాసినచో తన పాండిత్యమునకు వెలితగుస మాయని కొందరు 
(వాయలేరు ఉన్న పాఠములనిచ్చి తనకు తో చినపారములను తెలిపి, 
ఇది యిట్లర్థము కావచ్చునని చూపినచో నవ్యాదయులు దానిని 
మెచ్చినచో (గహింతురు లేకున్న దిగవిడుతురు. 


ఈ తాళ్ల పాకక వుల పదవాజ్బయము. నకు రేకులపొ ర. 
మొక్కకు మూల పకృతి. ఈ వాబ్బయమంతయు [గాంథిక వ్యావ- 
హారిక భాపలతో సంకీర్ణ ము. వారి కాలమునాడు మాండలిక 


10 


ముగ వ్యావహోరికముగ నున్నవదరాశినంతటిని జంకుగొంకులేక 
వాడినారు మన మీవాబ్మయమును పరిష్కరింపవలని వచ్చునప్పుడు 
చాల వింతవింతసమస్యలు ఎదురగుచుండును. సంధులు, నమాన. 
ములు కారకములు ఇత్యాదులలోకూడ పీరివ్యావవోరికదృష్టి 
పట్టువిడువలేదు. 


వీరి వాబ్బయసాగరమున కొంతకాలము  మునిగిజేలిన-_ 
వ్యుత్పున్నునికిగాని దీనిలోతు తెలియుట కష్టము. మామూలు 
వాబ్బయమును చూచిన దృష్టితోకాక దీవిని విశషదృష్టితో గమ 
నింపవలసినఅవనర మెంతె న గలదు. ఈవిషయమున నాఆల్సమతికి 
వెలుగుచూపిన వారు కీ॥ *ే॥ పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృవ్వశర్శ 
గారు. వారిభిత యే ఈవిమయమున నాఆకలి తీర్చినది. ను|పనిద్దు. 
లై నమహాకవులరచనలలో ఒకొక్క చానిలో ఒదక్కొాక్కూవింత, 
ఒక్కాక్కగొపవృదనమ. = ఒక అభ్యాసము తప్పక క న్పట్టును. ఆకవి_ 
వాబ్బయమును తదేక ధ్యానముగ వరిశీలించిన వాని కిగాని దానిలోని_ 
మర్మము అంతు చిక్కదు. బవుగంథపరి శీలకులందరుకు ఈవివయము 
సుప్రసిద్ద మే. 


వె తెల్పినరితిగ నాస్వల్పమతికి తోచిన ది అక్కడక్కడ 
“పొదదీపికలో (Fంం0t notes) చూపుకొనియున్నా ను. పూర్వము,దిత 
[ప్రతులలో వారుచూపిన విశేషములను నేనెక్కడా తొలగింపలేదు. 
వానికితోడు శతెలుగుఅంకెలతో నాతెలిపినవియు గలవు. విరుపు. 
గురులు పూర్వము[దిత్మపతులలో ఎక్కడా లేవు, అవన్నీ నావే, 


ఈ వాజ్మయమున సాధారణముగ పపాదమున కాపాదము 
అన్టితమె, ఒకొ_క్క_చరణమంశయు ఒక వాక్యముగ ఏర్పడి, 
పల్లవిలోనినం[గవాభావమును పోషించుచుండును. కొన్ని కొన్ని 
చెద్దపాటలలో, నం|గవాముగ రచించిన చిన్నపాటలలోను, అక్క- 


11 


డక్కడ విరామచివ్నాములు (Punctuvations) లేకున్న చో అనగ్షయ 
మంతనులభముకానట్లు తోచినది. అందువలన వాక్యాన్వయమును 
సులభము చేయుట కై చూపిన వి గామచివ్నాములన్ని యు తః 


ఈ పదవాజ్ఞయ మంతయు నంగిత సాహిత్యముల సమష్టి - 
పంటగా వెలిసినడి. అందువలన సాహిత్యదృష్టితో అనవసరమున 
తోచినదిర్హ ములు కొన్ని [వాతలలో కలవు. నేనేకాకి పూర్వపరి_ 
ష్క-ర్తలందురుకూడ సాహిత్యానురూపముగ ఆదిర్హములను అక్క 
డక్కడ (వాన్వములు చేసినపద్దతియు గదు, ఐతే సముచ్చయాత్మక 
మగు దీర్హమును అయకనుగుణము గ విధిగా అన్ని చరణము౭ందు 
పాటింపబడిన దిర్దముమా[తము నేనెక్కడా |[వాస్వము చేయలేదు. 


గానమునకు అవనర మెనదీ రృము మనము లిపిలో చూపినను 
చూపకున్ననూ, సంగీ తానుగుణముగ గాయకులు దీర్హముంను చేర్చి 
వాడుకొనుట పరిపాటి. దానివలన లిపిలో దీర్హమున్నను, లేకున్నను 
వారిస్వాతం [త్యమునకు భంగము రాదు. 


పరి(శమ 


ఈ రెకుల[వాతలో (వాస్వదిర్హ ములకు నెటివాతమాదిరి కడ 
విడిగ గుర్తులు లేవు. '' ఆ(వాల్డ్చుల్వైకూడ) నూ, మీ, మూ, మో, 
యీ యో, లూ, వూ తప్ప ది ర్హాతురములు కానరావు, సె 
చూపినవి కాక తక్కిన వాల్లులవె ఇ, ఈ కారములను, ఎ్కఇప కార 
ములను, ఒ, ఓ కారములను మనమే వింగడించుకొనవలెకాని 
(వాతలో (వత్యకచివ్నాలు లేవు. “మోి? "యో లుమా[త మంతటా 
దీర్హముగనే యుండును. "మోగి" '“మోక్కుు* "యోక్క ఇత్యాా 
దులలో, కురుచ చేయుట మనపని. నేటి కాలముమాదిరి, పూర్ణ. 
కాలములందలి| వాతలలోను విరామచిహ్నిలువై రా వుండనేవుండ- 


12 


వనుట అందరికి తెలిసినదే. దీనివలన (గాంధథిక వ్యావవోరికసంకీర్ణ మైన. 
ఈ భాషలో నందర్భానుగుణముగ మన మే పదన్వరూపమును, విరామ. 
చివ్నాములను గురుతించుకొనవలసియుండును. వె తెలిపిన గజివిజితో 
ఒకొె్క-కగాప్పుడు పదవిభాగ మకూడ (శమనాధ్య మైయుండును. ద్విత్వ 
వాల్లునకు ముందున్న పూర్ణానుస్వారము పూర్ణానుస్వారముగా, 
డ్విత్వరహితమైన వాల్లునకు ముందున్న నిండునున్న అరసున్నగా 
(గహింపపలసి యున్నది ఈ అనుస్వారపద్దతులు ఊమ్మ, _శేఫ 
సంయు క్త మవోపాణాతరములకుమా[తము లేదు అవి మామూలు 
గనే జరుగుచుండును తాళప[తములందును ఈ [శమ నమానమే, 
పరిష్కరృలందరికీ ఇది అనుభవ నిరూఢమే. దీనివలన వలుతావుల 
వద వాక్య సమాస నిర్ణయములు నులభములు కావు. (వాత పతులను 
చూ-చి[వాయువరిమ్మ ర్హలందరి పరిశ్రమ ఒక్కసారి అనువాదము. 
చేయుటమా[తమే నాఉ దేశము. 


రేకుల గజిబిజి 


బికి వ నంపుటము వుట లె0కి €0 805 లలో “పెచతిరుe మయ్య 
అధ్యాత్మ కి ర్వనల 98 వ రేకులోని పాటఃను 5£/ 10 5నీ2 పాటలుగా 
వరిష్క్య-ర్హలు ము[దింపంచినాగు. 

అన్న మాచార్య, పదతిరుమలాచార్య, చినతిరుమలా చార్యు ల-_ 
అధ్యాత్మ-శ్ళంగార సంకీర్తనల లేకులలెక్కను ఆనాటిలెక్క(ప్రకా- 
రము తొలుత 1947 లో 4 వనంపుటమున చూపినవారు కీ॥ ఛే॥ 
వేటూరి [వళి కరశా(స్త్రిగారు. వీరి లెక్క లో అన్న మా చార్య _ 
అధ్యాత్మకీర్తనల "రేకుల మొదటి వందలో 951.60 వరకు (10). 
71 నుండి 77 వరకు (7). వెరసి 17 “కేకులు లేవు అశు సెదతిరుమ లా. 
చార్యుల అ ధావ్టత్మకి_ర్తనబ మొదటివంద నేకులలో 11, 8% ౧ంఖ్యగల 


13 


రేకులు (2), 78 నుండి 100 చాకగల (28) శేకులు, వెరసి 25 
"కేకులు లేవు. కాని సెదతిరుమ లా చార్యుల అభ్యాత్మానంకీ _రృనల రేకు- 
లలో 98 సంఖ్యగల రేకు ఒకటి కలదని నా భావము. అధ్యాత్మసంకీ రృ 
నల రేకుల “వెన “అ శృంగారసంకీ ర్హనల శేకుల వె న UY గురుం. 
డుట పద్ధతి. ఈ గుర్తులుగిలరేకులలో అధ్యాత్మకి- రృనల రేకులలో 
శృంగారకీ ర్హనలు, శృంగార కీర్తనల రేకులలో అభ్యాత్మకీ_ర్తనలు 
ఒకటి రెండు చెదురుముదురుగా అక్కడక్కడ కన్సించుచున్నవి 
నాపరిష్కరించిన శృంగారనంకీ రృనల నంపుటములలో సె విధముగ 
దొఠలినఅధ్యాత్మకీరృనలను గురుతించియున్నాను. కాని పెదతిరు 
మలాచార్యుల శృంగారసంకీర్తనల వందశేకులలో 98 వ కేకువై 
వె చెప్పివట్లు Uy వున్నది. కాని ఆ రేకులోని ఆరు పాటలు 
అధ్యాత్మకీ_ర్తనలే, రేకంఆా అఛ్యాత్మకీ_ర్రనలుండి, రేకుెన “@) 
అని [(వాయుట [వాయన కానిపొరపాటని భావింపవచ్చు. 2ిలివ 
నంపుటమును పరిమ్మరించినవారు ఈవిషయమును పేర్కొనియున్న 
బాగుండెడిది. 


Uy) 98 అను కేకులోని అధ్యాత్మకీర్యనలను గురించి,రచనా 
శౌ _లినిబట్టి అవి వెదతిరుమలయ్యవిగా ఉండవచ్చునని భావించి “(శ్రీ' 
పొరపాటుగా చదానిసెన పడినదని తలచి, 1974 లో ఈ రేకులను 
పర్ప్వరచునపుడు, వె KU 98 ని చెదతిరుమలయ్య అధ్యాత్మ. 
కీర న రేకులలో చేర్చి 'అ* 98 అను శేకును అన్నమాచార్యుల అధ్యాత్మ 
కీర నల శేకులలో చేర్చి, రేకులగణన చూపునప్పుడు 968 “(శ్రీ)” అను 
శేకు పెదతిరులాచార్యుల శృంగార సంకీర న లేకులలో పొరపాటుగా 
చేరియుండవచ్చునని (వాసితిని. శ్రీ 98 శేకులోని అధ్యాత్మ. 
కీర్త నలను ఈ సంపుటము కడపట విడిగా ముదించి తెలుపుకొను 
చున్నాను. వె నాభావము సరియినది, కానిది రసికు లూహిఆప 
గలరు. ఆరేకువై “శ్రీ” పొరపాటుగ బడినదని యే ఇప్పటికిని నా 


క్షే 


14 


భావము. 1974 లో రేకుల గణనపట్టిక | కింద ఈవిషయ మియ్యదలచి 
గు ర్తించుకొంటినిగాని, 1975 అన్న మా చార్య వర్ణంతిఉత్స వమునకు 
౨2 వ నంపసుటము ెలువరించుపనితొందరలో ఆసంపుటము పీఠికలో 
ఈ విమయము (వాయుటకు మర చితినీ. 


శేకులైవినున్న “అ “శ్రీ అను సంకేతావరములను, 
నంఖ్యను మాతము గు_ర్తించి పాటలలోని విషయమును, రచనా 
పద్దతిని, గమనింపనికారణముగ ఈ(వమాదము జరిగియుండవచ్చునని 
త|లచుచున్నాను. _ నేకులవైనున్నసంకే కాశరములు(అ, (శ్రీ) 
లతోనే ఇవి అ ధ్యాత్మకీర్యనలు, ఇవి శృంగార కీర్తనలు అని నిర్హయింప 
వలనివచ్చినచో, ఏ గుర్తులేని 89, 90 నంఖ్యలుగల రేకులు, అన్నమా 
చార్యుల అధ్యాత్మకిర్యనలలో చేర్పియుండుట వింత కాగలదు. ఆవని 
తొలుత కీ॥ శే॥ శాస్త్రిగారు చేసినారు. తరువాత వచ్చిన పరిష్కర్త 
లందరకు శాస్రీగారి కేకుల లెక్క యే మూలాధారము. 1974న నా- 
పరిష్కరించిన 22వ నసంపుటములో ఈశేకుల గజిబిజిని గూర్చి కొంత 
(వాసియున్నాను. వగుర్తు లేని 89, 90 శకేకుల పాటలరచనాపర్ధతిని, 
పాటలలోనివిషయమునుబట్టి అవి అన్నమాచార్యుల అధ్యా త్మ- 
కీర్తన కేకులు కాగా, “శ్రీ” గుర్తుగల 98 శేకు పెదతిరుమలా 
చార్యుల అధ్యాత్మ కీర్తనల లేకుగా, విషయమునుబట్టి వల నిర్ణరింప. 
రాదు? రేకులను [వాయించినవారు, ([వాసిన వారు కూడా మానవులే. 
మానవనవాజములై న [భమ[పమాదములు వారికీ వుండవచ్చు. ఇంత 
చెద్దవాజృ్మయమును మానసినఈరేకులురెండుమూడింటిలో 
[పమాదవళమున సంశకే తాతరములు లేకుండుట, మారుట నంభవింవ 
కూడదా? దానిని మనము గురింపవలనిన అవసరమున్న దని 
మాత్రమే నామాట. మనమూ (పమాదము పడకూడచా అన్నచో 
అదీ నవాజమే. 


కీ!) 3) శా స్రిగారిచ్చిన రేకుల లెక్క, వారిచ్చినకొఅతల 
[వకార మేకూడ తడబడుచున్నదని ఏలి వ సంపుటముననే తెలుపు 


15 


కొన్నాను. కాని శాస్త్రిగారు ఆమ్మాతముశ్రమ తీసికొనకుండినచో 
రేకులవిషయమున ఈపాటిని క్రారణగూడ నేటికిని కుదిరియుండదు, 
వారి జా[గ_త్త చాల మెచ్చుకొనదగినది, ఆయారేకులను ఫలానా 
ఫలానా వారివి అని తెల్పుటకు శేకులోని_“పాటల మొదళ్లు” అని 
కూడ 5 వ నంపుటమున వారిపీఠికలో గురుతించియున్నారు. 


ఒక చెద్ద వారు నిళృయించినచానిని హేత్వాఖాసములతో 
తారుమారు చేయుట మంచినం[పదాయము కాదు. అన్నమయ్య 
కీ ర్హనలుగలకొన్ని శకులలో అన్నమయ్యను అన్నమయ్య యే 
స్తుతించుకొన్నట్టు కొన్నిపాటలు గలవు. ఇదంతా చూస్తే "మొదలు 
(వాని పెట్టినకీర్తనలను, రేకుల కక్కించుసందర్భములో కొంత 
(పమాదము జరిగి యుండవచ్చుననక తప్పదు. ఇంత చెద్ద వాబ్బయము 
ఒ కేవంశమునకు చెంది నక వులరచనలను, ఇంత గొప్ప(శద్ధతో శాళ్వ- 
తముగ నుండునట్లు రేకులకెక్కించునట్టిదొడ్డపరి శమలో 
ఆమా[తముతడబాటు తోయరానిదే. అంతమా్రమున వారిశ్రద్దను 
కార్యదితును తక్కువ చేయరాదు. అది మహాపచారము కాగలదు, 


ఈ [పమాదము ఈదొడ్డపనికి పూనుకొన్న పెద్దలదై నా 
కావచ్చు. లేక ఈ వాజ్బాయమును ేకుల్నవె చెక్కిన పోగరపని వారి 
చైనా కావచు. 


అన్న మయ్య వేదాంతము 


అన్నమయ్య, తత్పు[త పాత్రులు రచించిన సంకీర్తనల రాశీ. 
నంతటిని అధ్యాత్మకీ ర్హనలని, శృంగార కీర్తనలని కెండువిధములుగ 
విభజించియున్నారు. ఈ విభజనము కవులదే. శేకులందే ఫలానా 
వారు విన్నపముచేసిన “అధ్యాత్మ సంకీ ర్లనలు”, “శృంగారనసంకీ రృనలు" 
అని కలదు. వేదాంతమునకు, భకికి, లోకనిందకు (సంసార 


16 


నిందకు) ఇత్యాదులకు సంబంధించినకీ ర్రనలు అధ్యాత్మకీర్సనలని, 
దూతి, బాయికా-నాయక, సవత్నీ వ్యవవారము౭తో నిండి, విభా 
బానుథావ సంచారిభావములతో పండి, ఉభయవిధ (సంయోగ. 
వియోగ శృంగారములు పరిమళించుకీ ర నలు శృంగార నంకీర 
నలని వీరినిశృయుము. 


గ పదములు శృంగార వధూ 
మృదుమధుర మనోజ్ఞవాక్యమి శ్రములైనన్‌ 
విదితార్థ (గామ్యోకులు 
పదిలముగా( బొంకమెటి(గి వలుక(గ(జెల్లున్‌ షుర్‌ 


గః పల్పవనారీష్తుచ్చా 
ద్యుల్తాన మనోజ్ఞ బంధురోక్తులు చవియె 
చెల్లును [గామ్యములైనను 


హాల్రీనకముఖ్యనాటకాదికఫణితిన్‌ -ా-ర్‌8 
క॥ దేహాత్మేశవివేకో- 

తాహంబును లోక వేదధర్మాధర్మా= 

ద్యూహాపోహంబుల(గల= 

యాహరిసంకీర్తనంబు లధ్యాత్మంబుల్‌ dl 


---నంకీర్తన లక్షణము-56, 58, 61 చినతిరుమలాచార్యులు. 


చె తఆల్పీన 61వ పద్యము |వకారము 'దేవాము, ఆత్మ 
(జీ వాత్మ) ఈళ (వరమాత్మ) ఈమూడింటి విభాగమునందును, లోక 
మునందు. వేదమునందు కానవచ్చెడ ధర్మాాధర్మముల బలాబ లములు 
మొదలగునవి గలిగినవారినసంకీర నములు అధ్యాత్శనంకీ ర్హనములని 
తెలియుచున్న ది. 


అన్న మయ్య్యకు గలిగిన ఈభ క్షి, ఈపాండిత్యము, ఈరచ నాళ క్రీ 
ఇవన్నియు జన్మసిద్ధ్దములే. పెద్దగ గురువులవద్ద చదివి సంపాదించినవి 


17 


కావు. అందువలననే ఖాపషూపయోగమునందు ఈత డతిన్వతం- 
(తుడుగ కనపడుచుండును. ఈతనికి గురూపదేశము నిమితృము 
మాత్రమే, జన్మసిద్దమై వెలికి ఉబుకపోవుచు గట్టులొరచుకొను 
చున్న భరి, జ్ఞాన |ప వావాములకు ఆగురూవజేశము అడుకట 

అ ఖా రయి లు 
మాతతము తొలగించినది. విద్యలన్ని యు 


“తాం హంనమాలాః శరదీవ గంగాం మహొషధిం నకమివాత్మభానః। 
స్థిరోవదేశాముపదేళ కాలే (పపేదిరే (ప్రాకనజన్మవిద్యాః। 
(కుమారసంభవము 1-80) 


అన్నట్లు కాలము కాచుకొనియుండి, గురూవబేశము నెపముగా 
తమకుతామే లోకముసె విసరుకొని వచ్చినవి. [కొతగా ఈతని 
ఆత్మలో జ్ఞాన ముత్పాదింపబడలేదు. ఈతనికి గురువై నమవోత్ముడు 
ధన్యుడు. అల్పపరి|శమతో అనల్పమైనఫలమును సాధింపగలిగి- 
నాడు. అదే మనకు లఖించినఈనంకీ ర్యనల రాళి. 


శరీర జీవాత్మపరమాత్మలచర్చయే |పఛానముగ వేదాంత 
మునకు సంబంధించినది. తక్కిన లోకనిందమొదల నవి, తనకున్న 
విర కికి సూచకములుగా, పహూతువులుగా మాతమె ఉపయోాగవడు 
చుండును. జన్మము (దానికి సంబంధించిన శరీర సంసారచింత), 
మరణము (డానికి సంబంధించిన రోగనరక పునర్జన్మములు, జ్ఞనము 
(దానిని పొందుటకు దగిన జ్ఞాన-ధ్యాన-భ_క్తి*¢యోగ సంకీర్తనాది 
(కమము ఇవన్నీ అన్నమయ్యకి ర్హనలలో విపులముగ చర్చింపబడినవి. 
ఈ దేవోత్య్మేశచర్చ అన్ని వేచాంతములకు సమమైనను, ముక్తి స్వరూ- 
పము, దానికి సంబంధిం చినసాధనసంప త్తీమాతము (పతిమతము- 
నందును భిన్న ఖిన్నముగ మారుచుండును మతము లెన్ని యా 
పుట్టనవి పుట్టు చున్నవి. చచ్చినవి చచ్చుచున్న వి. కాని (శుతి సతి 
[పమాణ బలముతో నిలిచిన మకములు దై ఇతాదై్వత విశిష్లాదై ్వ- 
తములు మూడే 


18 


జీవాత్మ పరమాత్మలు శాశ్వతముగ వేరు వేరని చెప్పినది ద్వైతము. 
జీవాత్మ పరమాత్మలకు దశా భేదమే కాని వస్తువు ఒక్క_కు అనునది 
అదై్వ్రతము. జీవాత్మ పరమాత్మలు ఒక్క_కు అయినను వాటి- 
సంబంధము శరిరళరిరి భావముతో కూడినది, శరిరి (పథానము 
శరీరమ[పధానము. శరీరము శరీరిని ఆ[ళకయించియ.౦డునది అని 
చెప్పునది విశిష్టాద్వాతసిద్దాంతము. ఇదియే అన్నమయ్యమతము. 


(శ్రీరాగ 0 


దేహము దా నసిరమట దేహి చిరంతనుడౌనట 
య 
దేవాపుమోహపునేంతల తీరుట లెన్న(డొకో ॥ పల్లవి ॥ 


కన్నుల. బుట్టినకాంక్షలు కప్పికదా దుర్చోధల 
తన్నులు మనసును దనియక గాసింబడిరి జనులు 
తన్ని€౬క నెరుగుట లెన్న(6డు తలపులు దొల6ంగుట లెన్న డు 
తిన్ననిపరవశములచే. దిరుగుట లెన్న (డొకో ॥ దేహ ॥ 


సిగ్గులుదొలఃగనియాశల. జిక్కి కదా దుర్మానపు- 
సిగ్గులయెగ్గులచేతను చిక్కువడిరి జనులు 
సిగులు దొలంగుట యెన్న (డు చి త్తములోనా బన్నండు 
తగ్గుల మొగ్గల నేంతలు తల€ంగుట అలెన్న(డోకో ॥ దేహ ॥ 


మనసునబుట్టినయాత (డు మననున6 బెనగొని తిరుగ6గ 
మన నే తానగుదై వము మరచిరి యందరును 
అనయము తిరు వేంకటపతి యాత్మ6 దల(చి సుఖింపుచు 
ఘనమగు పరమానందము కలుగుట లఅన్నండొకో ॥ దేహా ॥ 
(ఈసంపుటము పాట 186) 


దీనినే వై. వవ సిద్దాంతమనికూడ చెప్పుచుందురు. విన్దువు తప్ప మిగతా 
[వపంచమంతా (సర్వదెవతలతో సవా) ఈమతమున అవధాన మె, 
ఇతరదేవతారాధనము అపచారముగ నే ఖావింపబడుచున్నది 


19 


బొొళి 


అన్నీ టా సి వంతర్యామివిఅవుట ధర్మమే ఆయినాను 
యెన్న (గ నీవాక్క_(డవేగతియని యెంచికొలుచుకే (పపన్న 


సంగతి పల వి॥ 
ధా 


యేకాంతంబున నుండినపతిని యెనసిరమించు పే సతిధర్మంబు 
లోకమురచ్చలోనుండినపతి లో6గొని పెకొవి(న?) రానట్లు; 
యూాకొలందులనే సర్వ దేవతలయిన్ని రూపులై నీవున్న ప్పుడు 
కె కొని నిను బహుముఖముల. గొలుచుట గాదు పతివ్రత 
ధర్మంబు ॥ అన్ని ॥ 


పూనిన్నబాహ్మణులలోపలనే విను బూజించుట వేదో _క్తధర్మము 
శ్వానకుక్క.టాదులలోపల నీను సరి బూజించ6గరానట్లు, 
యీనియమములనె (ప్రాకృతజనులను యీశ్వర సీశరణా గత 


జనులను 
కానక, వొక్కట సరిగాంజూచుట కాదది?) వివేకధర్మంబు 
అన్ని ॥ 


శ్రీవేంకటపతి గురువనుమతినే సేవే నాకును శిష్యధర్మము 
ఆవలనీవల నితరమార్గములు యాత్మలోన రుచిగానట్లు. 
భావింప6గ నకల(ప్రవంచమును (బ్రహ్మం సత్య జ్ఞా జాన మనంతము 
3 వశమై యిన్నిటా వెనుతగులు కాద(ది?) వివేకధర్మంబు 
॥ అన్ని ॥ 
(ఈసంపుటము. పొట 886) 


వీరికి అన్ని టికంలు వారిభ క్రిమిన్న, అన్ని టికంశు వై సవము మిన్న. 


సామంతం 
సులభమా మనుజులకు హరిభ క్రి 
వలనొంది మరికదా వెప్పవుండాట ॥ పల్లవి i 


20 


కొదలేనితపములు కోటాన౭గోటులు. 
నదన నాచరించి యటమీ6€ద 
పదిలమైనకర్మబంధములన్నియు 
వదలించుకొనికదా వెష్షవుడ టు 


తనివోనియాగతంత ములు లకల సంఖ్య 
అనఘు( డై చేసినయటమీ (ద 
జననములన్నిట జనయించి పరమపా_ 
వను(డై మరికదా వె ష్షవుండౌట 


తిరిగితిరిగి పెక్కు_తీర్ణములన్ని యు_ 
నరలేక నేవించినటమీ€ద 
తరు వేంకటాచలాధిపుండై నకరిరాజ- 
వరదునికృపంగదా వైష్టవుండా: 


1 సుల ॥ 


10 నుల శ్రీకి 


1 సుల ॥ 


(ఈ సంపుటము. పాట 144) 


వె వవమునకు తానూపాంచిన లతణాములను ఈ |కింది విధముగ 


ఆహిాది 
మదమత్సరము లేక మనసుపెదై పో 
పదరినయాసలవా(డువో వై ప్లవు(డు 


ఇట్టునట్టు. దిరిగాడి యేమైనా జెడనాడి 


పెట్టరంటా( టోయరంటా( బెక్కు_లాడి 
యెట్టివారినై నా దూది యెవ్యరినె నల జేరి 
వట్లియాసల(బడనివా(డువో వె ష్టవుండు 


1, పలవి॥। 
Caan) 


"మద ॥ 


21 


గడనకొరకు6 జిక్కి. కాము! విద్యల( తొక్కి 
నిడిషపి నెమెనా( గని నిక్కి-నిక్కి 
వొడలిగుణముతోడ వుదుటువిద్యల( జాల 
వడదా(కి బడలనివాండువో వె పష్పవుండు ఇ మద ॥ 


ఆవల దారుల జెడనాడ(గ వినివిని 
చేవమీరి యెవ్వరినిం జెడనాడక 
కోవిదు (శ్రీవేంక కేళు. గొలిచి పెద్దలకృప 
వావివ రనగలవాండువో వైష్టవుండు ౪ మద ॥ 


( ఈసంపుటము. పాట 59) 
ఉలతణము ఇంచుమించు ఆశత్యా(శమికిని సంబంధించినదే, 


వేదాంతులకు నవాజమైననంసారనింద ఈతని అ ధ్యా త్మ. 
_రనఅలో విశిష్ట మైనస్థానము నా(క్రమిఠచియున్న ది ఈతని సంసార- 
రావణమును వినినచో మవోభోగికూడ విరక్తుడుకాక తప్పదు. దీని 
"ర మేనేమో కవికర్ణ రసాయనమురోని ఈ |క్రిందిపద్యము. 


గీ; యతి విటుడు గాకపోవు 'బట్లస్మదీ ను- 
కావ్యశృంగారవర్ర నాకరనముంన 
శస యా! 
విటు(డు యతిగాక పోరాదు వెస మదీయ. 
కావ్య టై రాగ్యవర్హ నాకర్ణనమున 


(క వికర్ణ్ల రసాయనము. కీరిత = 22.) 


అన్నమయ్యకు తన గురువులవలన వచ్చిన_వెన్షవమతభ క్తి. 
గాని వలన తాను సాధించిననుగతి, చాలగొప్పగా ఇలియుచున్నది. 
మతదీతు తనను ఎంతవానిగా జేసినదో - 


22 


(శ్రీరాగం 
అదిగాక నిజమతం బదిగాక యాజకం = 
బదిగాక హృదయసుఖ మదిగాక పరము ॥ పల్లవి ॥ 


అమలమగువిజ్ఞానమనుమహాోా ధ్యరమునకు _ 
నమరినది సంకల్పమనుమహాపశువు 
(పమదమనుయూపగంబమున విశసింపించి 
విమలేందు((ద్రియాహుతులు వేల్పంగవలదా ౧) ఆది ॥ 


ఆరయ నిర్మమకార మాచార్యు(డై చెల6గ 
వరుసతో ధర్మదేవత (బహ్మాగాంగ 
దొరకొన్న శమదమాదులు దానధై ర్యభా = 
స్వరగుణాదులు విప్రసమితిగావలదా 1 అది ॥ 


తిరు వేంకటాచలాధిపునిజధ్యానంబు 
నరులకును సోమపానంబు గావలదా 
పరగ నాతనికృపావరిపూర్ణ జలధిలో 
నరుహులై యవబ్బథం బాడంగవలదా ౪ అది ॥ 


(ఈసంపుటము, పాట 40) 


ఆనుపాటవలన తెలియుచున్నది. ఇందులో పేర్కొన్నవిషయము- 
లన్నియు యోగ వాసిహైదులలో తపస్వి లక్షణములుగా చెప్పబడీనవి. 
విశిస్టాదై ప్రతమతదిత లోకో_త్తరమగుతపమే అని అన్నమయ్య- 
విశ్వాసము. ఇందు జనము, నంకల్సము, ఆనందము, ఇం[దియములు, 
నిర్మమ'కారము, ధర శ్రై దేవత, శమదమాదులు, వేంక కుళ్వరుని ధ్యానము 
యివన్నీ యు యజ్ఞ మునకు వ౭ సిననర్వాంగముబలు గా రూపింపబడ, 
ఆయావస్తువులకు తగిన క్రియలతో వరిపుషస్టములై యజ్ఞపరి- 
సమా _ఫ్రిలో జరుగుఅవబ్బధస్నానము తీర్ణముగా, స్వామిక్ళవ పరి 


23 


పూర్ణ జలధిగా పర్యవసించినది ఇంతటి మహాయాగము జరిగి, ఈ. 
యవబృథము ముగిసిన వెనుక ఈ యజ్ఞ ఫలముగా సిద్దించునది శుద్ద. 
“3 వల్య మే. చాన్నికై అన్నమయ్య అట్లులుసాచి సంకీ ర్తనాత్మక మైన- 
ర a ఉలి జో కటా 


తపము చేసినాడు 


ఈతడు సంసారముతో ఎంతజాధపడినాడోశాని దాని వె 
ఈతని కెర్పడినవిర క్తి, దానిని దూషింఛచుటశకై యితడు [ప్రయో 
గించిన వబంధము. ఏ మొతము విజ్ఞానమున్న వాన్నిక్తైన దానీ. 
వలన కఠి7డి నదుపదే* బద్ధ, ఇవన్నీ కలసి యీతనిలోకమర్శజ్ఞ తను 


చాటుచున్న వి.నంసారనీండ 


భె రవి 
సడి (బెప్టిం గటకటా సంసారము; చూడ. 
జడధిలోపవలియో(త సంసారము 


జమునోరిలో (బదుకు సంసారము | చూడ 
చమురుదీసినదివ్వె సంసారము 
సమయించు(బెను దెవులు సంసారము చూడ 
సమరంబులో నునికి సంసారము 


సందిగట్టినతాడు నంసారము చూడ 
సందికంతలతోవ సంసారము 
చందురునిజీవనము సంసారము చూడ 
చందమేవలెనుండు సంసారము 


చలువలోపలివేండి సంసారము చూడ 
జలపూ6ంతబంగారు సంసారము 
యిలలోన. దిరువేంక పేశ నీదాసులకు 
చలువలకు6 గడు(జలువ సంసారము 


(ఈ సంపుటము = 


౫ సడీ 4 


॥ సడి ॥ 


పాట 199) 


24 


(శ్రీరాగం 
ఇదివో సంసార మెంతసుఖమోాకొని 
తుదలేనిదుఃఖమనుతొడవు గడియించె 11 పల్లవి [1 


పంచేంద్రియంబులనుపాతకులు దను€ దెచ్చి 
కొంచెపుసుఖంబునకు6(6 గూర్చుంగాను 
మించి కామంబనెడి మే(టితనయుండు జని. 
యించి దురితధన మెల్ల గడియించె ॥ ఇది ॥ 


పొయమవనియెడిమహోపాతకు(డు తను. దెచ్చి 
మాయంపుసుఖమునకు మరుపంగాను 
సోయగపుమోహామనుసుతు( డేచి గుణ మెలైం 
టోయి యీనరకమనుపురము గడియించె 1 ఇదె ॥ 


ఆతిశయుండగు వేంకటా[దీశు(డనుమహో_ 
హితుండు చితములోన నెనయంగాను 
మతిలోపల విర_క్తిమగువ జనియించి య- 
(పతియయి మోతసంపదలు గడియించె ॥ ఇది ౫ 


(ఈ సంపుటము. పాట 308) 


అన్నమయ్యకు శ్రీ వెంక కేశ్వరుండు ఆరాధ్యదై వమైనను 
అరమర లేని నెచ్చెలి కాడుగాగూడ చెల్లినట్లు ఆతనిఅ ఛ్యాత్మ శృంగార- 
సంకీర్తనలవలన తెలియుచున్నది. అందువలననే శృంగారసంకీ ర్హన- 
లందు ఆతనితో పచ్చివచ్చిమాటలనంభాషణమునకుగూడ వెను- 
దీయడు, అట్లనే అధ్యాత్మమునందు వ్యాజనిందగనో, వ్యాజస్తుతి 
గనో ఆతనిని ఎ _త్తిపొడుచుటకు, తన వరోత దై న్యమును చూపుటకు 
ఇంతవర కెవ్వరు చవిచూడనిరీతిలో తిట్లు దీవనలు సాగించుచుండును. 
తిట్లతో దీవనలు సాగించినది : __ 


25 


ముఖారి 


'నేవింతురా యితని జెలఅ౭గి పరు; లిట్లనే 
కాపించె మమ్ము నెక్కూడీదైవ మీత(డు 


పొలచవి యిత౭డెబు(గు పొలం బవళించ గో. 
పాలు(డని నేమితని భజియించయగా 
పాలుపడి తల్లిచనుంబాలుసహితంబు మ 
కాలమును. బాపె నెక్క_డి'దెవ మిత€డు 


పుట్టింప6 దానె మతి పురుషో త్రము(డు మంచి. 
పుట్టువాసగీ ననుచు బూజించ గా 
పటుకొని మము దెచ్చి బలిమి బుటువులెల 6 
ళు (a) య 
గట్లిపెట్టించె నెక్క_డిదె వ మితండు 
౬ యలు a 


కర్మకర్హారుండని కడలేనిపుణ్యముల. 
కర్మఫలములు దనకు శక లుప(గా 
కర్మగతిం దెచ్చి వేంకటవిభుండు మావుభయ._ 
కరముల జెరిచె నెక్క_డిదై వ మిత(డు 


॥ నేవిం ౪ 


౪ సేవిం॥ 


౪ నేవిం ॥ 


(ఈ సంపుటము పాట = 298) 


చనవుబలముకొలది స్వామిని నిలదీసి అడిగిన ఖండితవాది 


తత్వమునకు క 


ధన్నాసి 
సామాన్యమా పూర్వసం[గ్రహంబగుఫలము 
నేమమున( బెనగొనియె నే6ండు నీవనక 


93 పల్లవి ॥ 


26 


జగతి (దాణుల కెల్ల నంసారబంధంబు 
తగుల బంధించుదురితంపుంగర్మమున 
మగుడ మారుకుమారు మగువ సీవురము-పె 
తెగికట్టి రవ్వరో దేవుండవనక 


పనిలేక జీవులను భవసాగరంబులో 
మును(గ లేవంగ(జేయు మోహదోషమున 
పనిపూని జలధిటో. బండ (బెట్టిరి నిన్ను 
వెన కెవ్వరో మొదలివేలుపనక 


వుండనియ్యక జీవనోపాయమున మమ్ము 
కొండలను గొబల తతిగొని తిపుఫలము 
కొండలను నెలకొన్న కోనేటిపతివన(గ-- 
నుండవలనెను నీకు నోపలేననక 


(ఈ సంపుటము = 


సాళంగనాట 


ఎట్టివారికి నెల్ల నిట్టికర్మములు మా. 
యెట్లివారికి నింక నేది తోవయ్య 


పాము. జంపినయటిపాత కమున( బెద్ద- 
పాముమీ(ద సికుం బవళించవలని 
కోమలి జంపినకొఅంతవ ల నొక్కు 
కోమలి నెదంబెట్టుకొని యుండవలనె 


ఐండి వితీచినట్టిపాత కమున( బెద్ద- 
బండిబోయి(డవై పనిసేయవలసె 
కొండ వెజికినట్టిగుణ మున. దిరుమల_ 
కొండమీద నీకు. గూచుండవలె 


(ఈ నంపుటము . 


॥ సామా ॥ 


ఇసామా ౪ 


॥ సామా ॥ 
పాట 200) 


1 పలవి ॥1 
తటి, 


॥ ఎటి ॥ 
లు 


గ ఎటీి || 
జ 
పాట 277) 


27 


ఈ పాటలలోనిరుచి నేను వరుగా పండితులకు వినతిచేయవలసిన 
వనిలేదు. అందులో 298 వ పాటలోని వ్యాజనింద, 200 వ పాట 
లోని వరోతుదై న్యము, 277 వ పాటలోని కర్మఫలము తోయర*. 
కుంటయు స్పష్టముగ తెలియుచున్నది. ఈ పాటలలో ఎగతాళి 
తొంగిచూచుచున్నను, కల్పనముమా[తము అచుంబితముగా 
కనబడుచున్నది. 


అన్నమయ్యది చదివినేర్చిన వేదాంతము కాదని, భగవద్ద త్తమై 
జన్మసిద్దమైనచేనని, గురూపచేశము చానిక్ష మెరుగుమాత్రమీేయని 
తెలియుచున్నది అధ్యాత్మ సంకీ రనములకుగాని, శృంగారసంకీ_ర్తన 
ములకుగాని ఈయనరచనలో ఉపక మ_|కమవృద్ది-ఉపసంహారములు 
మొదలగు |పతిపాదసహజలతణములు ఎక్కడా కానరావు. ఏ వేళకు 
ఏ భావము ఎట్లు తోచితే అట్లు చానిని స్వతంత్రముగ నడిపించినాడు. 


కొన్నివట్టులందు పరమతదూపషణము, న్వమతభూపణము 
"రండును కనబడుచున్నవి. అందులోను ఇతరమతములఅకం శు 
అ_ద్వెతమునే అక్కడక్కడ తాకి ఖండించినట్లు తోచుచున్నది. 
టె... య 


మలహారి 
సవాజాచారములెల్లా సర్వేశ్వరునియాజ్హ 
గా అః 
అహమించి నమ్మకుండు టదియు పాషండము ॥ పల్లవి ॥ 


నిద్దిరించువానిచేతినిమ్మపంటివలెనే 
చద్దికర్మములు తానే జారితే జారె 
పొద్దువొద్దు తనలోన భోగకాంకలుండ (గాను 
అద్దలించి కర్మ మొల్ల నను కే పాషండము ౪ సహా ॥ 


28 


కలగన్నవాండు మేలుకనినటువలెనే 
తల౯గి (పపంచ మెందో దాంగితే దాం 
యిల. నీదేహము మోంచి యింతా. గల్లలనుచు 
పలికి తప్పనడచేభావ మే పాషండము సహ ౪ 


ధర నద్దముచూచేటితనరూపమువలె 
గరిమతో6€ దనయాత్మ కంక. గనె 
సరుస (శ్రీ వేంక పేశుసాకార మటు గవి 
కరగి భజించలేవికష్టమే పాషండము ౪ సహా ॥ 


(ఈ నంపుటము _ పాట 481) 


ఇందు లి_.వ చరణమున, ఆత్మదర్శనమైనను వేంక శేశ్వరుని 
సాళారదర్శనము ఒల్లననుట మహోపాతకముగ పావండపద్దతిగ 
క్రీ రింపబడినట్లున్నది. పాట అంతా ఈ ధోరణిలోనే నడచినదనుట 
స్పష్ట మే. అట్లనే వైపఫ్ట్రవమును, శరణాగతి, చానభ శ్రీని చెద్దగా 
కొండాడినపట్టులు దండిగ గలవు. మచ్చునకు ఒకటి కెండు. మొద 
టిది వైన్లవ సిద్దాంత భక్తికి, రెండవది శరణాగతికి- చాసఖ క్తికి 
గురుతుగా ఇవ్వబడినవి. 


మలహరి 
వలెననువారిడె వైష్ణవము యిది 
వలపుందేనెవో వైష్ణవము ॥ పల్లవి ॥ 


కోరిక లుడుగుచు గుటి నిన్నిటిపై 
వెరాగ్యమెపో వైష్ణవము 
సారెకు( గోపము(6 జలమును దనలో 
వారించుటవో వైష్ణవము 1 వలె॥ 


29 


సుడిగౌను దేహ పుసుఖదుఃఖము రో 
వడిం చొరనిదెవో వెష్టవ 
ముడివడి యిందియములకింకరు౭డె. 
వడంబడనిదెబో చె ష్షవమి “వలె ॥ 


వుదుటున దనసకలోయ్యాయంబులు 
వదలుటపో నిజవై ప్రవము 
యిదుటను (శ్రీవేంక మేశ్వ _నాభుయు 
వదనము చేర్చుట వెష్పవము 1వఠలె॥ 


(ఈ నంపుటను పాట 405) 


గుండ(కియ 
మరిగి వీరపో మాదై వంబులు 


కెరలినహారిసంకీర నపరులు ॥ పలవి ౪ 


వినియెడివీనులు విష్ణుకధలకే 
పనిగొందురు మాషపవన్నులు 
కనియెడికన్నులు కమలాత్షునియం._ 
దనువుపరతు రటు హారిసేవకులు 1 మరి ॥ 


పలి కెడిపలుకులు పరనూత్య్ముని కై 

యలవరతురు నరణాగతుఎ౨ఎ 

తలంచటిత౮౭పులు ధరణీధరుయై 

ళలకొలుపుదు రాలదియ్యులు 1 మరి॥ 
కరముల శ్రీపతికై కర్యముల 

మురియుచు6 జేతురు ముముక్షులు 

యిరదుగ (శ్రీవేంక కేళ్వురుదులి మే 

సిరుల నమ్ముదురు (గ్రైవె కవులు 11 మరి ॥ 

(ఈ సంపుటము పాట 402) 


ill 


30 


ఇప్పటికి అన్న మయ్య వేదాంతన్వ రూపమును నం|గవాముగ 
చూవితిని. తక్కినదంతయు సవ్భాదయులు [గంథముతో తెలిసికొన. 
గలరు. 


అదెకితవాసన 


అన్నమయ్య  నందవరీకవంశమునకు చెందినస్మార్భ_ 
(వావ్చాణిడు కావున, ఆతడు కులానుగతముగా అదె తి. అది తన. 
పుట్టుకతో గట్టి వెప్పవముగా మారినది. కాని కొన్ని పట్లులందు 
రు ఆఅ “౧-౪ ల 
వంశ్శకమమ-.గా వచ్చినఅదైబతవాననజిడ్డు ఈతనిని వదలలేదని 
తోచుచున్నది. 


అదె ప్రతులు, మాయవలన కనవజే [ప్రవంచమంతా అసత్య మనీ, 
(పకృతి అంతటిలో బయటికి కనబడనిపరమాత్మతత్వ మే సత్యమని 
చెవ్వుచున్నారు అందువలననే ఇతరమతస్థులు అదె పృ్రతులను మాయా. 
వాదులని నిందిుిచుటయు గలదు. 


ఆజో౬ పి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో ఒపి నన్‌ | 
(పకృ్కతిం స్వామధిష్షాయ సంభవామ్యాత్మమాయయా i 
(భగ. ఆశ4. శ్లో 6) 





దైవీ హ్యేషా గుణమయీ మను మాయా దురత్యయా । 
మామేవ యే [వపద్యన్హే మాయామేతాం తరని తే 1 
(భగ. అ? -ల్లో 14) 


ఇత్యాదిస్టలములందు మాయాళ జ్రార్ధ విషయమున ఆయామ తము. 
లందు వ్యాఖ్య్యానములు భిన్నముగ నుండుటయు స్పష్ట మే. 


అ.వమయ్య అక్కడక్కడ మాయను (పస్తావించుటవలన, 
| పపంచమును అనిత్యముగ చెప్పుటవలన, దశళావతారములందు 


31 


బుచావతారమును వలుతావుల కీర్తించుటవలనను, ఉ65వ పాటలో 

జీవన్ముక్తా వస్థను కొండాడుటవలన ఇతనికి జన్మాంతరా ద్ర్వైతవానన 
@——o చలో 

ఇంకను పూర్తిగా వదలలే దేమో అనిపించుచున్నది. 


సొాళంగ 
పుట్టు మాలినబరుబో (కవ నన్ను 


దిక్తే వదేమోసి దిమ్మరిమాయి ॥ పల్లవి ॥ 


ఒరపులాడక పోవె వోసి మాయ నాతో. 
దొరలేవు నిను ముట్ట రక 
చరపిరకే పమోసి విష్ణుభ ee 
సరంగనపే నీయేతు లెన్ని యును Jl 


0 
ల్‌ 


వేదుటు చెల్లదు పోపో వోసి మాయ నసా_ 
యెొదుర మా:ంటలు నీకు ని(కశేతే, 
వదరేవు హరిభక్తి వని, తెలియరు, నే_ 
నిదురవుచ్చినవారు నీవు నా కెచురా 1 పుట్టు ॥ 


వాల్ల వకే జీవ మోసిదూయ సి. 
కల్రలిన్నియును తోక మెబు(గును, 
నలనసీ సీవిభునమన్ననభ క్రి కినంటా 6 
య 
జెల్ల(బో పాపపుచే౭దు మేయణుచే కి పుట్టు (1 


వూరకుండవుగా వోనిమూయ నిన్ను 
బేరం బిలుపము గుంపెవలాడేష, 
నారాయణభ క్తినాతి, సన్నును నిన్ను. 
గోరి యిందరు నెటు6గుచు రేల పోవే ౪ పుటు ॥॥ 


అంజ 


వోనవు ననుంజూచి వేసి మాయ నా. 
తోవ వచ్చినను నొత్తువు స్‌ 
(శ్రీ వేంకటగిరి దేవునిభ క్రి నా- 
హావళిశకే నిన్ను నలమి రిందరును i పుట్టు 1 
(ఈ సంపుటము పాటి -- 107) 


ఈ కీర్తనము మాయా, విసష్తుభ_క్రినంవాదముగా నడచినది. 
ఇది (వబోధచం[దోడయ, సంకల్ప సూర్యోదయనాటకములసరి_ 
ఫీలన ఫలితముగా తోచుచున్నది, 


కేదడారగొళ 
పరమాత్ముని నోగ6 బాడుచును యిదు__ 
డరులు గూడంగ౮ందోసి దంచీ మాయ ॥ పల్లవి ॥ 


కొల(దిబహ్మాండపుకుందెసలోన 

కలికి జీవులనుకొలుచు నించి 

కొలికిదుర్మోహాపురో(కలి వేసి 

తలచి రనవులను దంచీ మాయ 1 పర ॥ 
తొెంగలి రెప్పలు ర్యాతులు.బగలును 

సంగడికను 6గవ ంరిందిప్పుచు 

చెంగలి_చి వెసం జేతులు విసషరుచు 


bi గుదుబియ్య ముగా దంచ మాయ పదో !॥ 
అనయము దిర వేంకటాథీశ్వరుని 
పనుపడి తనతో. బాడుచును 
జ నరి Ron యి అకడదియ్యము 
ఆనర నాతనికియం ఎ_చీ మాయు "పర ॥ 


(ఈ సంపుటము పాట 180) 


33 


ఇందు మాయా కార్యములు స్పష్టముగ ఐింగడింపబడినవి. తుదకు ఆ. 
మాయ శుదవిదంగా మారి, [పాణులను విజ్ఞానులుగా చేసి, స్వామికి 
దరి ఇ 
నమర్పించుచున్నట్లు వరి ంపబడినది. 
రు కళ 


ఇదిగాక నరసింహావతారవర్లనముగల 259 వ పాటలో 
* నమకచమకహిత నారనింహా”* అని వర్షించుటచే, స్మార్త సంప- 
చాయ మింకను ఈతనిలో మాసినట్లు గనవడదు. స్కార్తు లీనాటికీ 
నృసింవాపూజయందు నమక చమకములనువేదమం|తములతో అభి. 
న్నేకించుట కలదు. మం[తశా(న్ర్రృమునందు, అదై పృతసం[పదాయ._ 
మునందును నరసింపామూ ర్రి వారివారావతారము. “ఆకంరం విష్ణు 
రూపాయ అత ఊర్హ్వం శివరూపి౪ళి** అగ కలదు. శృంగారకీ_ర్రన- 
లందు పెంద్రని వర్హించునందర్భములో తలం(బాలు, నాగవల్లి, ఐ రేని_ 
కుండలు మొదలైన నసంవదాయములు ఈతని కీర్తనములలో 


కొల్లలు, అవి నేటి దాతిణాతగ వె హప్వవులందు కానరావు, 
లి చ జా 


నవ నార సఆంపరితు 


అన్నమం్య్యకు వేంక కుళ్వరస్వామివలెనే జాగా మనసువట్టిన_ 
దైవము అహాోోబలనరసింవాస్వామి. అన్నమయ్య వేదాంతవి దశ్య- 
భారిసము అవోబలములోనే జరిగినట్లు చెప్పుచున్నారు. అందులో 
నవనారనింహులుగా (పనిద్దిచెందినమూర్ర్తులన్నింటిని ఒక్కాపాట భో 
వర్కొన్నాడు 


నవనారసింహా నమో నమో 
భవనాశితీర యహోబలనారసింపహో (1 పల్లవి tt 


34 


సతత[పతాప రౌ(దజ్యాలానారసింహో 

వితతవీరసింహావిదా రణా 

ఆఅతిథయకరుణ యోగానంద నరసింహ 

మతిశాంతపుకానుగుమానినారసింహ ॥ నవ ౪ 
మరలి వీభత్సపుమపైమళ్ల నరసింహ 

లు య 
నరహరి భార్లోటినారసింహ 
పరిపూర్ణ శృంగార (పహోదనరసింహ 


సిరుల నద్భుత పులక్ష్మీ నారసింహ ॥ నవ ॥ 
వదన భయానకపువరాహనరసింవా 

చెదరనివై భవాల(శ్రీనరసింవో 

ఆదన (శ్రీవేంక పేశ అందు నిందు నిరవైతి 

పది వెలరూపములబహునారసింవా 1 నవ ॥ 


(ఈ సంపుటము పాట 450) 
ఈ నవనారనసింవాఎలను గూర్చి 


స్ట జ్వాలా౬ఒ హోబల మాలోల [కోడ కారంజ భార్గవాః 
యోగానంద చృ(తవటబ పావనా నవమూ ర్రయః 


అని పెద్దలు కీర్తించియున్నారు. ఈతని వాజ్బయమునందు నర నింహ- 
స్వామివర్ణన పెక్కుతావుల కనపడుచుండుటయు ఈతని నృసింవా- 
భక్తి కొకతార్కాణము. ఏ మూర్తిని వర్ణించినా వేంక కేళ్వరునితో 
అ భెచాధ్యవసాయము చేయుట ఈతనికి వరిపాటి. 


దశావతారములు 


ఈతడు అభ్యాత్మ శృంగార సంకీ ర నలన్ని ంటియందును 
డశావతారములను చితత చిత వదబంధములతో, వింత వింతఅర్థనంద- 


35 


దర్భములతో, అలంకారసంవదతో వర్థించియున్నాడు, అ ధ్యాత్మ- 
కీ ర్రనల మొదటివంద రేకులలోని 515 రేకులో మాగతము *“అవతా. 
రాలు” అను శీరిక'.కింద దశావతారములు వరింవబడినవి. తక్కిన 
న 1 నే 

సలములందంతటా శబచమత్కార, అరచమతారములనుబటి మనమే 
@ ది థ్‌ "లా లు 
ఊహించుకొనవలసినదే. ఆయాపట్టులందు పాదదీపిక (౪౦౦౪౬ Notes) 
లందు “ఇందు దశావతార నమన్వయము కలదు ఇ ఆ్యాదిగా 
నూచించియున్నాను, 


తునుకతునుక తేట తెలుగువదములతో ఈ కిందిపాటలో ఎంత 
చక్కగా దశావతారములను వర్షించియు న్నాడో చూడవచ్చు. 
ta 


అవతారాలు _ సామంతం 
తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము; తన- 
లోన బెట్టుకొని మారు లోనె నవాండు పల్లవి ॥ 


చదివించి, కూడువెట్రి, జారకుండ నిల్లు గట్టి, 

బెదురులేనిబుద్ది పిన్ననాండే చెప్పి, 

యెదిరి నడిగి. దవ్యమిది గొమ్మనుచు నిచ్చి, 

పదిలమె తమ్ము (బాలించువా(డు ॥తానే॥ 
మోహవియోగము్ము, మోహానరాగము్యు, 

దేహవిభాగంబు దెలిపిన కలికి 

ఐహికమున వేంకటాధీశు(డై. సెర్వ- 

'దేహరక్షకు(డై తిరుగుచున్నా (డు ॥తానే॥ 

(కః సంపుటము పాట = 102) 


ఇందు 


““మత్స్య్యః కూర్కోవరాప- శ్చ నారసింహాక్చే వామన 8! 
రామో రామశ్చ రామశ్చ బుద్ద 8 కల్సి వచ ॥ 


36 


అను) దళావతారకమను పాటింవబడినవిభానము. భామా_ 
పాండిత్యమునకు-సంగవాళ క్తికి_ పతిభాసంపదకు- ఆలోచనాసరళి! 


తార్కాణము కావచ్చు. 


క ద్ద-అర్హ-వ్యాక రణ చర్చ 


1 అగ్నీకరణ : పాట _ 281 


ఈవదము అనన్వీతముగా ఉన్నదనికాబోలు పూర్వ. 
ము[దణమునందు “అగ్నాకరణి గా సవరింపబడియున్న ది. అన్ని 
వో మముంను “అగ్నాకరణి మనుటలేదు. శ్రాద్దమునందు పితృ- 
దేవతా తృపికై చేయు హోమము మాత్రమే అగ్నాకరణము 
అది వై దికవరిభావ.-చానిలో తప్పొప్పులచర్చ మనది గాదు. ' అగ్నీ 
కరణి? అన్న నేకుపాఠమునకు నాక తోచిన అర్థమును ఈ పాట. 
పాొదదిపికలో చూపియున్నాను. 


ఏ ఆలజాలము: పాటలు 2168, 821. 


ఈపదము నిఖంటువులలో కానరాలేదు.  ఆలజాలంబు= 
నీరు దండిగా నిండినపుడు, చానివై మూతిదగ్గర తోకదగ్గర 
రెండురెండు _పొడవై నవెం[టుకలు కలిగి సన్న నిశరీరముతో 
(సాలెపురుగు వలి ఈదులాడెడు జలచరమా? అనిపించుచున్నది 
ఈఅర్థము పాటలోన్నప్రకరణమునుబట్టిమా[తమే నిర్ణయింవబడి- 
నది. నిట్మిపవావామునందు కోలావాఐంముగ రిరుగులాడు ఈజల. 
జంతువులఆఅట యే కాబోలు నేటికిని చాలా ఉత్సాహముతో చెల... 
రేగిన కార్యక్రమమును చెప్పునప్పుడు “ఆలజాలంగా వుంది అని వ్యవ 
పహోరముబో కలదు. 


37 


8 గడిచీటి : పాటలు 118; 280. 

గడీ= సీమ, పొలిమేర, సరివాద్దు ఇ క్యాదిగా-సూ.ని. ఈ పద 
ముతో కూడిననమాన మే “గడిచిటొ. ఒకహాద్దు పూర్తి అయినదని 
తెలిపెడి చీటి, ఇంచుమించు Retairment Notice కావచ్చు. ఈ__ 
పాట (280) పల్లవిలో, “పరునము సోకినరాగి మొదలగు నాగా... 
ములు వెండిగనో, బంగారుగనో మారి తన పూర్వరూపమును 
కోలోవుచున్నవి అవి మరల పూర్వరూపము నందుటలేదు, అశ్లే 
'వేంకశేళశ్వరుని కొలిచినవారు మకల కర్మబంధములపాలు కావలసిన 
పనిలేదు.” అని తెలిపినాడు. చాని విస్తృృతపతిపాదన మె 
మొదటిచరణములోనికడపటిపాదమగు * గడిచీటి చియు నింక. 
గడమున్నదా” =నీవు పాటింవవలసిన వాద్దు పూర్తిమయైనదని చీటి 
(certificate) పొందినత ర్వాత, మిగత _ విషయములు (ముందు 
కార్యమునకు నంబంధిఎచినవి)ి మరలా ఎందుకు??? అని అరమగు 
చున్నది. ఈ పాదము పూర్వము[ద్రణమున  గడియించి తెచ్చియు 
నింక గడమున్నదా"” అని మారినది. కారణము తెలియదు. 


4 దంగుడు : ఎె*ట 190 


ఈ పదము గందములందుకు నిఘంటువులందునుమూ[ తము 
కానవచ్చుచున్నది ఈ నాటికి "ఆలంగాణాలో కొంత పాంతమున 
౬ గ a స 5 న ల arate OR అ 
బియ్యము గోరం ఇత్యాది వ్యవ i మ న్నట్లు వినికిడి. దంచు, 
అను (మేగణచువక్షాంతమునకు తప్‌ లము మూలరూపము కావచ్చు.. 
క ఆ జ వత నక కక చువర్లాంతములు బాల ఖాగము 
చురణచువచ్చా౭ంతమ. లగే భా నింబవచ్చు. 
ప్రవట్ట్ష(ంగటా; పాదు 280 

కా య 

ఇది నె ెలిపినపాటలో రెండవచరణాములోనిది 
వట 6గట్లా=[ఒ వ్యాచర్యమా? అనుకరములో అలీ లవదము [ప యో 
హే అం an ధి య 


38 


గించినట్లు కానవచ్చుచున్నది. ఈతరగతికవులకు విషయ | పతిపాదన_ 

తీవతలో శ్లీలా ౬ శీలములు అంత లెక్కకు రావు. వ్యానుడే దీనికి 
య త 

[వథ మోచావారణము. 


వట్లన్‌ -కట్లా (కట్టులా) అని పదవిభాగ మెమో? లేకున్న 
లు ౧ లు 
అరసున్న చింత్యము. 


6 సంతపాకలంజ: పాట 262 


సంతపాకలంజ = సంతలోనో, సంత|వక్కనో పాకవేసుకొని 
వచ్చేపొ య్యేవారికి ఉపయోగవజేవ్య క్తి కావచ్చు. ఇట్టిమాటలు 
భాణములలో సు|పసిద్దములు. కరు రతి పవ” అని ఒక భాణమున 
నంబోధన. విషయమును స్పష్టముగ ఇెప్పదలచినపుడు అన్నమయ్య 
నీల, ఆశ్టీల మర్యాదకు తావివ్వడనుటకు ఇదియొక ఉదావారణము. 


సాగ్గబహ్మ్మమయాఖ్యుని : వాట 141 


"సాగ బవ్మామయాఖ్యుని * ఈ |క్రీగితగల భాగము స్పష్టముగా 
అర్థమగుటలేదు. యతిిపాసల నిర్బంధము తో ఇట్లుండవచ్చునని 
నూచించుటకును వీలులేదు. 


సాసముఖా : పాట 12 


ఈ శబ్రము యొక్క అర్థము కొంత పిచారింపవలసియున్న ది. 
కెందరుపండితులు *నవా[నముఖా? కావచ్చునని సూచించిరి. అది 
[పకరణమునకు అతుకునట్లు లేదు, (ప్రకరణమునుబట్టి ఈ శబ్దము -- 

య రు ది 
యొక్క అర్థము ను విచారింతము. 


అటి స్వామికి మజ్జనవమయము, అన్నిలోకములలోని వారు 
గుంపుగకూడి స్వామితో వినోదసంభావణము సాగించుచున్న-- 


39 


ట్లున్నది. కాలమునకు తగిన కార్యములను నెరవేర్చుటకు కొందరు 
నియో గింపబడియు౦చురు, ఆవెండిగుదెల వారు వచ్చి గుమికూడిన- 
గుంపును పాచ్చరింపుచు, స్వామికిదె మజ్జన సమయమని తెలియ... 
కేయుచున్నారు. ఇప్పుడును సామి వారి నివేదన మజ్జన సమయ. 
ములందు నన్నిధి! నన్ని ధి! అని ఆరచుటకలదు. అనగా స్వామి 
వారివద్దకు మమ్ము పోనిండు, [తోవవిడువుడు అని అర్హము. ఈ సన్నిధి 
పదమే అన్న మయ్య నాడు సముఖ (సముఖము) పదముగా నుండిన... 
దేసూ? సన్నిధి! సన్నిధి! అని "రెండుసార్లు ఉచ్చగించినెక్తు ఆనాడు 
నముఖము నముఖమా (సమ కి సముఖ) అని ఉచ్చరించు చుండి కే మో? 
ఆ ద్విరుక్తపదమునే అన్నమార్యు *నముఖ నముఖకు" బదులు 'సాస 
ముఖా ' అని ఆ[మేడిత సంధి చేసి యుండవచ్చు. ఇట్టి [పకియలలో 
అన్నమయ్య కాల స్వతంత్రుడు. “వా వాదము వంటి వ యాగములు 
ఈతనిలోకలవు. వై విధముగ ఊహించి నేనీపాట కింద కబ్దస్వరూ- 
పమును పొాదదీపి (ంం6 016) లో చూపియున్నాను ఈ పాటలో 
తరు-వాక ఆయాశకార్యములందు దేవతలు, నూర్యచం(దులు, ఆది. 
శేషుడు నియోగింపబడుటచే ఇది నవాప్రముఖశబ్దభవము కాదేమో 
అనిపించుచున్న ది. గుంపుకు తొలగించుసవుడు పో! పో! పో! అని 
ఏకవచనవుంగా కాని, పోండి! పోండి!పోండి! అని బహువచవముగా 
కాని వాడుట సం[పదాయము, అందువలన “సందడి విడువుము" 
లోనీపకవచనము బాధకము కాదు. 


ఇదే శబ్దము అన్నమయ్య ఇట్టినందర్భృముగల మరియొక 
పాటలో వాడియున్నాడు అదికూడ నాఊవాకు కారణమే. 


బౌ 
సాసముఖా ౧నడె సాసముఖా 
ఆసలసరివారము అవధారు దేవా "ప 


40 


మత్తిలి జీవుడనేటిమహిమగలుగురాజు 
చి _త్తమనియెడి పెద్దసింహో సనం బెక్కి_ 
బ_త్తికోం బంచేందియపుపరివారము గొలువ 
చిత జుపారుపత్యము నేసీ నిదివో ఇ సాస ౪ 


కడుమదించి నవాంకారమనెయేనుగై 
యెడనెడ నెక్కి తోలీ నిదె జీవుండనురాజు 
బడిబడి( గర్మముల పొజులు దీర్చరో 
వెడమాయపట్టజపువీధుల నేంగ్‌ని 1 సాస (| 


మించినసంసారమనే మేడలో నేకాంతమున 
పొంచి జీవుఃడనేరాజు భోగము భోగించగా 
అంచెల (శ్రీవేంక పేశుండనేదేవుండు వచ్చి 
మంచితనమున6 దానె మన్నించె నదివో 1 సాస ॥ 


(సంపు = = పొట 97) 


ఇక్కడగూడ స్వామిసన్ని ధికి తోవవిడువుమని చెప్పుట యే అర్గముగా 
కనపడుచున్నది. ఇక్కడ “దేవా అవధారు అని విన్నపముకూడ 
తెలియుచున్నది. ఈపాటలో సంబోధ్యుడు-మన్నించుక్రియలో కర్త 
కూడ (శ్రీవేంక కుళుడే. చాల చక్కగ సాగిన సావయవరూపకము 
ఈ పాట పూర్వమ్ముదణమునంద 'నదె' అను పాఠము ఎట్టుపడినదో 
చెప్పలేము, రేకులో “నడె అనియే కలదు. అది నముఖము! 
నముఖము నడునడు అనుఅర్థముతో నాఊవా కింకను దగ్గరై నది. 


మచ్చుకు కొన్నిమాత్రము పీఠికలో చర్చించితిని. అన్నిపార- 
ములను పాదదిపికలో చూపియున్నాను. గమనింవగలరు. 


౧, “*నదో పూ.ము,పా, 


41 


ఇట్లే వాజ్ఞయమున శబ్ద్బ్దచర్చ ఒకపత్యేకవ్యాసంగముగా 
సాగింపవలసియున్న దె. 


నరసింహాకవి 


కవికర్టరసాయనకర్ర్తయగు నంకునాల నరనింహాకవి 
అన్నమాచార్యుల [పథమ భా రారపుతుడు కావచ్చునని, క్రి శ 
వేటూరి (వభాకరశా(స్త్రిగారు ఊహించిరి౧? ఈ విషయమునే 
ప. శ్రీనివాసాచార్యులుగారు, “అన్నమయ్యకు తిమ్మక్క_వలన 
నరసింవాకవి జన్మించెను. నరసింవాకవి “పాడను వర్థవద్దతి జెప్పను, 
నీడుజోడు లేడని నభలో వాదించి జయించిన వా౭ డని అష్ట్రమహిపీ. 
కల్యాణమున గలదు. ఇతడే కవికర్ణగసాయనమును రచించిన. 
సంకుసాల నరసింవాకవి౨*, అని గట్టిగ సిర్ణయించి, ఆపుటలోనే వె 
వాక్యములకు [కింద “తిరుమలమ్మకుమారు (డైన నరసింగన్న తన 
తల్లి మరణానంతరము అక్క: మ్మ తనకు సవతితల్లి యగుట, ఆ మెకు 
నీతనికి గిట్టకపోవుట కారణములుగా తాతగారి ల్లైన నుంశకేనుల 
(కడపజిల్లా పులివెందుల తాలూ కా) చేరియుండును! లేదా సాళ్వ 
నరసరాయలకు అన్నమయ్యకు గిట్టలిదివ ములలో సుంకేసుల చేరి 
యుండవచ్చును. అచటనుండి యత డహోబలము చేరి మమళ_ 
గురువుల(పోత్సావాముతో (శ్రీరంగము చేరినట్టున్నాడు! ఈ 
కారణములచే నతడు తాను రచించిన కషికర్ల రసాయశమున తన 
తల్పిదం|డులను పర్కొన లేదేమో! 


సుం కసులలోని నరసింహాస్వామి కృపాకటాకమున కలిగిన 
వాండగుటచేత నే యతనికి అన్న మాచార్యుల తండి, తాత, ముత్తాతల 


౧. అన్నమాచార్య చరిత పీరిక. పుట 78. 





౨ 168వ సంపుటము పుట 0, “అధ్యార్య కశృంగారనంకీర్తనలు చి. త. లాచార్యులవి. 


రి 
mat 


42 


వేళ్లలో ఒకదానిని పెట్టక నరనింవుు6డని యతనికి "పేరు వెట్టి. 
నట్టున్నాండు. 
శల, 


కవికర్ల రసాయనపుతాళపత్రపతులలో _ దేనియందు.గాని 
యవతారికలోను నాశ్వాసాంతగద్యలలోను సుంకేసుల యనిళాని 
సంకుసాల యనికాని లేదు. ఆది యా తరువాత నెప్పుడు చేరినదో!” ౧ 
అని (వాయుచు తన నందేవామును స్పవ్టముగ వెలిబుచ్చిరి. ఈ 
(కింది (వాతను బట్టి వెని రయముగూడ సందేహోన్పద మేనే మో. 


తరువాత ఈ విషయమునే (క్రీ వేటూరి ఆనందమూ ర్తిగారు 
“తాళ్ల పాకకవులకృతులు-వివిధ సాహితీ[ప|క్రియలు?? అను [గ్రంథ 
మన 'నరసింవాకవి*ి అను శీర్షిక క్రింద, ““పదక వితాపితామవూు డగు 
అన్నమాచార్యునకును, విదుషీమణీయగు తిమ్మక్కకును కల్గిన ను 
వుతుడజే నంసింగన్న నిరుపమాన, సనుకష తానిర్వావాకుండగు తెనాలి 
రామక్ళువ్ల --కవి తన--నమీ పకాలము వార గుతాళ్ల పాకకవుల నిట్లు-- 
సన్ను తించెను 
క॥ చిన్నన్న ద్విపద కెజ(గును 
పన్నుగ6 బెవతిరుమలయ్య వదమున కెజ(గున్‌ 
మిన్నంది మొరసె నరసిం 
గన్నకవిత్వంబు పద్యగద్య(శేణిన్‌ 
అత౦ డీ వద్యమున తనకు నమకాలికుండుగా వర్తి ల్లిన చిన్నన్నను, 
అతని తండియగు చెదతిరుమలాచార్యుని, అతని యన్న యగు నర. 
నింగన్నను మెచ్చినా6డు. é ద్వివదమునకు చిన్నన్న | వాలును. 
పదములకు పెదతిరుమలయ్య (వాలును. పద్యగద్య(ని శేణిని నర 
సింగన్న మిన్నంది [మోగును అని దీని యర్ధమనుకొందును* అని 
శ్రీ (వభాకరశా(స్త్రిగారు వివరించి, వృర్ధానుకుతిని బట్టి కవికర్ణ - 
రసాయునక_రయగునర సింగన్న యే ఆాళ్ళపాకనరసింగన్న కా. 


_బ్తరోందానాయోరాతరంతరాలకాతాడోతాజతం్యుల దయ నటనల టాంగా 


౧ 16 వ సంపుటమ్ము వుట 9, అధ్యాత్మ కృంగారనంకీర్శనలు. (చి. తి. లాచార్యులని) 


43 


గూడుననునభి పాయము బఅవరచిది ౧ అని నిర్ణయించి, అటే 
పునకము 111 వ పేజీలో “కవికర్ణ రసాయనక ర్త యాతంజే యగు- 
నేని పుత్ర వ్యా మోవామున యువనాళ్వుండు పరితపించు చుండినట్లా- 
తశినోట చెప్పింవబడిన పద్యములై చారును నరసింగన్నకు సంతానము 
మీ దిమమ కారమును నూచించున వే కాగలవు '* అని నందేవా 
మును గూడ వెలిబుచ్చిరి, కి, ఇ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు 
నేను కలిసి వనిచేయునప్పుడు, ఈ విషయమై కీ॥ *॥ నారునాగ 
నార్యునిద్వారా ఈ విషయము తేల్పవలెనని కొంత (వపయత్నించి 
తిమి. అదిగూడా అంతంతమాతముననే నిలిచిపోయినది. శర్మ 
గారును కోవికర్తరసాయనమునందలి వెవ్టవం (శద్దను విశిహైదైైత 
సిద్దాంత |వళంననుబట్టి, ఈతండు వేటూరి [ప భాకరశా (స్త్రీగారు 
ఊహించినట్లు అన్నమాచార్యునివుతుజే కావచ్చునేమో .యను 
చుండిరి. కవులచరి [తమును (వానిన వారెవ్వరు ఈవిషయ 
మును అంతగాపస్తాపించ లేదు. నరసింగన్న దేశ కాలములనుగూర్చి 
మాతమే చర్చించి, రాయల పుతికయగు మోవానాంగి కథను 
వశ్వసంపక కొందరు, విశ్వానించి. కొందరు ఖండనమండనములు 
సాగించినారు 


ఈ నంపుటమును పివ్కరించునపుడు పె వారి నందేవాము 
టిని నిశ్చయవు గా మార్ముటకు తగినట్లు ఒక పాట నామకికి 


(శ్రీరాగం 
బయలు వందిలి బేటి పరగ జిత్తము గలిగె 
దయమాలి తిరుగ సూత డొకండు గలిగె 1 వల్ల వి ॥ 


Heroes tts. 








౧. చూ పుట, 110. తాళ్లపాక క వులకృతులు వివిధ సాహితీ (హ(కియలు, 


£44 


కనుచూపువలన నుడుగనికోరికలు గలిగె 
తనుకాంతవలన.6 బరితాపంబు గలిగె 
అనుభవనవలన మోహాంధకారము గలిగె 
తనివిదీరమివలన తలపోత గలిగె ॥ బయ ॥ 


అడియాసవలన పాయనిచలంబును( గలిగె 
కడుమమతవలన చీకటి దవ్వ6గలిగె 
కడలేనితమకమున. గా6ంతాళమును6 గలిగె 
నడుమ నంతటికి మానన్నిపేమ గలిగె ॥ బయ ॥ 


తరితీపువలన చి త్తభ్రాంతి తగం గలిగ 
విరహంబువలన పుర వేదనలు గలిగె 
తిరువేంకటాచలాడి పునికరుణా మృత ము 
పరిపూర్ణ మెనయాపద పీ(\ద౭€ గలిగె 1 బయ ॥ 
(ఈ సంపుటము =_ పొట 128) 


ఈఅన్నమయ్య పాటలోనిదయమాలినకొడుకు నరసింగన్న 
యేనా? అని నందేహింపవలసివచ్చుచున్నది, తశ కాలమ.లందలి దురా 
బారములను, రాజుల ఇఓ "ద్దత్యమును, సదసత్సంతానము, సత్పురుషుల 
బాధలు వగ_ రా విషయములను అన్న మయ్య సంద ర్భానుగుణముగ 
ఒకొక్కసారి చెప్పుట కలదు. కావున నేనిట్లు నందేహించితిని, 


నె శెల్పినఅందరిసంచేవాముల తోపాటు ఈ కొత్త కారణ- 
ముతో నా సందేహమూ. ఒక్కటి. ఈ పొట వల్ల విలోని క్రీగీతలో 
చూపినదితప్ప, మిగిలినపాటలోని, భావమంతయు ఆవిషయముసె 
గూర్చి చెప్పినట్లు వ్యాఖ్యానించుటకు అంతగా తావులేదు. కాదనట 
కును వీలులేదు, కాదంట పల్లవి చరణముల అర్ధములు భిన్నములు 
కావలసివచ్చును. ఇట్టి పాత్వాభానములతో మన మీచిక్కుసమన్యను 
విడదీయ లేము. కేవ౭జన్మకుతులు గట్టిగా విశ్వసించుటకు చాలవు. 


45 


ప కొందరివిషయ మో తప్ప కవులచరిత్రములన్ని యు ఇనా సనంచేవా= 
నంరతకములు, విషయమున ఆత డన్నమాచార్యునిపుతుడే 
అనుటకు తగిన ఆధారములు ఎంతగట్రివో, కాదనుటకును అంతకంచు 
గట్టి కారణములు కనబడుచున్న వి. 


1 అంత టి[గథ-ోర్త, అంతసంస్క్మా_రిఅయినక వీకర్ణ రసా 
యనకర్త నిజముగా అన్న మాచార్యపుతుడై య్యున్న చో, పరమ... 
భాగవతుడు, పదక వితాసి ఆ*మవ పుడు, సుపసిద్దమవోకవి, తనకు 
'దేవామి చ్చినవాడుఅగుతం[డి”, తకవంశమును పేర్కొన కుండునా? 


2. ““దయమారలి తిరుగ నాతృజుండొకండు గలిగె” అని అన్న 
మాచార్శుడన్న ట్లు వారికుటుంబకలళవాములేవో వున్న చో తండి 
"పేరు చెసుకొనకపోయినను వంశముపేరె న చెప్పుకొనియుండడా ? 


8 తుదకు తనగోతమునై న ఇెప్పుకొనియుండడా? 


ఓ ఆళ్ల పాక యను శనఇ౦ంటి పేఠు, నంకుసాలగా మారుటకు 
కారణమేమి మనమామలై న చెప్పరా* పోనీ వారిపెరై నా చెప్పడా? 


న్‌ అతడు తనఇంటిపేరు వాడుకొనకపోయినను ఎవరో 
పరిష్కర్హలు ఆశనిేరుక. ముఎదు నంకుసాల అను పదమును తగిలించి రే 
యనకొన్నచో, అది నసంకుసాలయేీ కావలెనా? 


6. అనాలి రాముక్ళషప్పకవిచాటువు తాళ్ల పా కకవుల __ 
వరుసనే చెప్పినదా, లేక ౩రన్సర సంబంధములేక తనకాలమున 
ప్రసిద్ధిగన్న కవుల నెవ్వరినై న చెప్పినదా ? అనియు సందేహింపవచ్చు. 
ఆ పద్యమ.లోని చిన్నన్న, పెదతిరుులయ్య _ లిద్దరు ఒకవంశము 
వారుగా నుండుటచే, ఈనరసింగన్న కూడ ఆవంళమువాడే 
కావచ్చువని ఊహింపవచ్చుగాని. ఏధిణా కావలెననునిర్భంధము లేదు 


కరా, 


46 


7. నుంకేనుల కంకుసాలగా ఎట్లు మారినది? సుంశేనుల 
"పేరుతో కడప, కర్నూలు మండల్లఎ.లలో నేటికిని [గామములు 
కలవు, మధ్య'కా లమ. లో మాతము అది సంకుసాలగా నుందడినదా ? 
కావున, కవి కర్ణరసాయనక ర్త నరసింగన్న అన్నమాచార్య పుతుడే 
ఆనే వాదమ.లు, గట్టివెన్నెముకలేనిఊవాలు. ఇంశకూ క వికర్ల రసా 
యనక రృనుగూర్చి ఒల మెనవ్యాసంగము చెసి, దానిన సారన్వత 
పట్టభదు (పి,పాచ్‌.డి.) లైన మ్మితులు శ్రీ) చలపతిగారు ఈ [కింది 
విధముగ సేరొనియున్నారు. 


“ప భాకరశా(స్త్రిగారు ౮-మకృ్ళష్ణుని బాటువును అష్టమహిపి. 
కల్యాణపరికను ఆధారము చేసికొని నంకుసాల నరసింవాకని అన్న 
నుయ్యవ్యుతుడ? అభ్మిపోయవడిరి. ను-కసాల తిరుముంకవి కవిభాగ 
వతవై భవము అనుద్వివద్యగంధమున తాను నరసింవాకవి మనుమ 
డనని, 


'సుంక సాలకులాబ్రిసోమ నిష్కామ 
వం 'జోదరపాదభ కే కకధామ 
సెమి3వి వ్వజ్ఞనవరసింహపౌం 
ర.౨ణీయగుణగణ రఘునాధప్పుత్ర 
తయ మలశుభనామధేయ ప్రణీత _ 
వరరావ్యమగుభాగవత వై భవమున' 


అనుడ్నివదవంక్తులలో చెప్పుకొ నెను. ఇందు పేర్కొనబడిన సరీ. 
సింహుడెవరుః *నుంకసాల'* అని తిరుమలకవి పేర్కొనియుండుటచే 
ఇతడే సంకుసాలణ .రసింహకవియసి చెప్పవచ్చును. నరసింగన్నకు 
నారాయణుడు. అవ్బలార్యుడు, అన్న మార్యుడు అను మువ్వురు 
కొడు .లున్నట్లు _ అష్టమహిబకల్యాణపీరికలో కలదు “కాని 


[a3 


'భాగవత వై భవి పిరికలో + ఘునాదుడొక్కడే కొడుంన్న ట్లు చెప్ప- 


47 


బడివదె నినిబట్ట అన్నమాచార్యునికుమారుడు నరసింగన్న, 
నంకుసాల నంసింవాకవి వేర్యేరని జేలుచున్నది*”౧ 


నంకుసా లకు దగ మైన 'నుంకసా_” అను ఇంటిపేరు, ఆ 
యింటిపేరుతో పస్‌ద్దుడై న నఒకకఏ, ఆతనిపు.తపౌతపారంపర్యము 
వె ఉదావారించిన గాగన వె భవముతో తెలియుచున్నది. ఈ చరిత 
బయల్పడుటవలన ఈ కపివిషయము ఇంకను చిక్కులో వడినది- 
అందువలన =*ష డ్డ వాయన ర అన్నమాచార్యులపు[తుజే అని 
నిర్ణరించుటమా తము సాహనమే రాగలదు. 


నరసింవాక పి, నరసింగన్న, నర సింవోచార్యులు, ఇ త్యాది= 
నావ,ములతో అన్నమాబార్యులకు పెద్ద భార్యయందు ఒక పు[తుడు. 
క లిగినట్లును, ఆతని “శాద్దద డన ఇ కంక ర్యము.న కై చిన్నన్న ఒక దాన __ 
శాసనమును నిగించినట్లును చరిత చెప్పుచున్నది. ఆ నరసింగన్న యే 
కపికర్ణరసాయనక ర యా? అనుటమా[త మే నందేహింపదగిన ___- 
టి తాజా లం అష్టామహిపీ. ౩ ల్యాణములో చిన్నన్న, 
"తిమ్మాంబకు నాత్మ “౮౦భవు(డు 
పాడంజిప్పంగ వర్ణవద్దతి నీడు____ 
జోడు లేదన సభంజొచ్చి వాదించి 
పంగినదీశాలి (ప్రతివాది దై త్య 
నరసి.హాంండనం గల్లి నరసింహాగురుండు ౨౨ 


పేర్కొన్నట్లు, జుతడున్దండ ప'డితుడై, కవిక రరసాయనము కాక 
మరి యేవ నకృ్ళతులు కక చినాజేమో? ఈ నాటివర కవి 
ఎ టి * -లేదేమో? లక కొన్ని మహో[గంథములవలే అవియు 
కాలగర్భమ వ కలఏపో.ఎనవో ? లేకున్నచో చిన్నన్న యే “కవి 
కర్ణరసాయనము'” ను సేరుతో పల _ చెప్పలేదు. క అప్టమహిషీ. 


దా నానా ఆవుల అనాం —— nT nO 


9 
{x 
గ్‌ 
a 
య్య 
J 
౦ 


ర్త వాంనుశీలనము షట 6 శీ జి. చలపతి. 
౨. అష్ట మహి షేకల్నాణముపీరి5 చిన్నన్న 


48 


కల్యాణమునా టికి, కవికర్ల రసాయనము పుట్టలేదనుట అసం భావ్యము. 
ఈ విషయ మింకను కాలము నిర్ణ యింవవలసిన దే. 


దేవస్తానమువారికృషి = కత జతలు 
ఫ్ర అ" 


మా తిరుమల తిరువతి దేవస్థానము వారు ఈ తాళ్లపాక కవుల 
వాజ్బయము వెలికి ఆచ్చుటకు 1922.28 సంవత్సరములనుండి కషి 
చేయుచునేయున్నా రు. “శయాంసి బహువిఘ్న్నూని” అన్నట్లు ఈపని 
తాబేటినడకగ నే సాగుచున్నది. ఈనడుమ కొంతతొందరగా 
నడచుచున్న ది. ఈ వేగముతో వని నడచినట్లయి తే ఈసంకీర్తన రాళి_ 
నంతటిని (అము[దితమయినదానిన్సి రెండు లేక మూడేండ్లలో 
పూరి గా (పకటింవవచ్చు. అచ్చువని త్వ్వరత్వరగ సాగించుటకు నత్త 
నడకను గుజ్జపుస్వారీగా మార్చి, తగిన వర్చాట్లుచేసి ఆయవ్యయము- 
లను గణింపక పని సాగించుచున్న తి. తి దే. కమిటీ చెర్మన్‌ (శ్రీ 
డా॥ ఎన్‌. రమేళన్‌, ఐ.ఏ.ఎస్‌., గారికి, ఎంతపని నై న సంకల్పబలముతో 
సులభ సాధ్యముగ చేయగల నేర్పునిండిన తి.తి దే. కార్యనిర్వవాణాధి- 
కారులు (శ్రీ పి.వి. ఆర్‌ , కె. [పసాద్‌, ఐ ఏ.ఎన్‌., గారికిని నాకృతజ్ఞ - 
తాభి వాదములు, వ%[దణకార్యమునందు మాచేతికి నిండువని 
కల్పించుచు మాకు తోడ్పడుచున్న (ప్రైస్‌ మేనేజరు (శ్రీ ఎమ్‌. 
విజయకుమార రెడ్డిగా రికి, ఈపనులలో తాము వె చూపువ్నారె నను 
మెలకువవదలని తి. తి. దే. పెౌరసనంబంధశాఖాధి కారి (శ్ర రావుల 
సూర్యనారాయణమూర్తి, ఎహ్‌,ఏ., గారికి, అనుతణము మాపన.- 
అలో వలసినట్లు తోడ్పడుచున్న తి, తి. దే. “నవగిరి* సంపాదకులు 
(శ్ర క సున్బాం+*వు, ఎమ్‌,ఏ., గారికిని సా కృతజ్ఞతాంజలులు. ఈ 
వరిష్కరణ కార్యములో నాకన్ని విధముల  నిండుసహాకార మిచ్చు. 
చున్న చి॥ జె. బాలను[బవ్మాణ్యమ. ఎమ్‌-ఏ,, కు నా మంగళా శానన 
ములు. వే౧ముగ సాగుఅచ్చువనిలో కూడ మెలకువనడలనిఅచ్చు-- 


49 


కూర్చరులను నిండుమనసుతో దివించుట తప్ప నేను వారికి చేయు 

ఉపశార మేమున్నది? నుప్రసిద్దుః పరిష్కరణములను మరల పరిష్క- 

రించుటలో నావలన వర్పడిన గుణదోషములను సహృదయులు 

గమనించి తెలిపినచో, కృతజ్ఞతతో స్వీకరించి తప్పులను సవరించు 
ల్లా 

కనగలను, 


శో॥ విశిషాదె (తసిదాన వీధీసతతసంచరం । 
ఉం రు గా QQ = 
అన్న మ్మప్రతిరూపం తం రాళవల్సి గురుం సువే॥ 


విచేయుడు, 
టె 
స్పెషల్‌ ఆఫీసరు 
తిరుపతి తాళ్లపాక వాజ్మయ పరిష్కరణ శాఖ, 


22_11_79 అన్నమాచార్య ప్రాజెక్టు, 


(శ్రీ తాళ్లపాక నంకీర నల యోగ్యతను లోకము గుర్తించు 
నట్లు అన్నమాచార్య్నోళోత్సవమును వెలయించి ఉత్తమ నంకీర నము 
లను కొన్నింటిని [గంథముగా నుద్దరిం చి [పకటింపించి వానిని లోక 
మున విరివిగా పంచిపెట్టి, నంకీర్తనముల పోటీ పరిక్షలు పెట్టి అందు 
గెలువొందిన వారికి, పాడిన ఛాగికి, బహుమానములు, సత్కారములు 
జరగించి. గొవ[పచారము కావించుచున్న (శ్రీ! తిరుమల తిరుపతి 
దేవస్థాన [పథానాధి కారుల భాషాభిరుచికి, భక్తి తత్పరతకు జోవో. 
రులు, పలువురు గాయకులును, అలిండియా రేడియో మదరాను, 
విజయ వాడ వారును పొడి, పాడించి అన్నమాచార్య సంకీ_ర్తనములకు 
వన్నె తెచ్చుచున్నారు. పె బారందరు మాపరిళశమమ. నఫలీకరించు 
చున్నందుకు నంతోషించుచున్నా ము. ఇంతక. పూర్వము అన్నమా 
చార్య శృంగార సంకీ ర్తనములగ; 565-ని. అధ్యాత్మ సంకీర నము 
అను 150-ని [పకటించుటయినగి. [కొత్తగా ఈ సంపుటములో 
అఛ్యాత్మనం కీర్త నములు 881 [పకటించుటయినది. ఇంకను అ ధ్యాత్శ 
నంకీర్శనములు 1746, శృంగార నంకీర్త్రనములు 11406, (పకటింప 
వలసియుళ్న వి. ని-౦తరముగా వీనిలి [బబకటించుట సాగినను 
నన్నింటిని [బకటించుట కెంత తక్కువయినను పది యేండ్లగును 
ఈశ్వర సంకల్ప మెటులున్నదో! 


న, న సంపుటము- అ ధ్యాత్మ సంకీర్తనలు 


రాగి జేకులలో తాళ్ల నాక అన్నమాడార్యుల నంకీర్తనల 
జఊకలు 80, వెదతిరుమలాచార్వులవి 88 జేకులుమా[తమే [వకోటి 


51 
తములయినవి. ఆ (పకటనముకూడ కలగపులగముగా, అప[కమ 
ముగా, నివి యన్నమాచార్యుల రచనములు, ఇవి పెద తిరుమలా 
చార్యుల రచనములుఅని వేర్చాటులేక యున్నది ఉప్మకమమున 
మాత మన్నియు నన్నమాచార్యుల రచనములే యగునట్టున్నది. 





న ఇ. దాం డాలు దా. 





౧-కీ॥శేః వేటూరి-(వభాకరశాన్తిగారుు. 5వ సంవుటమునకు 1950 లో (వానిన 
ఉపోద్దాతమిది. యథారూసముగ (_పకటింవబడినది పాటలకు చూపినపుటలు కర్‌ 
సంపుటములకు చెందినవి, 


52 


అన్నమాచార్యుల అధ్యాత్మ సంకీ రనల జేకులు. 


తేకు నంబరు. అకులలోని మొదటిపాట మొదళ్లు. ఆచ్చుపుటస 
1 వలఅది పెకొనంగ రాదు ॥ 
11 అలర జంచలమెన 4£ 
12 పరదేశి పటణమున 46 
18 ఏటివిజ్ఞాన టి 51 
14 ఎందు బుట్టితిమో bt 
15 ఊరికి. బోయెడి 6( 
16 బుదిచూచినం దమకు 6: 
17 ఏటికిల దల౭చెద 6" 
18 పుట్టుమాలిన 7: 
19 ఎన్నాళ్లదాక 7 
20 _ _ తోరణయులే దోవెలా 8| 
dt పూతకుబు. వో భుననా 11 
నెల్లి ఎంటికి. నెవ్వరిపొందు 12. 
న) వెన్న వెట్టుకనేయి 12 
34 వోయం బోయ 18 
లర్‌ ఎండగాని నీడగాని 13 
36 ఏడ వలపేడ 18 
61 తలప వెనకనుయ్యి 19 
62 ఎంతగాలమో 20 


63 వీ౭డెబో వింత 20 


53 


వేకు నంబరు, జేకులలోని మొదటిపాట మొదళ్లు ఆచ్చుపుట సంఖ్య 


64 ఏమి గలదిందు 211 
65 ఇందరికి నభయంబు 215 
06 ఎందు జూఎనందుకు 219 
67 నానా దిక్కుల వీనస్‌ 
68 కాయము జీవుడు 227 
69 దొరకు నాయితని 281 
70 ఏపనులు వేసినా 235 
78 ఎట్టువేగించే 266 
79 నీయాజ్ఞం దలమోచి 270 
80 దేవ నీమాయ 274 


పెదతిరుమలాచార్యుల ఆధ్యాత్యసంకీర, నల ేకులు, 


వేకు నంబరు. జేకులలోని మొదటిపాట మొదళ్లు. అచ్చుపుటసంఖ్య 
1 అందులకు గాదు 4 
2 కర్మమంటా మాకు ర 
8 నన్ను నింతగా 18 
4 వెన్నలు దొంగిలి 17 
స్‌ రామరామ 21 
గ్ర ఇది నీకునుషకార లెస్‌ 


7 ఎక్కడి మానుష 29 


జేతు నంబరు, 
రి 


ర 

10 
వల్లి 
2ిలి 
నికీ 
25 
26 
27 
28 
29 
97 
తిరి 
29 
40 
41 


43 
44 
45 
46 


nA 
ఖేకులలోని మొదటిపాట మొదళ్లు 
చి వమా నన్ని ందులో 
పాపము చేరువ 
హరిభ క్రి గలిగితే 
చూడగ జూడగ 
పోయిన బంధములటు 
కోరి ధర్మముచాలు 
కానని యజ్జాను లారా 
ఆఅదియె పోహరి 
ఇందునందు నెంచ 
విదురుని విందా 
కరుకానిధివి 

ఇందులో నెనెవ్వండను 
ఎదురా రఘుపతికి 
శరణు శరణు 

ఒండె లౌకికము 

ఇది యొక్క శే 

లేరా దేవతలు 

కొల్ల వలపులు 
బందుగు:డ వన్ని టాను 
అల్ల నాండే కంటి 


అటుగానా ఏమి 


ఆఅచ్చువుటస6ఖ్య- 
83 


త్ర 

41 

87 

ర] 

95 

99 
108 
107 
[11 
115 
144 
148 
152 
156 
160 
164 
168 
172 
176 
180 


జీకఘు నంబరు. 


55 
తేకులలోని మొదిటిపాట మొదళ్లు. 
కాదు వివేకము 

(శ్రీపతి కరుణే 

ఎంత గొలల బైన 

తతిగొని యేమరక 
నీవున్నచో పే 

వెదకి వెదక 

పుఠరాణపురుషా 

నాయంతనే 
భకృవత్సలు(6డవుగా 

అటు గాన శరణంటి 


ఆమూరితియే 


అచ్చుపుటసంఖ్యిం 
184 
187 


191 
195 
239 
242 
246 
250 
సీస్‌ 4 
258 
262 


౧ ఈ నంపుటములో ము[దితములై న అన్నమాచార్యుల 


అతీకుల సంఖ్య. 


1 
బీ 
9 


PP 


అధ్యాత్మ సంకి రనల ఆకులు. 


తేకులలోని మొదటిపాటల మొదళ్లు. 


వలచి పె కొనంగరాదు 
సదా సకలము 
గారినే పోయె. 


దురితదేహులే 


పొత ఐ-.. సంపుటము, 


14 


వేకు సంఖ్య. 


60 oo *=+ రా 


2. 
22 
23 
24 
25 
26 
2 
28 
29 
90 


తరి 
39 
40 
41 


56 


జేకులలోని మొదటి పాటల మొదళ్లు, 


పెంచ. బెంచ మీ6ద. 
వెష్టవులు గాని 
పుట్టుగు లమ్మీ 
కొనుట వెగ్గశము 
ఏమి 'సేయవచ్చు. 
పదిలముకోట 
పెక్కు. లంపటాల 
పరగు బహుసజ్ఞన్మ 


భావయామి గోపాలబాలం 


ఎనుపోతుతో నెద్దు 

ఏకు నెఅఒగనిమమ్ము 
తొలుబాపపుణ్యాలతోడ 
కోరిక దీరుట యెన్న (డు 
చెల్లుంగా కిటు నీకే 

అదె చూడు 

వేసరితి మెట్ల 

కొళఠో “కొనరో 
నిగమనిగమాంతవ క్రిత 
కాక మలి 


పుటసంఖ్య 
19 
28 
27 
ఫ్‌] 
96 
40 
44 
48 
ర్‌2ి 
56 
60 
64 
67 
72 
76 
80 
84 
87 
92 
96 
100 


టేకు సంఖ్య. 
42 
48 
44 
45 
46 
47 
48 
49 
50 


51 నుండి 
60 వఅకు 
71 నుండి 
77 వణకు 


81 
82 


83 
84 


8క్‌ | 


86 
87 
88 
89 


57 


వేకులలోని మొదటిపాటల మొదళ్లు, 


సీవేకా చెప్పం 
ఆదిమునుల 

ఈ దేవావికారము 
ఎచ్చోట కేంగిన 
పరుసము సో(కియు 
ఏమీ నెజంగనినా 
సేవింతురా 
కాలాంతకు( డను 


ఎయి(క గలుగునా( 


(కేకల లేవు 


( శేవలు రేవు 


ప్‌ని( జూచియైన 
విధిని షేధములకు 
ఇతరధర్మము 
వలెననువారి దె 
మిక్కి_ లిపుణ్యులు 
తహ తహ లిన్ని టికి 
సులభమా యిందరికి( 
వివేక మెజంగని 
దేవ యీతగవు 


పుటసంఖ్య. 
104 
108 


112 
[16 


120 
[24 
128 
132 
186 


140 
143 
147. 
151 
155 
[59 
163 
167 
[71 


ఖేకు సంఖ్య, 


90 
91 
92 
99 
94 
95 
96 
97 
98 
99 
100 


58 


వేకులలోని మొదటిపాటల మొదళ్లు, 


ఉన్న్నపవిచారము 

తప్ప దోయవే 
నవనారసింహో 

నే నేమి సేయుదును 
టోధకు లెవ్వరు 
ఎక్కి_(గా రాయగా 
ఇందులోనే కానవద్దా 
అమ్మే దొకటి 

లట్టి వేళం గల6గనీ 
తెలిసిన (బహో్క్కప దేశ 


శతాపరాధములు 


పుటనంఖ్యం 
175 


179 
188 
187 
191 
195 
199 
208 
207 
211 
215 


రాగిజేకులను సరిగా-జదివి అచ్చులిపిరీతితో. దీర్చి దిద్ది 
[వాయుచు యచ్చుచిత్తులను , దిద్దుచు సందిగ్గములగు పట్టుల మూలము 
జేకులన్కు వేసంగి నెలవులలోంగూడల€ దెచ్చి నాతోంగూడ సరిచూచుచు 
వడివడిగా అచ్చు నిర్వహించుటలో నాకు. గుడిభుజమై తోడ్పడిన 
దేవస్థ్థానపు లై (బరి తెల్లుపండితుని చిరంజీవి ఉదయగిరి (శ్రీనివాసా 
చార్యుని మదీయుని సంథావించుచున్నాను. 


శ్రీ వేంక పేశ్వుర _పాచ్యవిద్యా 


పరిశోధనాలయము, 
తిరుపతి - 


22—6—50 


వే. (పభాకరశాస్రి. 


శభమన్తు 
శ్రీమతే రామానుజాయ నమః 


U తాళ్లపాక 
అన్నమాచార్యుల అధ్యాత్మ సంకీర్తనలు 


స్వస్తిశ్రీ జయాభ్యుదయ శారివాహనశకవరుషంబులు ౧౩౪౬ అగునే(టి= 
(కోధిసంవత్సరమందు, తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించినపదారుయేండ్డ కు 
తిరువేంగళనాథుండు | పత్యక్షమై తేను, అదిమొదలుగాను శాలివాహనశకవరుషంబులు 
౧౪౨౪ అగు నే(టిదుందుభిసంవత్సరఫాల్లు ణ బ ౧౨ నిరుధానకు ౧ (నిరోధానకు? 
తిరోధానానకు !) తిరువేంగళనాథునిమీందను అంకితముగాను తాళ్ళపాక అన్నమా- 
చార్యులు విన్నపముచేసిన అధ్యాత్మసంకీర్తనలు. 


శ్రీ వేంశకేశాయ నమః 


నామంతం 


వలచి పెకొనంగరాదు వలదని తొల౦గరాదు 
కలికి మరుండు సేసినాజ్ఞ కడవ6గరాదురా ॥ పల్లవి ॥ 


అంగడి కె_త్తినట్లిది వ్వె అంగనముఖాంబుజములు 
ముంగిటిపసి(డికుంభములును ముద్దులకుచయుగంబులు 
యెంగిలి నేసినట్టితేనె లితవులై నమెజు(గుమోవులు 
లింగములేనిదేహారములు లెక్కు_ లేని పియములు ౫ వలచి ॥ 


0. ఈశబ్దము “నిరోధి "విరుద్ధ శబ్దములకు వ్యావవోరికరూవముగా గానవచ్చుచున్నది. 
అడ్డగింవు, అవధి అని యర్థము. ఆనాడు కడవటిదినమని తాత్పర్యము. కీ॥ శే4 [వభాకర 
శాస్ర్రిగారూహించిన “నరియగు” అమనర్గము తాత్పర్యార్థము గావచ్చును “అవధి. అమ 
నర్ధములో “ఈ విరుద్ధమునకు( గుశలంబు మాకు” అమ తరిగొండ వెంగమాంబగారిపయోగము 
దీనికి నవాయపడుచున్నది. సాహిత్య అకాడమివారి విష్ణపారిజా తము” 55 వ వుట. వే- 
వ్మీవయోగమివ్వగా శ్రీమాన్‌ రాళ్ళవల్లి అనంతకృష్ణశర్మగారు, “నిటుత్తం” అను అరవవదము 
కూడ “నిలువ అనువర్థముతో దీనికి నహాయవడునవిరి. 


Vol 1-౯1 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కంచములోనివేండికూరలు గరువంబులు.( బొెలయలుకలు 
యెంచ6గ నెండలోనీడలు యెడనెడకూటములు 
తెంచంగరాని ౦ వలెతాళ్లు తెలివిపడనిలేంతనవ్వులు 
మంచితనములోనినొ స్పులు మాటలతోనిమాటలు ॥ వలచి ॥ 


నిపష్పులమీ (ద(జల్లిననూనెలు నిగిడి తనివిలేనియాసలు 
దప్పికి నేయిదాగినట్టు తమకములోనితాలిమి 
ఏెస్పంగరానిమేలు గనుట (శ్రీవేంకటపతిం గనుటలు 
ఆప్పనికరుణగలిగి మనుట అబ్బుర మైన సుఖములు (వలచి!!! 


దేసాక్షి 


వేద వేద్యులు నెదకేటిమందు 
ఆదినంత్యములేనిఆమందు 1 పల్లవి il 


ఆడవిమందులు€౯ గషాయములు నెల్లవారు 
కడగానక కొన6గాను 
తొడింబడ నొకమందు దొరకె మాకు భువి. 
నడియా లమైనట్టిఆమందు ॥ వేద ॥ 


అలితరసములు. దై లములు నెల్లవారు 
కలకాలము గౌన(గాను 
చెలువెన దొకమందు చేరె మాకు భువి. 
నలవిమీ జీనయట్టియామందు ॥ వేద॥ 


కదిసినజన్మరో గముల నెల్లవారు 
కదలలేక వుండ గాను 
ఆదన (శ్రీతిరువేంకటా[దిమీ6దిమందు 
అదివో మాగురు( ఉచ్చ నామమందు ॥ వేద ॥ 2 


జడా లాలా న. పనతా్తకాతుు పాయా రతడూమొడతా ననాద లాలా కాలాల. సాతాను తానానాటల ననా లా తాలాలు. దమానాడాలు మము చతు. యాయ. 





నం. 


(అ “వలి కావచ్చు. 


అధ్యాత్య సంకీర్తనలు 


దేసాతి. 
హానదశగల6(టొెంది యిట్ల నుండుటకం కు 
నానావిథులఅసుూ నున్ననాండే మేలు 


అరుదెనక్రిమికీటకాదులందు( బుటి 
పరిభవముల నెల్ల ( బడితింగాని. 
యిరవై నచింత నాం డింతలేదు యీ 
నరజన్మముకం కె నాండే మేలు 


తొల(గక హేయబజంతువులయందు! బుట్టి 
పలు వేదనలనెల్ల బడితి(గాని 
కలిమియు లేమియు గాన నే. డెజి6గి 
నల6గి తిరుగుకంటెు నాడే మేలు 


కకాపనరకమున( గుంగి వెనకకు నే. 
బాపవిధులనెల్ల( బడితి6గాని 
యేపున: దిరువేంక కేఎ నా కిటువలె 
నాపాల(గలిగిననాడే మేలు 


సామంతం 


ఏవం (శుతిమత మిదమేవ త __ 
ద్భావయితు మతఃపరం నాస్తి 


OY =) 


ఆతులజన్మ భో గాసకానాం 
హితవై భవసుఖ మిదమేవ 
సతతం శ్రీహరిసంకీ _ర్హనం త __ 
ద్వ్యతిరి క్తసుఖం వక్తుం నాస్తి 


1; పలఅమి ॥ 
లాగా 


ఈ 
ఇ! 
1 లాన ॥ 


పాన ॥ 


వ్‌ 
1 లాన॥ లి 


1; పలవి ॥ 
భా 


॥ ఏవం 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఐహుళమరణపరిభవచిత్తానా- 
మిహపరసాధన మిదమేవ 
అహిశయనమనోహర సేవా త. 


ద్యిహరణం వినా విధిరపి నాస్తి 


సంసారదురిత జాడ్యపరాణాం 
హింసావిరహిత మిదమేవ 
కంసాంత క వేంకటగిరిప తే: [ప= 
శం నెవాం పశ్వా దిహా నాస్తి 


పొడి 
వేదం బెవ్వని వెదకెడిని 
ఆదేవుని. గొనియాడు.డీ 


అలరిన చె తన్యాత్మకు( డెవ్వడు 
కల డెవ్యం డెచటం గల(డనిన 
తల(తు రెవ్యనినిం దనువియోగదళ 
యిల నాతని భజియించు(డీ 


కడ(6౧గ సరకలరవ్షకు.6 డిం దెవ్వండు 
వడి నింతయు నెవ్యనిమయము, 
పిడికిట తృ పులు పితరు లెవ్వనినిం 
దడవిన, ఘను డాతనిం గను(డీ 
కదిసి నసకలలోకంబులవారలు 


యిదివో కొలిచెద రెవ్య్వనిని 
త్రిదశేవంద్యు 6డగుతిరువేంకటపతి 


పెచకి వెదకి నేవించుండీ 


౧ “వౌ” దీర్ణము నంగీతన౦బం౦ధి కావచ్చు. 


॥ ఏవం ॥ 


noon 4 


TSA] 
"అము. 


4 వేదం ॥ 


it "వేదం il 


॥ వేదం॥ 5 


అధ్యాత్మ సంకీర్తనలు స్‌ 


గుండ|కియ 
మానుషము గాదు మలి దె వికము గాని 
రానున్నా అది రాకుమన్న. జోదు 1 పలవి;ః। 


అనుభవనకు( [బా ప్తమైనది 


తనకు(దాన వచ్చి తగిలికాని పోదు ॥ మాను ॥ 
తిరు వేంకటగిరి దేవుని _ 
* కరుణచేత6 గాని కలుష మింతయు(టోదు 1; మాను ॥ 6 
2 రేకు శుద్దవసంతం 
సదా సకలము సంపదలే 
తుద దెలియ గవరెం దొలంగగవలయు it పల్లవి 11 


అహర్నిశమును నాపదలే 
సహించిన నవి సౌఖ్యములే 
యిహామున నవి ౨యుిుందణికిని 
మహిమ దెలియవలె మానంగవలెను ॥ సదా ॥ 


దురంతము లివి దోషములే 
పరంపర లివి బంధములు 
విరసములౌ నరవిభవములౌ._ 
సిరులే మరులౌ చిరనుఖ మవును 1 సదా 11 


గతి యలమేల్‌ మంగ 3౩నాంచారికి€6 
బతియగువేంకటపతి(6 దలంచి 
రతు * లెజటు(గగవలె రవణము వలెను 
హిత *ఇమెజుంగంగవలె నిదె తనకు 1సదా 4 


* ఈయాటు నంకీర్తవలు 1 నంపుటములో మొదట ముదైతమయివవి. 
౦. వంవదలే; వూ ము.పా. యతిభంగము ౨) యందటికి వూ.ము.పా. యతిభంగ ము. 
3౩. వాచారికీ అవిరేకు; ౪,౫. (లె(మెెజ(గ6గ అని రేకు.ఇదియే వారివహజ[వయోగము. 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శుద్దవసంతం 
ఇందిరానామ మిందరికి 
కుందనపుముద్ద వోగోవింద 


అచ్చుతనామము ఆనంత నామము 
ఇచ్చినసంపద లిందరికి 
నచ్చినసిరులు నాలుకతుదలు 
కొచ్చికొచ్చీ నోగోవిందా 

వై కుంరనామము వరదనామము 
ఈకడనాకడ నిందరికి 
వాకుందెరపులు వన్నెలు లోకాల. 
గూకులు వత్తులు నోగోవిందా 


వండదినామము సరమనామము 
ఎండలువాపెడి దిందరికి 


నిండునిధానమై నిలిచినపేరు 
కొండలకో నేటివోగోవిందా 


బౌళి 
ఎవ్వరి౬ గాదన్న నిది నిన్ను6 గాదంట 
యెవ్వరి. గొలిచిన ౨ నిది నీకొలువు 
అవయవములలో నదిగా దిది గా. 
దవి మే లివి మే లన నేలా 
భువియు(౬ బాతాశము దివియు నందలిజంతు_ 
నివహ మింతయునూ నీదేహమేకాన 


౧. ౨. “వరో అని పూ. ము. పా. “అది” అవిరేకు. యతిభంగము. 


తనా 


1 పలవి ॥ 
ae) 


॥ ఇంది ॥ 


॥ ఇంది ॥ 


॥ఇంది॥ 8 


11 వలవి ॥ 
ల్‌ 


i ఎవ్య 11 


అధ్యాత్మ సంకిర్తనలు 7 


ఫ్ర లేనిచోటు నిజముగ. దెలిసిన 
ఆవల నది గా దనవచ్చును 
శ్రీవేంకటగిరి ౦ శ్రీనాథ సకలము 


భావింప నీవే పరిపూర్చుండవుగాన ts ఎవ్వ "9 
సామంతం 
హజవై ష్టవాచారవర్హనుల_ 
సహావాసమె మాసంధ్య 11 పల్లవి [1 
కిశయమగుశ్ర్రీ హరిసంకీ ర్హన 


సతతంబును మాసంధ్య 
మతి రామానుజమతమే మాకును 
చతురత మెణఅసినసంధ్య. 1 నహా।। 


మభాగవతపద సేవన మే 

సరవి నన్న మాసంధ్య 

సిరివరుమహపామలు చెలువొంద.6గ వే. 

సరక వినుట మాసంధ్య. 1 సవా || 


౦తు కెక్క_ తిరు మంతపరనమే 
సంతతమును మాసంధ్య 
కంతుగురుందు వేంకటగిరిరాయని_ 


సంతర్పణ మే మాసంధ్య. 1సహ॥। 10 
మాళవి(శ్రీ 

'దుకొర కె యిందదును నిట్లయిరి 

కిందుపడి మతికాని గెలుపెఆం(60గరాదు. 1 పల్త వి il 





). “శ్రీనాధ” అని రేకు 


(శ్ర తాళ్లపాక అన్న మాచార్యుల 


అటమటపువేడుకల నలయించి మణీకదా 
ఘటియించు6 బరము తటుకన దై వము 
ఇటు నేయ నీశ్వరున కీసు గలదా? లేదు. 
కుటిలమతిం గని కానీ గుణి6 గానరాదు. 


బెండుపడ నవగతుల: బెన(గించి మజికదా 
కొం డనుచు(6 బర మొసధిగును దైవము 
బండునేయ6గ హరికి? బంతమా? యటుగాదుం 
యెండదాంకక నీడహిత వెజంగరాదుం 


మునుప వేల్పుల కెల్ల ముకి మతజీకదా 
ఈ 
తనభక్రి యొస(ంగు నంతట దె వము 
ఘనవేంక పేశునకు. గపటమా? అటుగాదు. 
తినక చే6ందును. దీపు తెలియనేరాదుం 


ధన్నాసి 
సందడి విడువుము ౦ సాసముఖా 
మంధరధరునకు మజ్జన వేళా 


అమరాధిపు లిడు( డాలవట్టములు 
కమలజ పట్టుము ౨ కాళాంజి 
జమలిచామరలు చం(దు(డ సూర్యు (డ 
అమర నిడు(డు పరమాత్మునకు, 


అణిమాదిసిరులనల రెడు శేష(డ 
మణిపాదుక లిడు మతి చెలంగా 
(పణుతింపు కదిసి భారతీరమణ 
గుకకొధిపు మరుగురు బలుమరును, 


౧. నముఖము. నముఖము (నముఖ_[- నముఖ్ర అను 


11 ఇందు ॥ 


1 ఇందు ॥। 


॥ఇందు॥ lI! 


11 పలవి || 
ఛా 


1 సంద ॥ 


1 సంద! 


వరాకువచనమునకు 


అన్నమయ్య చేసిన తెలుగు ఆ్మమేడి తనంధిరూవముగాగాతో చు చున్నది. 


౨. “కా(ళాబీ' అని రేకు. 


అధ్యాత్మ సంకీర్తనలు 9 


వేదఘోషణము విడువక చేయ(డు 
ఆదిమునులు నిత్యాధికులు 


(శ్రీ దేవుండగు(శ్రీ వేంకటపతి 
ఆదరమున సిరు అందీ వాండె సంద ॥ 12 
శంకరాభరణం 
ములసీ6 జూడరో మగసింహము 
అలఅవిమీ శినమాయలసింహూము శ పల్ల వి 11 


అదివో చూడరో ఆదిమపురువుని 
"పెదయొభళముమీ.(దిపెనుసింహుము 
వెదకి (బహ్మోాదులు వేదాంతతతులు 
కదిసి కానంగబేనిఘనసింహాము 1మల॥ 


మెచ్చి మెచ్చి చూడరో మితిమీ జినయట్టి 
చిచ్చణకంటితోడిజిగిసింహము 
తచ్చినవారిధిలోనతరుణి. గొంగిటల జేర్చి 
నచ్చినగోళ్ల (శ్రినరసింహము ॥ మల ॥ 


బింకమున(6 జూడరో పిరితియ్యక నేండు 
ఆఅంకపుదనుజసంవోరసింహాము 
వేంకటనగము పె వేదాచలము పె 
ఆ రం 
కింక లేక వడి. వెదిగనసింపహాము [మల ॥। 183 


8 రేకు కన్నడగాళ 
గాలినే పోయ గలకాలము 
తాలిమికిం గొంతయు- బొద్దు లేదు. ॥ పల్లవి ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆఅపరాద*తకో టయినవి వొక్క = 
ne) 
నెపమున నను గావనేరవా 
అపరిమితదురితా లై నవి యే _ 
ఉపమచేత న న్నునుద్దరించెదవయ్య 
టు 


అతిశయముగ. గర్శినై తిని నీ_ 
మతము నాకొకయింత మరవపవా 
ఇతరకర్మారంభహితు(డను 
గతి మోక్ష మెటువఠలె( గల్బించెదవయ్య 


తిరు వేంకటాచలాధీశ్వరా నీ_ 
శరణాగతుల(౬ [టోవ(జాలవా 
పరమదయానందపరు.ండవు యే. 
వెరవున భవములు వెడల((దోచెదవయ్య 


గుండకియ 
తెలియ? జీ6కటికి దీవమె _త్తక పెద్ద- 
వెలు(గులోపలికి వెలులగేలా 


ఆరయ నాపన్నుని కభయ మీవలెంగాక 
ఇరవై నసుఖి€ గావనేలా 
వజఅత(టోయెడివాని వడి. దీయవలెంగాక 
దరివాని6 దివియంగ.6 దానేలా 


ఘనకర్మారంభునికట్లు విడవలెంగాక 
యేనసి మునక్తునిం గావనేలా 
ఆనయము దుర్చలుని కన్న మిడవనలె.గాక 
తనిసినవానికిం దానేలా 


1 నీవే ॥ 


॥నీవే॥ 


౧ సీవే॥ 17 


11 పలవి ॥॥ 
లు 


గ తెలి | 


౫ తెలి ;; 


అధ్యాత్మ నంకీ ర్రనలు 


మితిలేనిపాపకర్శ్మికి( దా వలెంగాక 
హెత వెలు(గుపుణ్యుని కేలా 
ధృతిహీనుం గృపంజూచి తిరువేంక పేశ్వరుండు 


తతి గావకుండిన6 దానేలా 


ముకారి 
చిత్సములో నిన్ను జింతించ నేరక 
మత్తుండనై పులుమానిసినై తి 


ఆరుత లింగము గట్టి యది నమ్మ6జాలక 
పరువత మే6గినబత్తుండ నైతి 
సరుస మేంకపిల్ల జంక (బెట్టుక ౧ నూ6త- 
నరయుగొల్ల నిరీతి నజ్ఞాని నైతి 


ముడుపు కొంగున6గట్టి మూలమూలలవెదకే_ 
వెడమతినై నే౨వెర్తుడ నైతి 
విడువ కిక్క_డ (శ్రీవేంక పేశ్వరుం డుండ 
పొడగానక మందబుద్ది నే నె తి 


శ్రీరాగం 


అన్నియును నతనికృత్యములే 
ఎన్నియైనా నవు నత. 'డేమి నేసినను 


అణు రణుపరిపూర్జు. డవలి మోమైతేను 
ఆణువౌను కమలభవాండ మెన 
ఫణిశయనునికృపాపరిపూర్ణ మైతే 
తృణమైన మేతువౌ స్థిరముగా నపుడే 


౧ ఇందరనున్న చింత్యము ౨ 'వ్యర్గ్థ' శబ్దభవము కావచ్చు. 


19 


nn తెలి॥ 18 


[| మకాము 
పా 


tl డత tt 
DD 


1 చిత్త ॥ [0 


॥ పలవి ॥ 
మటు. 


[1 అన్ని 1 


14 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 

పురుషోత్తమునిభ క్రి పొరపొచ్చ మైతే 
ఎరవులౌ నిజసిరులు ఎనై నను 
పారిమీ6దిచింత పాయక నిజంబై తే 


నిరతిః బటినవెలా నిధానములే ॥ అన్ని ॥ 
టె ఈ 


మదనగురునిసేవ మదికి వెగయెతేను 
సపది వేలుపుణ్యములు పాపంబులే 
పదిలమై దేంకటపతిభ “క గలి తేను 


తుదిపదంబున కెల్ల దొడవవు నపుడే ॥ అన్ని ॥ 20 


రేకు 4 శుద్దవసంతం 
ం దురిత దేహులే తొల్లియును లీ 


హారి భజించి నిత్యాధికులై రి 1 పలవి॥ 
రా య 


అనంతకోటి ౨ మహామునులు ఈ. 
సనకాదులు నిశ్చల యశులు 
ఇనశ శినయనుని నీతనీని మును 


గని భజించి గతకల్మషులై రి గnదురి॥ 


ఆతికయమతులు మహామహులు సుఖి. 
రతిపిముఖులును చిరంతనులు 
హితవిచారమతి నితనినీ సం 


తతమును భజించి ధన్సులె రి ఇ దురి 1 


దేవతాధిపులు దివ్యులును కడు -- 
౩ బావనులును తగ బరహొతులు 
యీవేంకటపతి నితనిని 


"సేవించి సుఖొంచితమతు లెరి ॥దురి॥ 21 


౧. “దురితా' అని రేకు. ౨) “మవామునమలు” అని రేకు. 
3౩. “బొవనలు' అని రేకు. 


ఆధ్యాత్మ సంకీ ర్లనలు 


శ్రీరాగం 
ఇందిర వడ్డించ నింపుగను 
చిందక యి శ్తై భుజించవో స్వామి. 


అక్కా_.ళపొళాలు నప్పాలు వడలు 
పెక _నసయిందంపుపేణులును 
సక్కె_రరానులు సద్యోఘృత ములు 
కిక్కి_రియ నారగించవో స్వామీ 

మీరిన కెళంగు మిదియపుందాళింపు(. 
గూరలు కమ్మనికూరలును 
సారంపుంబచ్చళ్ళు చవులుగ నికే 
కూరిమితోం జేకొనవో స్వామీ 


పిండివంటలును6 బెరుగులు.6 బాలు 
మెండైన ౦ పాళాలు మెచ్చి మెచ్చి, 
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు 
"వెండి యు మెచ్చవే 'వేంకటస్వామీ 


శ్రీరాగం 
అదివో ౨ అల్లదివో హారివాసము 
౩ పది వేలు శేమలపడగలమయము 


అదె వేంకటాచల * మళ్టిలవున్నత ము 
అదివో (బహ్మోదుల కపురూపము 
అదివో నిత్యనివాస మఖిలమునులకు_ 
నదె చూడు. డదె మొక్కు_€ డానందమయము 
౧. ఇది “పాయని శబ్దమునకు వ్యావహారికరూవము కావచ్చు. 


ఏ. “అల్లది పో” పూ ము. పొ. 
౩. “వదీవేల” కావచ్చు ౪) “అభఖిలోన్నతము పూ ము పా 


నపలఅ టవి॥ 
“౧ 


1 రంది | 


1 ఇంది ॥ 


1 ఇంది?! 22 


1 వలవి ॥।। 
గా 


11 అది ॥ 


[6 (శ్రీ తాళ్లపాక అన్నమాచాగ్య్యల 


చెంగట నల్లదివో శేషాచలము 
నింగినున్న దేవతలనిజవాసము 
ముంగిట నల్లదివో మూలనున్న ధనము 
బంగారుశిఖరాల బహు బహ్మమయము 


కె వల్యపదము వేంకటనగ మదివో 
(శ్రీవేంకటపతికి సిరులై నది 
భావింప సకలనంసదరూప మదివో 
పావనముల కెల్లం బావనమయము 


Ud 


ఆటారి 


వననిది6 గురిసినవాన లివి మతి. 
పనిలేనిపనులభారములు 


అడవులవెన్నెల లారిడిబదుకులు 
తడతాంకులపరితాపములు 
వొడటలొన(6గినహారి నొల్లక యితరుల 
బడిబడి( దిరిగినబంధములు 


కొండలనునుపులు కొనకొనమమతలు 
అండలకే6గిన నదవదలు 
పండినపంటలు పరమాత్య్ము విటి . 
బండయితిరిగినబడలికలు 


బచ్చనరూపులు పచ్చలకొలపులు 
నిచ్చలనిచ్చల నెయ్యుములు 
రచ్చలవేంకటరమణుని. గొలువక 
చచ్చియు.( జావనిజన్మములు 


1 అదె ॥। 


1 అది ॥ 23 


11 పలవి।। 
ha: 


1 వన ౪ 


"వన ॥ 


[వన ॥ 24 


అధ్యాత్మ సంకీర్తనలు 


(శ్రీరాగం 
నిత్యానంద ౧ ధరణీధర ధరారమణ 
కాత్యాయనీసో ౨ కామ కమలాక్ష [1 పల్లవి ॥॥ 
అరవిందనాభ ఆఎఆగగాహార భవదూర 
పురుషోత్తమ నమా భువన? 
రరుణాఎమ్మగ రాకేసలోకసంపహారా 


కరణ కమలాధీశ కరిరాజవరద 1 నిత్యా [1 
భో గిం దశయన పరిపూర్ణ పూర్ణానంద 

సాగరనిజావాన నకతలాదిప 
నాగారిగమన నానావర్షనిజ దేహా 


భాగీిరధీజనక పరమ పరమాత్మా 1 నిత్యా ॥ 

పూటున పరాత్పర శుభ[పడ పరాతీత 
కై వల్యకాంత శాంగారరమరా 
(శ్రీవేంక మేళ దా&ీణ్యగుణనిధి నమో 


దేవతారాధ్య సుస్టిరకృపాభరణ: 1 నిత్యా॥ 25 


ముఖారి 
అనుమానపు[బదు కది రోంతా తన. 


మననెనయనికూటమి మరి దో.తా 4 పల్లవి ॥ 
అపకీర్తులంబడి ఆడి కెలోనై. 


అపవాదియొోట ఆది రో౭త 
వుపమ ౨ గెలిచేనని వారు జెరుచుటలు 
విపరీతపుగుణవిధ మొకరోంతా 





+ అను ।॥ 
0. “ధరణి” అని వా. ము పాం ౨. “గెలిచి” అని పూ. ము, పాం 
Vol 1-E2 


శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


తనగుశ్రైల్లా నెరింగినవారలముందట 
తనయెమ్మెలు చెప్పుకొనుట రోంత 
వనితలముందట వదరుచు వదరుచు 
కను[గవ(౬ గాననిగర్వము రో6త 


భువి హరి గతియని బుద్దిదలంచని._ 
యవమానపుమన సది రోంత 
భవసంహరు(డై పరగు వేంకటపతి- 
నవిరళముగ( గొలువని దది రోంత 


దేసాక్షి 
నిన్ను6 దలంచి నీపేరు * దలంచి 
నన్ను( కరుణించితే నెన్నికగాక 


అధికుని. గాచు సేమరుదు నన్ను. 
నధముని. గాచుట యరుదుగాక నీకు 
మధురమౌ 'పేమరుదు మధురమూ, చే6దు 
మధురమొ పే మహిలో నరుదుగాక 


అనఘుని( గరుణింప నరుదుగాదు నీకు 
ఘనపాపుని నన్ను( గాచు టరుదుగాక 
కనకము గనకము గానేల, యినుము 
కనకమవుపే కడు నరుదుగాక 


నెలకొన్న భీతితో నిన్ను జెనకితి(గాక 
తలకొన్నసుఖినై న. దల(చనేల నిన్ను 
యెలమితో6 దిరువేంగశేశు(డ నాపాల. 
గలిగి నీకృప గలుగంజేతువుగాక 


౧, ౨ '“దల౦చి' అని పూ.ము పా 


"అను ॥ 


॥ అను ॥ 26 


1 పలవి॥ 
య 


[| నిన్ను i 


i నిన్ను cu 


॥ నిన్ను (॥ 27 


ఆధ్యాత్మ నంకీ ర్రనలు 19 


పొడి 
పాపపుణ్యములరూపము దేహ మిది డీని_ 
దిపనం బణ(గింవ౭ దెరు వెందు లేదు 1 పల్ల వి || 


అతిశయంబె నదేహోధి మానము దీర 
౦ గతింగాని పుజ్యసంగతి. బొందరాదు 
మతివోనిదెహిభిమానంబు విడుచుటకు 
రతి ౨ పరాజ్యూఖు (డు గాక రపణంబు లేదు పాప | 


సరిలేనిమమకారజలది దాంటినంగాని 


అరుదై ననిజసౌఖ్య మది వొందరాదు 
తిరువేంకటాచలాధిపుని. గొలిచినయగాని 


పరగు[బహ్మానందపరు(డు( దాం గాండు ॥ పాప ॥ 2 
ర్‌ రేకు ఆహిరి 
పుంచ౭బెంచ మీ6(6ద. బెరిగేటిచెలిమి 
ఇంచుకంత తాలిముల కెడలేనిచెలిమి ॥ పల్లవి ॥ 


అంటుముట్టులేక మనసులంటుకొన్న చెలిమి 
కంట6గంట నవ్వించేఘనమైనచెలిమి 
వెంటవెంట( దిరిగాడువెట్టిగొన్న చెలిమి 
యింటివారిచితృములకు నెడరె నచెలిమి 1 పెంచ 4 


చెక్కుచెమటపెక్కు ౩ వలనే చిక్క-నై నచెలిమి 
యెక్క_డౌటా తమ్ము (దమ్ము * నెజంగనీనిచెలిమి 
చక్క_(దనమే చిక్క మేనుచిక్కినట్టిచెలిమి 
లెక్క_లేనియాసలెల్లా లేంతలయినచెలిమి ఇ పెంచ ॥ 


౦. “గతిగాని” అని వుండవచ్చు. ౨. “వర వ్మఖు£డు" అని రేకు. 
3. “వలెనే” వూ-ము-పా. నెం ౪. “వెలు(గని వీచెలిమిి పూ-ము-పా, 


& తాళ్టిపాక అన్నమాచార్యుల 


అంకురించినట్టితల (పు అధికమయినచెలిమి 
లం కెలయినయాసలెల్లా లావుకొన్న్నచెలిమి 
వేంకటా[ద్రివిభుని. గూడి వేడుకయినచెలిమి 
పంకజాననల కెల్ల ( బాయరానిచెలిమి 


ఆహిది 
ఆలాగుపొందులును నటువంటికూటములు 
యీలాగులొట నే6 డిదె చూడనయితి 


అడియాసచూపులకు నాసగించితింగాని 
ంవెడమాయలని లోను వెదకలేనై తి 
కడువేడుకల( దగిలి గాసింబొందితింగాని 
యెడలేనిపరితాప మెజ6గలేనై తి 


చిరునగవుమాటలకు (6 జి త్తగించితిఃగాని 
తరితీపులని లోను దల(పలేనై తి 
వరుస మోహాపుంబసలవలలః జిక్కి_తి(గాని 
గరువంపుంబొలయలుక గానలేనై తి 


(శ్రీవేంక కేశ్వరునిం జింత నేసితింగాని 
దేవో_త్తమునిలాగు దెలియలేనై తి 
యీవై భవముపై నిచ్చగించితి(గాని 
యీవై భవానంద మిది పొందనైతి 


గౌళ 
ఎన్ని లేవు నా కిటువంటివి 
కన్నులెదుట నిన్ను6 గనుగొనలేనై తి 


౧ “వెడమాయ లనిలోను” అని వూ. ము. పాఠరపదవిభాగము. 


1 నెంచ॥ 29 


"ముల వ ॥ 
ne) 


HI ॥ 


11 ఆఅఆలొ ।;। 


1 ఆలా py 80 


1 పలవి ॥। 
na) 


అధ్యాత్మ సంకీర్తనలు 
అరయ నేంజేసినయవరాధములు చూచి 
కరుణించి వొకడై నా గాదునా 


కతచరకా దులు కలిగించినసిన్ను (6 
బరికించి సీసేవాపరుండా గాలేనై తి 


యేఆరినై నే నెజింగి సేసికయట్టి - 
పాతక మొక6డై నా దవాప్పునా 
ఆతుమతోనుండి యలరి నీవొస6గిన _ 
చేతనమున నిన్ను6 జలం6గి చేరనైతి 


(శ్రీవేంక మేళ నేం జేసినయితరుల _ 
చేవ కొకండు దయ సేయునా 
వు యిచ్చినయట్టి న నిపరీర ముతో డ 
నివాండ ననుబుద్ది నిలుపనేరనై తి 


గుండ(కియ 
ఎంతటివారలు నెవ్వరును మాది 
బింతించక నిశ్చింతులు గారు 


అతిజితేం్యదియులు ననశన(వతులు _ 
నతులత పోధనులగువారు 
చతురాననగురుస్మ్కరణము దొరకక 
తతి నూరక పుణ్యతములు గారు 


ti ఎన్నీ 11 


క; ఎన్ని 11 


॥ ఎన్ని ॥ 81 


1పలవి।। 
య 


1 ఎంత ॥ 


౦ 'నీవేయిచ్చివయల్లియోళ రీరముతోడి” అను నమానమధ్యమున “నే” శబ్దమటనము 


వింత లేక “అట్టి కి “నే ల్రో అన్వయమా ? యతినిర్భందముకాబోలు. 


22 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అనఘులు శాంతులు నధ్యాత్మతతులు ౬ 
ననుపమపుణ్యులు యాజకులు 
వనజోదరు ననవరతము. దల(చక 
వినుతిస్మృృతికిని విబుధులు గారు 


దురితవిదూరులు దుర్మతిహీనులు 
నిరతానందులు నిత్యులును 
తిరువేంకటగిరి దేవుని గొలువక 
పరమార్గమునకు (బహ్మలు గారు 
సామంతం 


పరమపాతకుండ భవబంధు(డ (శీ, 
హారి నిను దలచ నే నరుహు(డనా 


అవవితుడ నే నమంగళుండం గడు. 
నపగతప్పణ్యు(€డ ౦ నలసు(డను 
కపటకలుషపరికరహృదయు(డ నే_ 
నపవర్గమునకు నరుహు (డనా 


అతిదుమ్టుండ నే నధికదూషితుండ 
హతవివేకమతి ౨ నదయు(డను 
కిపతిలేనిరమాపతి మిము దల(చలే- 
నతులగతికి నే నరుహుండనా 


అనుపమవిషయపరాధీను(డ నే_ 
ననంతమోహభయాతురు(€డ 
వినుతింప6గ6 దిరువేంక కుశ ఘను_ 
లనఘులుగాక నే నరుహు(డనా 


0 “నలను(డమి 
౨. నదయు(డను | వచ షన 


8. “వతి” [వతిశబభవము కావచ్చు 
(a 


1 ఎంత ॥ 


1 ఎ౦త ॥ లివి 


॥ పలవి॥। 
Cn 


1 పర ॥ 


1 పర ॥ 


॥ పరశ।। 83 


అర్యాక్మ సంకీర నలు 28 


నాదరామ్మకియ 
ఇన్నియు.6 గలుగు పేజన్మముననై న 
జెన్నలర హరిసేవ సిదించుకొరకు ॥ పల్లవి ॥ 
డా లాం 


అరయ వేదాధ్యయన మది _బహ్మశుద్దికొర-_ 
కిరవై నళాస్త్రంబు లెరుకకొరకు 
తరి యజములు రుణోతారమయ్యెడికొరకు 
వ అటో 
సదిలేనిదానములు జన్మములకొరకు il ఇన్ని "i 


మమకారదూరంబు మనను గలచుటకొరకు 
సమవివేకంబు శాంతములకొరకు 
అమర (శ్రీతిరువే_కబాధ్రేశుమనను ౦ నీ_ 


జము గెలుచు[బహ్మా విజానంబుకొరకు ॥ ఇన్ని ॥ 94 
యు 
సామంతం 
ఏ నిన్నుదూరక నెవ్వరి దూరుదు నీ. 
వాని౨న న్నాకయింత వదలక 3౩ నను నేలవలదా / పల్లవి i 


అపరాధింగనక న న్నరసి కావుమని 
అపరిమితపుభయ మంది నీకు శరణంటి(గాక 
నెపములేక నన్ను నీకు గావంగనేల 
అపవర్లరూప దయాంబుధి తిరువేంకటాధిపా ॥ ఏని ॥ 


ఘనపాపి(గనక నీకరుణ.6 గోరి నీ_ 
వనవరతము నాయాతుమ విహరించుమంటి6.గాక 
యెనసి నన్ను. గాచు పేమి యరుదు సీకు-_ 
ననఘు(డ పరమతత్వ్వానంద తిరువేంకటాధివ  ॥ ఏని॥ 85 


న న అలం. వా ాకానాలాకనా ల గానా టపాల ాలాలాకావానాాా అలన నమానాల.. అన్నానా. దడా డా దారాడాదారాలుతాలి నా నరాల. eT DTaP IIE (నా బాణాల ను TIRRRH నం. TYRE TIE TT IPED sect ra 


౧ ‘నిజము గెలుచు (బవ్మావిజ్ఞానంబు కొకు అ పూ ము పా 
౨, 3 పునరుక్తి ఇట్టి వక్కడక్కడ గలవు, 


24 శీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


6 రేకు ధన్నాసి 
వైష్టవులుగానివార లెవ్వరు లేరు 
విష్షుపభావ మీ విశ్వమంతయు గాన 1 పలవి ౪ 
షా 


అంతయు విష్ణు ంమయం బట మరి దేవ. 
తాంతరములు గలవననేలా 
(కాంతి( బొంది౨లియా భావము భావించి. 
నంతనే పుణ్యులవుట దప్పదుగాన ౪వెష్ష॥ 


యెవ్యరి€ గొలిచిన నేమిగౌరంత మరి 

యెవ్వరి6 దలచిన నము 

అవ్వలివ్వల ్రీహరిరూపుగానివా. 

రెవ్యరు లే రని యెరుకదోచిన6 జాలం ॥వెష్ట॥ 
ఆతిచంచలంబై నయాతుమ గలిగించు. 


కతమున బహుచిత గతుల 
pamer చా 
యితరుల6€ గెలిచిన యడయక యనాథ= 


పతితిరువేంకటపతి చేకొను6గాక "వెష్ట॥ ab 
(శ్రీరాగం 
మనసిజగురు6 డిత6లడో మజీయు గలండో వేద. 
వినుతు6 డీతండుగాక వేరొకండు గల6డో it పల్లవి ॥ 


అందరికి నితండెపో అంతరాత్కు6 డనుచు- 
నందు రితండో మశియు నవల నొక6డో 
నందకధరు(డు జగన్నాధు6 డచ్చుతుండు గో. 
విందు డీతండుగాక వేరొకండు గల6ండో ॥ మన ॥ 


న మచ వయకు తలా 


౧. “మయ(యబటి అని రేకు ౨. “యేభావి పూ ము. పా. లేకు, 


అధ్యాత్మ సంకీర్తనలు 


తనర నిందరికింంజై తన్యమొస6ంగినయాత (౬ 
డొనర నితండో మశీయు నొకడు గలండో 
దినకరశత తేజు (డగు దేవదేవుండు, త. 
ద్వినుతు( డత(డుగాక వేతెకండు గలండో 


పంకజభవాదులకుం బరదైవ మీత6డని 
అంకింతు రిత6ండో అధికుందొక(ండోే 
శాంకరీస్టోత్రములు సతతమును. గై కొనెడి. 
'వేంకటవిభు.డో కాక వేరొకడు గలండో 


భూపాళం 


ఇప్పు డిటు కలగంటి నెల్ల లోకములకు జ 
నప్ప6డగుతిరువేంకటా[దీశు. గంటి 


౨ అతిశయంబె నేషాద్రిశిఖరము గంటి 
(వతిలేనిగోపురపభలు గంటి 
శతకోటిసూర్యతేఎములు వెలుంగంగం గంటి 
చతురాస్యు. బొడగంటి చయ్యన మేలుకంటి 


కనకరత్నకవాటకాంతు లిరుగడం గంటి 
ఘనమైనదిససం ఘములు గంటి 
అనుపమమణిమయమగుకిరీటము గంటి 
కనకాంబరము గంటి గక్కాన మేలుకంటి 


అరుదై నశంఖచ (క్రాదు లిరుగడ€6 గంటి 
సరిలేనిఅభయహ_స్ప3 ము గంటిని 
తిరుచేంకటాచలాధిప్పనిం జూడ6గ6 గంటి 


హారిళ గంటి గురుం గంటి నంతట మేులుకంటి 


25 


ts జత [| 


Trea | 


1 పలపి।॥ 
భా 


(1 ఇప్పు 11 


TE ప్సు 11 


tt ఇప్పు 1: ౨8 


౦ “జేతన్య' అని రేకు " ౨ * అతిశయ(బైన ' అనిరేకు. 


౩ “నస్రమును గంటి ' అని యుండవచ్చు. మొదటినుండి అను[కమ మల్లే యున్న 


26 


(శ్రీతాళ్ళపాక అన్నమా చార్యులు 


బౌళి 


తీ పనుచు చేదు తెగందిని వెనక6 బడరాని - 
ఆపదలచేత6 బొరలాడేముం గాన 


అప్పుదీరినదా(కా నలవోక కై నవా _ 
రెప్పుడును6. దమవార లేలౌదురు 
ఆప్పటప్పటికి( (బియ మనుభవింపుచు మమత 
చెప్పినటువలె. దాము సేయవలె(గాక 


పొందై నవారమని పొద్దు *వోకకు6 దిరుగు _ 
యిందరును(6 దమవార లేలొదురు 
కందువగుతమకార్యగతులు దీరినదా(క 
సెందిడింవుచుం (బియము జరపవలె6గాక 


తెగనికర్మము దమ్ము దిప్పుకొని తిరిగాడ 
అగడుకోరిచి పెక్కులాడ నేమిటికి 
తగు వేంక కేశ్వరుని. దలంచి యిన్నిటా( దాము 
విగతభయులయి (భాంతి విడువవలె6.గాక. 


శ్రీరాగం 
అదిగాక నిజమతం బదిగాకఠక యా జకం _ 


బదిగాక హృదయనుఖ మదిగాక వరము 


అమలమగువిజ్ఞానమనుమహాధ్వ రమునకు 5 
నమరినది సంకల్పమనుమహాపళువు 
[(ప్రమదమనుయూపగంబమున విశసింపించి 
3ఎిమలేందు((దిఇయాహుతులు వేల్చ్పంగవలదా 


।॥। పలవి॥ 
"జట, 


ఇ తీప 1 


॥ తీవ ॥ 


1 తీప ॥ 39 


1 పలవి ।। 
సథ, 


| ఆది ॥ 


౦. “గాక” కావచ్చు. ౨ “పో6దైవ* అనిరేకు - ౩ వూము. వరిష్కర్తలు 
నవరణఖముల౦ద౦తట ఇటు చూవియు౦డిన చాలబాగుండెడిది. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 27 


అరయ నిర్మమకార మాచార్యు (డై చెల౭గ 
వరుసతో ధర్మదేవత (బహ్మా గాంగ 
దొరకొన్న శమదమాదులు దాన ధై ర్యభా _ 
స్వరగుణాదులు విిపసమితి గావలదా ॥ అది ॥ 


తిరు వేంకటాచలాధిపునిజధ్యానంబు 
నరులకును సోమపొానంబు గావలదా 
పరగ నాతనికృపాపరిపూర్ణజలధిలో 
నరుహులై యవబ్బథం ౨ బాడంగవలదా 4 అది॥ 40 


ఛింకరాభరణం 
తలపోత ౨బా౭తె తల6౭పులకు6 దమ __ 
కొల6 దెఅంగనిమతి గోడాడ(6గా ॥ పల్లవి ॥ 


ఆపదలు బా6తె అందరికిని. దమ _ 
చాపలవుసంపదలు సడి 6బెట్టంగా 
పాపములు బా6తె పాణులకును మతి. 
దాపరానియాస దమ్ము బాధించ6గా "తల ॥ 


జగడాలు బా6తె జనులకును(6 దమ __ 
పగలై నకోపాలు పె కొన6గా 
వగలు బా6తె వలలంబె బ్రైడి తమ్ము( గతల ॥ 
దగిలించు మమత వేదనమునేయ.గా 


భయములు బా౭తె పరులకును తమ. 
దయలేక అలయించుధనముండ(గా 
జయములు బాంతె సతతమును యింత __ 
నయగారి వేంకటనాధు( డుండ.6గాను "తon 41 


rr 





అలాల రానాను. ల సలా నామనానాకానాల వాంలాపలలా జనాలను. 





TTC Tre 
“బాతే” గలదు. ఈ వాజ్మయమునందంతటను ఈవద మిటే రేకులలో నున్నది, 


28 


గ్ర తా శపాక అన్నమాచార్యుల 


7 రేకు ధన్నాసి 


అ ౮ డ్‌ స్నా 
పుట్టుగు లమ్ము భువి గొనరో 


జట్టికిని హింనలే మీధనము 


ఆపద లంగడి నమ్మీ( కానరో 
పాపాత్ములు మై పయి బడకా 
కె పుల బుణ్యులఃగని కో కదలే = 
చూపులు మీ కివి సులభవుధనము 


కడు(గుంభీపాతకంబులు గొనరో 
ఐదిఐడి నమ్మ్‌6 బాలిండ్ల 
తొడరు. బరస్తిదోహవపుధనములె 
తడవుయటయె మీ కివి దాంచినధనము 

లంపుల చండొాలత్వము గొ్‌నపో 
గంపంనమ్మీ( గలియుగము 
రంపపువేంకటరమణునికధ విన _ 
నింపగు వారికి ని దెధనము 


అలిత 


1 పలవి ॥ 
a 


1 పుటు ॥ 


" పుటు॥ 42 
లు 


అప్పుడువో నిను6 గొలువ6ంగ నరుహము గలుగుట (ప్రాణికి 
కప్పినదియు.( గవ్పనిదియు.6 గను6ంగొన6(6గలనాండు 'ఇపల్ల వి॥ 


ఆపదలకు నంపదలకు నడ్డముచెప్పనినా(డు 


పాపములకు పుణ్యములకు( బనిదొల(గ౧గిన వా6ండు 


దోపములకు శాంతములకు€ గూటమి మానిననాండు 


లోపల వెలుపల తనమతితో. డదెలిసీననా(డు 


rr శా న. 


are పనా. నావాకాయలలతనాలాా అలలు బావలళసలాను దాకా. వగా. 


1 అప్పు 11 





అధ్యాత్మ సంకీర్తనలు 29 


తనవొరల(6 బెరవారల( దాః దెలిసిననాండు 
మననున4€ జె తన్యంబును మజపందిననా€డు 
పనివడి తిరువేంకటగిరిపతి నీదాసులదాసుల 


గను 6€గోని నీభావముగా( గనువిచ్చిననాండు [| అప్పు 11 43 
సామంతం 
కొలువుండీ భక్తిం గొండలకో నేటి. 
నిలయుని శ్రీనిధి యెనవాని ॥ పల్లవి ॥ 


ఆదిదేవుని నభవుని సామ. 
వేదనాదవినోదుని నెర. 
వాది జిత్బప్రియు నిర్మలత త్య. 


వాదులజీవనమైనవాని 1 కొలు ॥ 
దెవదేవుండై నదివ్యుని సర్వ- 

భావాతీతస్వభావుని 

(శ్రీ వేంకటగిరి దేవుడై నపర-_ 

దేవుని భూ దెవతత్పరుని ॥ కొలు ॥ 44 


లలిత 


మంచిదివో సంసారము మదమత్పరములు మానిన 
కంచును(6 బెంచును నెొకసరీంగా. దా చూచినను 1 పలఅవి ॥ 


గా 


ఆపదలకు సంపదలకు నభిమానింపకయుండిన 
పాపము బుణ్యము సంకల్పములని తెలిసినను 
కోపము శాంతము తమతమగుణములుగా భావించిన 
తాపము + త్యమునకు (6 దా దడణంబడకుందినను ॥ మంచి ॥ 


౧ “గాదా చూచినను” అని రేకు 


30 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


"వెలియును తోపలయును నొకవిధమ్‌ వాదయం బుండిన 
వలుకునుంబంతము దా నొక భావన దోణినను 
తల(పున6 దిరువేంకటగిరిదై వము నెలకొనియుండిన 
సౌలవక యిన్నిటికినిం దా ౧ సోయకోరుచెనై నా ॥వుంచి॥ 45 


అభలిత 


మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును 
మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ, జయ జయ వల్ల వి॥ 


ఆదికినినా దై నదేవున కచ్యుతున కంభోజనాభున-_ 
కాదికూర్మంబె నజగదాధారమూ ర్తికిని 
వేదరక్షకునకును సంతత వేదమార్గవిహారునకు బలి_ 
భేదికిని సామాదిగాన్నపియవిహారునకు ॥ మంగ ॥ 


హరికి? బర మేశ్వరునకును (శ్రీధరునకును గాలాంతకునకును 
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు 
సురమునిస్తో'తునకు దేవాసురగణశేసునకు కరుణా. 
కరునకును. గాత్యాయనీనుత కలితనామునకు | మంగ ॥ 


పంకజాసనవరదునకు భవపంకవిచ్చేదునకు భవునకు 
శంకరున కవ్యకునకు నాశ్చర్యరూపునకు 
వేంకటాచలవల్లభునకును విశ్వమూంర్తికి నీశ్వరునకును 
పంకజాకుచకుంభకుంకుమ పంక లోలునకు ॥మంగ॥ 46 


సామంతం 


పాయని ౨ కర్మంబులె కడుబలవంతము లఅనినప్పుడె 
కాయమునకు జీవునకును! 3 గ్ర్భత్వము లేదు ॥ పల్లవి il 





0. సో(కు ఓరుచుటచేతనైవా అని అర్ధము కాబోలు. ౨. “కర్మ(బులె” అని రేకు, 
కర్మములే' అనిపూ మ పా 3౩ “గరత్వమ” అని రేకు 


ఆధ్యాత్మ సంకీర్తనలు 81 


ఆతుమ సకలవ్యాపకమని తలపోసినపిమ్మట 
జాతియు( గులాభిమానము. జర్చింపనెరాదు 
భూతివికారములన్నియు( బురుమో_త్రము( డనినప్పుడు 
పాతక ములపుణ్యంబులపని తనకే లేదు ॥పొయ ॥ 


చదిలంబుగ సర్వాత్మకభావము దల(చినపిమ్మట 
ముదమున నెవ్వరి. జూచిన మొక్క_కపోరాదు 
కదిసినయిప్పటినుఖములె కడుదుఃఖములని తెలిసిన 
చెదరక సంసారమునకు.( జేసాంపనెరాదు ॥। పాయ ॥ 


పరిపూర్ణుడు తిరువేంకటపతియన(గా వినినప్పుడు 
యెరవులహీనాధికములు యెగ్గులు మరి లేవు 
పరమాత్ముండగునీతనిభక్సులం దలంచినయప్పుడు 
తిరముగ సీతనికంచును దేవుండు మరి లేడు ;పాయ। 47 


బౌళి 


ఏడం సుజాన మేడ తెలిఎ నాకు 
ang 
బూడిదితో హోమమె పోయ గాలము. 1 పల్లవి 11 


ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడి నని 
కదిసినయాసచే(. గడవలేక 
యెదురుచూచి చూచి ౨యెలయించి యొలయించి 
పొదచాటున్భుగమై పోయ గాలము ౫4 ఏడ్‌ ॥ 


ఇంతట. దీరెడి దుఃఖ మంతటల దీరెడినని 
వింతవింతవగలచే వేంగివేంగి 
చింతయు వేదనల. జిక్కు.వడుచు నగ్ని _ 
పొంతనున్న వెన్నయె పోయ.(6 గాలము 1 ఏడ ॥ 


ం “నుగ్జాన* అనిరేకు ౨. “యెలఇంచి యెలఇంచి” అనిరేకు. 


తిల 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యిక్కడ సుఖము నా కక్క_డ సుఖందని 
యెక్కడికై నా నూర కేంగియేంగి 
గక్క-న (శ్రీతిరువేంకటపతి. గానక 
పుక్కిటిపురాణమయి పోయ(6 గాలము 


8 డేకు గుండ్యకియ 
కొనుట వెగ్గళము దాం దినుట యల్పము, మీదు... 


అ 


అ 


౦ గనుట వినుట లేక దా కడచన్నభనము 


ఆపద వడ్డికి నిచ్చి అనుభవింప(బోయిన 
యేపున నెవ్వరికి నిం దేమిగలదు 
పాపపుపై రువితి నపండినపంటలలోన 
రూపింప6గ నిందు రుచి యేమిగలదూ 


ఘను(డై నతిరువేంకటనాధు. డిన్ని టికి. 
యును భో _క్షయు( గర్మియును నై నవాండు 
పనిలేదు నిష్టూరపరు(డు దానై వుండు 
తనకు(దానె కర తనమౌట( గాన 


ఆహిరి 
జీవాతుమై యుండుచిలుకా నీ. 
వొవలికి ౨ పరమాత్ము6 డ్రై యుండుచిలుకా 


ఆతుమపంజరములోన నయమున నుండి నా. 
చేతనే పెరిగినచిలుకా 
జాతిగా. గర్మపుపం కెళ్ల౧బడి కాల. 
జేత బేదై తినే చిలుకా 


న్‌ న. క ఆమి... చల. రకా వానిు చాదసనండలాకాకాబననా యముతనాలారరాచరానిలతా. అనాలి ఆం అలసి ానానుా. నం! అనుమనం. 


'గనుట వినుటలే కదా అని సా చుసా ౨. 'వాదలీకిం బర? 





లు మల కాయ దల క 


1 ఏడ ॥ 48 


"పల విగ 
~~ 


1 కొను ॥ 


॥ కొను॥ 49 


1 పలవి ॥ 
ళా 


॥ జీవా ॥ 


నక న న న. 


అని పూ.ము.పొ 


అధ్యాత్మ సంకీ రనలు 83 


భాతిగా€ జదువులు పగలురేలును నా _ 

చేత నేరిచినట్రిచిలుకా 

రీతిగా దేవాంపురెక్కలచాటున నుండీ 

పీతుకోరువలేనిచిం కా ॥ బీవా ॥ 


బెదరి ౧అయిదుగురికిని భీతింబొందుచు6. గడు (= 
౨జెదర(6గ౦ జూతువే చిలుకా 
అదయు3లయ్యినశ(తులారుగురికి(గాక 
అడిచిపడుదువే నీవు చిలుకా 


వదల కిటు *యాహారవాంఛ నటు పదివేలు. 

వదరులు వదరేటిచిలుకా 

తుదలేనిమమతలు తోరమ్ము నేసి నా. 

తోంగూడి మెలగినచిలుకా 1 బీవా ౫ 


సీవన నెవ్వరు నేనన నెవ్వరు 
నీవే నేనై యుందు( జిలుకా 
శ్రీవేంకటా(దిపె చిత్తములో నుండి 
నేవించు ౫కొని గట్టిచిలుకా 


చై వమానుషములు తల6పించి యెపుడు నా -_ 
తల(పునందాయనిచిలుకౌ 

యేవియును నిజముగా వివి యే6టికవి నాకు 

నెణీ(గించి నటువంటి చిలుకా * జీవా ౪ 50 


0. యైదుగురికిని' అని వూ ము పా 

౨. 'జెదరం౦గ' అని పూ ముపా 

౩ “లైన వూ.ము.పా 

౪* “'లావారి అని వూ. ము, పా. ౫ “కొను” లేక “కొనువట్టి' కావచ్చు. 


౬. ఇది పెద్దపాట. దీనిలో [వతి చరణము శెండువంక్తులకొ కపాదేముగ గుర్తింపవలెను. 
తాలిచరణము నాలుగువంక్తులకే “జీవా” అను పల్లవి గ్రహణము పొరపాటుగ 
వడివది. 


Vol 1-౧3 


44 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


ముఖారి 
నదులొొల్లవు నాస్నానము కడు. 
సదరము నా కీస్నానము 


ఇరువంకల ంనీయేచినము [దలు 
ధరియించు క నాస్నానము 
ధరపై నీనిజదానులదాసుల- 
చరణధూళి నాస్నానము 1 నదు ॥ 


తల(పులోన నినుందల6చినవారల. 
దల (చుళు నాస్నానము 
వలనుగ నిను(గనువారల(శ్రీపాద__ 
జలములే నాస్నానము జనము ॥ 


పరమభాగవతపాదాంబుజముల_ 
దరుశన మే నాస్నానము 
తరువెంకటగిరిదేవ నీకథా = 
స్మరణ మే నాస్నానము ॥ నదు॥। 51 


(శ్రీరాగం 
చాలదా హారినామసౌ ఖ్యామృతము దమకు 


చాలదా హితవె నచవులెల నెన€గ 1; పలవి॥ 
యా na) య 


ఇది యొకటి హరినామ మింతె నం జాలవా 
చెదర కీజన్మములచెఅలువిడిపించ 
మది*నొక టె హరినామమం [త మది చొల6దా 
పదివేలునరకకూపముల వెడలించ ॥ చాల ॥ 





౧. 'నీవేచిన" అని పూ ము, పా. 


ఆధ్యాత్మ సంకీ ర్తనలు లర్‌ 


కలదొకటి హరినామకనకా(ది చాలదా 
తొల(గుమని దార్నిద్యదోషంబు చెలుచ 
తెలివొకటి హరినామదిపస మది చాలడా 
ంకలుషంవపుకరినచీ (కటి పారందోల చాల 


తగువేంక కేశుకీ రన మొకటి చాలదా 
జగములో కల్పభూజంబువలెనుండ 
సాగిసి యీవిభునిదానులకరుణ చాలదా 


నగవుంజూపులను నున్నత మెపుడు€ జూప: ॥ చాల ॥ 52 
శ్రీరాగం 
వందే వాసుదేవం 
బృందారకాధీశవందితపదాబ్దం nపలవి॥ 
జ ధా 


ఇందీవరశ్యామ మిందిరాకుచత టీ. 
చందనాంకితలసచ్చారుదేహం 
మందారమాలికామకుటసంళశోభితం 
కందర్భజనక మరవిందనాభం ; వందే ॥ 


ధగధగితకాస్తుభా ౨ధరణ వక్షస్థలం 
ఇగరాజవాహానం కమలనయనం 
*నిగమాధి సేవితం నిజరూపశేషప_ 
న్నగరాజశకాయినం ఇఘననివానం ॥ వందే ॥ 
సం. కలుషంవం గరిన, చివ్పగురులో గటిక? అని వూ.ము.పా. “కరినబీ(కటి”కి, 
“కబటిక్షచీంకటీ' అనునవరింవ మంచిదే. కరినచీ(కటివంటివిరుద్ధ్ద నమానములు వింతవద|వయోగ 
ములు, ఈ వాజ్మయమునకు [కొత్తలుకావు. ౨. “దరణి' కావచ్చు. 3. వక్షన్‌స్థల ౦ అని 


వూ.ము.పా. ౪. *విగమాదిపేవితంి కావచ్చు. ఆదిశబ్దముచేత ఉవవివచ్చాత్తువురాఐములు 
పేవించినట్టు. ౫. “నగి కావచ్చు. కానిచో యతిభంగమగువేమో.? 


88 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


౦ కరిపురనాథసంరక్షణే తత్పరం 
కరిరాజవరదసంగతక రాబ్దం 
సరసీరుహాననం చక్రవిభాజితం 
తిరువేంకటాచలా ౨దేవం భజే 


భూపాళం 


సీకథామృతము నిరత నేవన నాకు 
చేకొనుట సకలసం సేవనం బటుగాన 


ఇదియె మం|త్రరాజము నాకు నేపొద్దు - 
నిదియె వేదసంపొతపాఠము 
యిదియెబహుశాస్త్ర మెల్ల (6 జదువుట నాకు = 
నిదియ సంధ్య నా కిదియ జప మటుగాన 


యిదియె (బహ్మావిద్యోప దేశము నాకు. 
నిదియ దుఃఖవిరహితమార్షము 
యిదియె భవరోగహిత భేషజము నాకు. 
నిదియె వుపనిషద్వాక్యపద్దతిగాన 

యిదియె దానఫల మీ(జాలినది నాకు 
యిదియె తలప బరహితకర్మము 


యిదియె తిరువేంక చేశ నీనంస్మరణ._ 
మిదియె యిదియె ఇన్నియును నటుగాన 


9 రేకు సామంతం 


3౩ ఏమి నేయవచ్చు( గర్మమిచ్చినంతేకాని లేదు 
తాము నేసినంత *వట్టు తమకు టోరాదు 


॥ వందేణ॥ 58 


1 పలవి ః 
టి. 


॥ సీక్‌ ౪ 


॥ సీక్‌ ॥ 


జసీక॥ 64 


॥పలఅవిణ॥ 
ల 


౧ కృష్ణరాయబారము ఊద్దేశింవబడినదా? లేక “కరివురనాథ' శబ్దముతో అర్జునుడో 
పాండవులో ఉద్దేశింపబడిరా? ౨. “ధీశం” కావచ్చు. ౩. ఇందు దశావతార నమన్వ 


యము కలదు. ఇ. వట్టు( దమకు అవి వూ ము.పా. 


ఆధ్యాత్మ సెంకీ ర్తనలు 37 


ఇటునటు మిటిపడ యించుక౦తా చేదు, వీపు 
ళు లు రు ఆ 
బట్టగట్ట మోపు మోంచి పాటువడా లేదు 
తట్లువడ లోకమెల్ల( ౧దవ్వుకొనినా లేదు 
6౬ న్‌్‌, 


తెట్టందెరువున నోరుదెరచినా బేదు 1 ఏమి ॥ 


అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతి 
విడిచి నెత్తుటందోగి వీరుండైనా లేదు 
అడవులెల్లా. దిరిగి అలమటించిన లేదు 
యిడుముపాటుకు. జొచ్చి యియ్యకాన్నా లేదు 


వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదు 
మెచ్చులగుల్ల ము నెక్కి మెరసినా లేదు 
యొచ్చరిక6 దిరువేంక కేకు. గొలువక వులు 


యిచ్చటనచ్చుట సుఖ మించుకంతా లేదు "ఎమి ౪ 565 
ముఖారి 
౨నగు6బాట్ల6బడేనాజిహ్వా 
పగటున నిదివో పావనమాయ i పల్లవి i 


ఇల నిందరి నుతియించి పసెంచువలె 
నలినలియైనది నాజిహ్వా 
నలినోదరు(శ్రీనామము దలచిన. 
ఫలమున కిదివో పావనమాయ 4 నగు ౪ 


(భథమ(బడి మాయపుపడ(తులతమ్మలు 
నమలి చవులుగొనె నాజిహ్వా 
ఆమరవంద్యుండగువారి నుతియించ6గ 
(పమదము చవిగొని పావనమాయ 11 నగు ॥ 


౧౦ “దవ్వ అని పూ ము పా. ౨ “నగు(బా ట్ర బడెనా జిహ్వా” అని పూ ము.పొ. 





88 


శ్రీ శాళ్ళ్లపాక అన్నమాచార్యుల 


నలశ6లతలపులుయోనిదవనదులను 
నలుగడ ౧నీ6దెను నాజిహ్యా 
అలసి వేంకొటన7ాధిపయనుచును 
పలికినయంతనె పావనమాయ 


(శ్రీరాగం, యేకతాళి 
విడుమనవో రోలు విడుమనవో వేగ 
విడువవనవో తల్లి వెజచీ౨ నీబాలుడు 


యెన్న (డు గొలైతలయిండ్లు 'వేమాఠు( జొచ్చి 
వెన్న్నలు6 బాలును 3వెజంజ(డు 
వన్నెలనీకోప మింత వద్దు నీకు *నీయాన 
కన్నులనవ్వుల ముద్దుగారీ సీబాలుడు 


సారెకు పెరుగులచాడెలూ నేండు మొదలూ 
గోరయె కోలల( బగులమొ త్త(డు 
కూరిమిలేక నీవు కోపగించ6గా6 గన్నీరు 
జాక్టేకీనా రాల6గా నిన్నే చూచీ సీబాలు(డు 


చాలు నీకోప మిది సరిలేనిమద్దు లివి 
రోలనే ౫యిట్లను విరుగదోయ(తు 
మేలిమివేంకటపతి మే(టినీకొమారు. డిడె 
కేలెత్తి నీకు _మొక్కెడి నిదె బాలు(డు 


"నగ ॥ 56 


1 పఠలఅవి ॥ 
య 


1 విడు ॥ 


11 విడు ॥ 


॥ విడు ॥ 57 


౦. “నిండెను అని వూ. ము, పొ. ౨. 'వెజచీని+-ఈబాలు(టీడు” అంతటా ఇంతే. 


3. “వెఅ(జండు అని వూ. మ. పొ. 


౪. “నియ్యానిరేకు. “నీ-[ ఆని ఇదియొక వింతతిక నంధి. 


అక్కడక్కడ గలదు. ౫. “వీట్లను' కావచ్చు. 


ఈ వాజ్మయమున 


అధ్యాత్మ సంకీర్తనలు 


ణే రవి.రచ్చెతాళం 
OQ 
పట్టవసముగానిబాలు6డా బరు. 


బట్టపుబలువు(డ కాలు (డా 


ఇరుగడ (బహ్మయు సీశ్యరు(డును నిన్ను 
సరుస నుతింప జరరమున 
అరుదుగ నుండి (పియంబున వెడలిన. 
పరమమూ ర్హివా బాలుడా 


త ల్లి యు( దం|డియు( దనియనిముదమున 
వెల్లిగ లోలో వెజవ€6గను 
కల్లనిదురతో( గనుమూనుక రెం 
పల్లైలోంబెరిగినబాలు6డా 


యుదెస6 జూచిన నిందరిభయముల- 
"నేదలు దేఅ6గ6౭ జెలంగుచును 
వేదపలవప్పవేంకటగింపె 
గా చి... 
పాదముమోపినబొలు (డా 


ఆహిరి 
మదమక్సరము లేక మనసుపేదై పో 
౦ పదరినయాసలవాండువో వై ష్టవుండు 


ఇట్టునట్టు( దిరిగాడి యేమైనా జెడనాడి 
పెట్టరంటా( టోయరంటా. బెక్కులాడి 
యెట్లివారినై నా దూరి యెవ్వరినై నం జేరి 


౬ 


వట్టియాసల. ఐడనీవాండువో వైప్పవండు 


౧. “వదలిని కావచ్చు. అక్షరములు సందిగ్గముగనున్న వి. 


89 


1 పలవి,, 
గొ 


2 
86 


॥ పట ॥ 56 
టె 


1 పలవి ॥ 
ళా 


1 మద ॥ 


40 


౦. “చాన” అనిరేకు యతిభంగము ౨ “నతృమాగమము” అని 


శ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


గడనకొరకు6 జిక్కి. కాముకవిద్యల జాకి 
నిడివి నేమైనా6 గని నిక్కినిక్కి. 
వొడలిగుణముతోడ వుదుటువిద్యల6 జాల 
నవనడదా6కి బడలనివాండువో వైష్షవు(డు 


ఆవల వొరుల( జేడనొాడ(6గ వినిఏని 
౦ చేవమీరి యెవ్యరినిం జెడనాడక 
కోవిదు శ్రీవేంక కేశు. గొలిచి పెదలకృప 
on) 
వావివ_ర్రనగలవా(డువో వెష్టవు(డు 


సామంతం 


ఏది చూచినా నీవే యిన్ని యును మతి నీవే 
'వేదవిరహితులకు వెజతు మటుగాన 


ఇరవుకొని రూపంబులిన్ని టాను( గలనిన్ను 6 
బరికించవలె౭గాని భజియింపరాదు 
గరిమ చెడి ౨సత్పమాగంబు విడిచిన నీ_ 
స్మరణవిజ్ఞానవాసన గాదుగాన 


యిహ దేవతాాపభలనెల్ల వెలు(గుట నీకు 
సహాజమనవలె(గాని సరి. గొలువరాదు 
అహిమాంళుకిరణంబు లన్ని చోట్ల బరగు 
(గహియింపరా దవ[గాహములుగాన 


యింతయును. దిరువేంక కేశ నీవునికిం దగ. 
జింతింపవలె6గాని సేవింవరాదు 


అంతయు 3ననరుహామును నరుహాంబన౭గరాదు 


అంతవానికి౦ బరుల కలవడదుగాన 


gy లీ అనర్హ*, “అర్హ ఆని. పూ. ము. పొ 


॥ మద! 


॥ మద ॥ 50 


1 ఏది | 


1 ఏది ॥ 


1 ఏది ॥ 60 


హ.-ము పా 


ఆధ్యాత్మ సంకీ రనలు శ్‌ 


10 రేకు శంకరాభరణం 


పదిలము కోట పగవారు 
అదన6 గాచుకొందు రాజలుగురు i పల్లవి ॥ 


ఇమ్మై6 జెప్ప యిందరిచేత 
తొమ్మిదినెల్ల ( దో/గినది 
ag) 
కొమ్మతీరున€ గుదురై నకోట 
దొమ్మికాండ్లై దుగు రుందురు 1 పది ॥ 


చొంటికాండు రాజు వృుడుగక తమలోన 
౧వాంటనీనిమం(తు లొకయిద్దరు 
దంటతనంబున(6 దమయిచ్చా( దిరిగాడు _ 
బంటు లేడుగురు బలవంతులు 11 వది; 


కలవు తొమ్మిది ౨కనుమల తం[తము 
జ 


నీలపంగలిగినట్టినెరవాదులు 
తెలిసి కొ 'నేటితిమ్మినాయండు చొచ్చె 
బలినె యాకోట భయమేల 1పది॥ 6। 
నొమంతం 
ఎంతచదివిన నేమివినిన తన _ 
చింత యేల మాను సిరులేల కలుగు ॥పల్తవి॥ 


ఇతరదూషణములు యెడసినయగాక 
అతికాముకుండుగానియప్పుడు గాక 
మతిచంచలము గొంత మానిన(గాక 
గతి యేల కలుగు దుర్గతులేల మాను 1 ఎంత ॥ 


౧ “ఒంషీని నీమంతు "* అనిపూ మ పా ౨ *కినుమలు”* తంత్రము . 
కావచ్చునేమో?ి నెరవాదులు కనుమలకు విేషణము? 


42 శ) కాళ్ల పాక అన్నమాచార్యుల 


పరధనములయాస పాసినయగాక 
అరిదినిందలులేనియప్పుడు గాక 
విరసవర్తనము విడి చినంగాక 
పరమేల కలుగు నాపదలేల మాను ॥ ఎంత ॥ 


వేంకటపతి నాత్మ వెదకినంగాక 
కింక నమునసున( దొలంగినయాక 
వొంకుమాట తెడసిపోయిన౯గాక 


శంక యాల మాను జయమేల కలుగు nఎంత౪॥ 62 
సామంతం 
కాలవిళ4షమో తోకముగతియో సన్మార్గంబుల జ 
కీలు వదలె సౌజన్యము కిందయిపోయినది ॥ పల్లవి ॥ 


ఇం దెక్క_డిసంసారం, బేదెస( జూచిన ధర్మము 
కందయినది, విజ్ఞానము కడకు(౬ దొలంగినది, 
గొందులు ౨దరి(బడే, శాంతము కొంచెంబాయ, వివేకము 
మందుకు వెదకిన గానము మంచితనంపుంబనులు ॥కాల॥ 


మణి యింక నేంటివిచారము, మాలిన్యంబై పోయిన. 
౩ నెటుకలు, సంతోషమునకు నెడమే లేదాయ, 
కొటమాలెను నిజమంతయు, కొండలకేంగ౫ను సత్యము, 
మటి(గై పోయను పఏినుకులు, మతిమాటెను తెలివి ॥కౌల॥ 


తమకి(క నెక్క_డిబదుకులు, తడబడే నొచారంబులు, 
సమమైపోయిన వప్పుడె జాతివిడంబఐబములు, 
తిమిరంబింతయు. బాప(గం దిరువేంకటగిరిలడ్మీ = 
రమణు(డు గతిదప్పను కలరచనేమియు లేదు ॥కాల॥ 68 
౦. “యేల' అని పాము పొ ౨ దరెయబడె” అనిరేకు. శో వెలుకలు” 
అని పూ. ము, పా, యతిభంగము 


అధ్యాత్మ సంకీర్తనలు 


(శ్రీరాగం 
ఈ విశ్వాసంబు యొవ్వరికి 4 దోంప దిది 
పావనులహృదయమున( బ్రభవించు.గానివి 


ఇమ్మయినపాపంబు లెన్నివలసిన6 [బాణి 
సమ్మతంబున6 జేయ6జాలు6గా కేమి 
కుమ్మరికి నొకయే(డు గుదియ కొకనా(డవును 
నమ్మితల (చినవిస్లునామంబుచేత 


కొదలేనిదురితములు ౧కొండలును( గోట్లును 
చెదర ౩ప్పుడు6 (బాణి చేయు6గా కేమి 
పొదరి గొరియలలోన పులిచొచ్చినట్త్లాను 
హృదయంబు హరిమీ(ద నుండినంతటను 


సరిలేనిదుష్క్టర్మ సంఘములు రానులె 
QQ 
పెరుగంజేయుచు [పాణి పెంచు6గాకేమి? 
బెరసి కొండలమీద బిడుగువడ్డట్లాను 
తిరు వేంకటాచలాధిపుని. దల౭చినను 


కన్నడ గొళ్ల 
తనకర్మవశం బించుక, ద వకృతం బొకయించుక, 
మనసువికారం బించుక, మానదు (పాణులకు 


ఈదె న్యము లీహైన్యము లీచిత వికారంబులు 
యాదురవసలు గతులును యాలంపటములును 


48 


nపలవి॥ 
యా 


1 ఈవి ॥ 


18 -రవి॥ 


1 ఈవి ॥ [4 


11పలవి ॥॥ 
(a) 


థి 
యీోదావాము లీదేహము లీయనుబంధంబులు మరి 


యీదేహముగలకాలము యెడయవు (పాణులకు 


న ఆం చలనాల. వాలకం లునావినికాలునా. యయ. వానల నాంలలా నాలాల. నలు యత 


౨. కాండలుగోట్లును" అని పూ, ము. పా. 


తన ॥ 


Ee TT eae 


44 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యాచూపులు యూతీపులు నీనగవులు నసీతగవులు- 
నీచొక్కు-లు సీపొక్కులు సివెడయలుకలును 


యీచెలుములు నీబలువులు నీచనవులు నీఘనతలు=_ 


నీచి త్త్రముగలకాలము యెడయవు [పాణులకు 


యీవెరవులు నీయెరుకలు యూతలయపులు నీతలువుల్హుు 


దై వశిభామణితిరుమల దేవునిమన్న నలు 
దై వికమున కిటువగవక తనతల( పగ్గల మైనను 
చై వము తానా తానే చైవంబవుంగాన 


శ్రీరాగం 


ఈపాద మేకదా యిలయెల్ల. గొలచినది 
యీాపాదమేకదా ఇందిరాహ _స్తముల కితవై నది 


ఈపాదా మేకదా ఇందరును (మొక్కెడిది 
యీోపాదమేకదా యీగగనగంగ పుట్టినది 
యీాపాదమేకదా యెలమి.౬ బెంపొందినది 
యీిపాదమేకదా యిన్నిటికి నెక్కుడై నది 


యీపాదమేకదా యిభరాజు దల(చినది 
యీపొాద మేకదా యిం దాదులెల్ల వెదకినది 
యీపాదమేక దా యీ(బహ్మా గడిగినది 
యీపాదమేగదా యెగసి (బహ్మాండమంటినదడి 


యీప్తాద మేకదా యిహాపరము లొసగెడిది 
యీపాదమేకదడా ఇల నహల్యకు. గోరికై నది 
యాపాటమేకదా యిీికింప దుర్తభము 
యీపాదమేకదా యీవేంకటాదదిపై నిరవై నది 


తన ॥ 


1 తన॥ 065 


; పలవి॥ 
య 


1 ఈపాొ ॥ 


॥ ఈపా ॥ 


౧1 ఈపా ॥ 66 


అధ్యాత్మ సంకీర్తనలు 45 


11 రేకు ఆహిరి 


అలర( జంచలమైనఆత్మలందుండ నీ. 
యలవాటు సేసె సీవుయ్యాాల 
పలుమారు ౨నుచ్చ్వాసపవనమందుండ నీ. 
భావంబు దెలిసె సీవుయ్యాల " పల్ల వి 1 


ఉదయా స్త శ్రైలంబు లొనర6 గంభములై న- 
వుడుమండలము మో(చె నుయ్యాల 
ఆదన నాకాాపద మడ్డదూలంబై న 
ఆఅభఖిలందబు నిండే నీవుయ్యాల 
పదిలముగ వేదములు బంగారుచేరులై. 
పట్ట వెరపైతోంచె నుయ్యాల 
వద లకిటు ధర్మ దేవతపీరమై మిగుల 
వర్ణింప నరుదాయ నుయ్యాల neon 


మేలుకట్లయి మీకు మేఘమండల మెల్ల 
మెజు(గునకు మెటుం౧గాయ నుయ్యూల 
నీలశై లమువంటినీ మెనికాంతికిని 
నిణమైనతొడవాయ నుయా్యల 
పాలిండ్లు గదల6గా( బయ్యదలు రాంపాడ 
భామినులు వడినూ(చునుయా్యల 
వోలి (బ్రహ్మాండములు వొారగునోయని భీతి. 
నొయ్యనాయ్యన మాచి రుయ్యాల 1 అల ॥ 


కవములకును భూసతికి కదలుకదలుకు మిమ్ము( 
గౌంగిలింపంగ(ంజేసె నుయ్యాల 
౧ “నుశ్వాన' అని రేకు “ఉ.న్యూల' ఎదము కేకు న.-మంతటా *ఉమ్యూలొ' 


"అనియే వున్నది, 


48 


శీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


అమరాంగనలకు నీహావభావవిలాన 
మందంద చూసె సీవుయ్యాల 
క్రమలాసనాదులకు6 గన్నులకు పండుగ 
గణుతింప నరుదాయ నుయ్యాల 
౦ంకమనీయమూరి, వేంకటశే లపతి నీకు 
కడువేడుకై వుండె నుయ్యాల 


సొ6ట 


ఘోూరవిదారణ నారసింవా నీ 
వీరూపముతో నెట్లుండితివో 


ఉడి కెడికోపపుటూర్పుల6 గొండలు 
పొడివొడియై నభమున కెగయ 
బెడిదపురవమున పిడుగులు దొరుగ(గ 
యెడనెడ నీ వపు డెట్టుండితివో. 


కాలానలములు గక్కు_చు నయన. 
జ్వాలల నిప్పులు చల్లు చును 
భాలాత ముతో బహ్మాండకోట_ 
aa) 
కేలికవై. సీ వెట్లుం* డితివో. 


గుటగుటరవములు కు త్తికం గులుకుచు 
గిటగిటం బండ్లు గీ(టుచును 
తటతట(6 బెదవులు దవడలు వణ6€క6గ 
ఇటువలె నీ వపుడెట్టుండితివో 


1Sఅo n 67 


"సలం వి॥ 
eg) 


క యూర 


క యూర ॥॥ 


॥। మూర ॥ 


0. 'కమనియ్య' అనిరేకు. నిడురేకు 11 లోని పాఠములు, |, నా౬డెట్టుండి, 


అధ్యాత్మ సంకీర నలు 47 


గోళ్ళమెలు(గుల కొంకులపెదపెద._ 
వేళ్ళ దిక్కులు వెదకుచును 
నీళ్ళతీ గెలు *నిగుడ(గ ౧నోర ను_ 
చ్చిష గమ్మ6గ* నెట్లుండితివో 1 ఘోర 4 


పారణ్యకశిపుని నేపడం౭చి భయం. 
కరరూవముతో. గడుమెరసపి 


తిరువేంకటగిరి దేవ(6డ * సీవింక 
యిరవుకొన్న నా( డెట్లుండితివో. [ఘోర ॥ 68 
గళ 
నేల మిన్ను నొక్క_ మెననీబంటు చొక్క-- 
వేలనే యత్లుని( దెగవేనెంగా నీ బంటు. ॥ పల్లవి ॥ 


ఉంగర మెగరవేసి యుదధిలో6 బడకుండ 
నింగికి. జెయిచా6చె నిబంటు 
౨చంగున జలధిదాంటి జంబుమాలి నిలమీ6€ద 
కుంగందొక్కి. పదముల గుమ్మె6గా సీబంటు ॥ నేల 1 


వెటగా రావణు రొమ్మువిరుగం జేతనే గుద్దె 
నిట్రతాడువంటివా (డు సీబంటు 
దిట్రయె మందులకొండ అేజమున నడురేయి 
పట్టపగలుగ( దెచ్చె బాప్పులే సీబంటు ॥ నేల ॥ 





నన ననన ననన 
అలాల యాయరలతాాణాాు 


నిడురేకు 11 లోనిపారములు 2 నిగిడి నోర. 8, గారంగ. 4. డవై యిందిరవుకొంటి, 
ఇందు 2’ చరణములు వ్యత్యస్తముగా6 గలవు, దీవిరాగము “ఆహిరి” గా ఇందున్నది. 
౧. 'నోరను చ్చిళ్ళ 'అనీ పూము. పా ఎ. “చంగని అని రేకు 


48 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అలర నన్నియు. జేసి అజునిపట్టానకు 
నిలుచున్నా6 డదివో నీబంటు 
బలువేంక పేశ ఈ *సవననందను(డు 
కలిగి లోకములెల్ల గాచెంగా నీబంటు 


"దేవగాంధారి 


తల౭చినవిన్నియు6 దనకొరకే( వెలి. 
దెలియుట దనలో. దెలియుటకొరకే 


ఉదయమందుట భవముడుగుటకొరకే 
చదువుట మేలువిచారించుకొరకే 
(బదుకుట పురుషార్థపరుండౌ టకొరతే 
యొదిరి. గనుట తన్నెజణు(గుటకొరకే 


తగులుట విడివడందలంచుటకొరశే 
నొగులుట కర్మమనుభవించుకొరకే 
చిగురౌట కొమ్మయి చెలంగుటకొరశే 
బెగడుట దురితము పెడ(ంబాయుకొరకే 


యీవల( జేయుట ఆవలికొరకే 
ఆవలనుండుట యీవలికొర కే 
యావలనావల నెనయ. దిరుగు కెల్ల 
(శ్రీవేంక పేళశ్వరు. జేరుటకొర కే 


కన్నడ గౌళ 


ఎంక నేసినా నెడయకే పోయ 
ముంతటోనినీట ముని(గిలేచుట 


'పెదదేకు £. |. నీవ 


1 నేల॥ 69 


it వల్ల వి 1 


nతేలC॥ 


తల 


Soca 70 


[1 పల్తపి Ii 


ల మా. 





(న. 


12 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 


ఉట్టి పె చెరలాట మూర(బొత్తు లకూడు 
పట్టుచాలనికొమ్ము(మ్మ 2) బహునాయకము 
లు 
వెట్టిమోపరిలాగు వెట్రివోయినపోక 
నట్టింటివై రంబు నగు(బాటు[ బదుకు 


రాకపోకలచేంత ౯ గన పినుబుండు 
వాకులేనివరము వలవనివలపు 
యేకాలము వేంకటేశునికృపలేక 
ఆకడీకడ నడయాడెడినడపు 


చేకు బౌళి 
పర దేశిపట్టణమున పదుగురునేగురు(6 గూడుక 


పరగంగ వరి చెడ నూదర బలిసినయట్లాయ. 


ఊ రేలెడియత.6 డలసత నూరకయుండ(గ నడుముల. 


వారలు నిక్క_పుంగ_ర్లలవలె నుండినగతిని 


49 


1 ఎంత ॥ 


1 ఎంత ॥ 71 


; పలవి॥ 
దా 


దీరత చెడి తను జీవుండు దెలియంగనేరక * యుండిన 


ధారుణితోపల దొం గలధర్మాసనమాయ 


1 పర।॥ 


వొడలంతంతకు( జిక్క_(గ నుబ్బినరోగము సుఖమున-__ 


కెడమియ్యక నానాటికి నేంచినచందమున 


తడంబడువిజ్ఞానము గతిదప్పంగ బలుపగుపట్నము 


కడు6బెడంగా, మాలవాడ ఘనమైనట్లాయ 


పొసంగంగ నిది గని యధికుండు పుక్క_టికాండ్ర నందరి€ 


బసమారిచి* మొదలిక ర్ల బాలించినగతిని 


పసగలతిరువేంకటగిరిపతి నా ంహాపుయబురి నీ. 


వసమై వెన్న(న్ను?)కు6 బండ్లు వచ్చినయట్లాయ పర ॥ 72 


నిడురేకు 86 1. యుండంగ 2. పుక్కటి. క్కి మాలిచి. 


౧. “విగ్దానిము అని రేకు. 


Vol 1-F4 


50 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వరాళి 
పోరా పోరొ యమ్మలాల బొమ్మలాటవారము 
యారసాన మమ్ము నిష్ట యేమి సేసేరు [ప 
ఊరులేనిపొలమేర నొడలుమోచుకొని నేము 
తేరదేహ మెక్కుకొని తిరిగేము 
వారువీరనుచు వట్టివావులు సనక లేన్‌ ఇ 
పేరుపెట్టుకొని లోలో బిరువీకులయ్యేము ॥ పోరా ॥ 


బుద్దిలేనిబుద్దితోడ పొందు నేసుకొని వట్లి_ 

యెద్దుబండికంటింసంది నీలగేము 

నిద్దరలో తెలివంటా నీడలోన యెండంటా 

వుద్దువుద్దులె లేనివొద్దిక నున్నారము ॥ పోరొ ॥ 
మాటులేనిమాటు దెచ్చి మర[గువెట్టుక వట్టి- 

మేటానమేట్ల వలె మెరసేము 

గాటమైనతిరు వేంకటగిరినిలయుని-_ 

నాటకమే నిజమని నమ్మిక నున్నారము 4 పోరొ ॥ 70 


రానమ్ముకియ 
ఎన్వండో కాని యెరంగరాదు కడు.” 
దవ్వులనే వుండు తల(పులోనుండు it పల్లవి || 


ఎడయవు తనరెక్క_ లెగసిపోలేండు 
కడు దొంగు6గాని దొంగయు6 గాండు 
వడి6 గందుపడును నేవకు(డును( గాడు 
వెడంగుగోళ్ళు 'వెంచు విటు(6డును. గాడు ॥ ఎవ్వ6 ॥ 


నిడురేకు 48. 1. కడుంగడు. ౧, “సంది ఇది పూ. ము. న తస్పినది, రేకులో నున్నది. 
౨, “యండి ఆని రేకు. ౭ ఇందు దశావతారసమన్వయము కలదు. 


పెద్దరేకు 2 మేనిలో; 


అధ్యాత్మ సనంకీర నలు ర్‌ 


మిగులా(బొట్టివాండు మింటివెనిం బొడవు 
జగడాలు తపసివేషములును 
మగువకై పోరాడు మరి విర్క్తుండును 
తగుంగా6ంప్పంబనులు నంతయు! దెల్లందనము, i ఎవ్వ6 tt 


తరుణుల వలపించ తగిలి పెకొనండు 
తురగము[ దోలు రౌతును€ గాడు 


తిరువేంకటా(దికై (దిరుగు నెప్పుడును 
పరమమూ రియ పరగు నము నుండు  ఎవ్వ6 ॥ 74 


శ్రీరాగం 
నిత్యాత్యు (డె యుండి నిత్యు(డె వెలుగొందు 
సత్యాత్క్ము డె యుండి సత్య మె తానుండు 
(ప్రత్యతమై యుండి (బహ్మమై యుండు సం. 
స్తుత్యు. డీతిరువేంకటా(ద్రివిభు(డు ॥ పల్లవి ॥ 


ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత (_ 
డేమూరర్త్‌ (బహ్మోదులెల్ల 'వెదకెడునాత (6. 
డేమూర్తి నిజమోకమియ్య(జాలెడునాత(-_ 
డేమూర్తి లోతై కహితుండు 
యేమూ ర్తి నిజమూ ర్తి యెమ్తూర్హియును. గాడు 
యేమూర్తి క్రై మూర్తు లేకమెనయాత - 
డేమూ- ర్రి సర్వాత్కు( డేమూ ర్తి పరమాతు(- 
డామూరర్తి తిరు వేంఠటాద్రివిభుడు ॥ నిత్యా ॥ 


యేదేవుదేహమున నిన్నియును. జన్మించె 
నేదేవుదేవామున *నిన్నియును “ణ6౫గె మరి 
యే దేవువిగ్రహం వీసకల మింతయును 
యేదేవునేత్రంబు లినచం[దులు 


అంటు అలాల. అలాల రారా రాయాలా రాలా లా రాజా లుపాతాి వాటాలు. 


ర్‌ 4 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరి 
అతిదుష్టుండ నే నలసు(డను 
యితకవివేకం బింకనేది 


ఎక్కడ ౧ నెన్నిట యేమి నేసితినొ 
నిక్క_పుందప్పులు నేరములు 
గక్క-న నిన్నిట కలిగిననీవే 
దిక్కుగాక మరి దిక్కేది 

"ఘోరపు6బాపము కోట్ల సంఖ్యలు 
చేరువ నివె నాచేసినవి 
నీరసునకు నిటు నీకృప నాకిక 
కూరిమి నాం యెడ గుణమేది 


యెజటింగి చేసినది యెజ6ంగక చేసేన__ 
కొఅతలు నా? మొడ. గోటు లివే 
వెజపు దీర్చి (శ్రీవేంక కేశ! కావు 
మజఅవక నాగతి మరి యేది 


కన్న డగొళ 
దె వకృతంబట చేంతట తనకర్మాధీనంబట 
కావలసినసౌఖ్యంబులు గలుగ కమానీనా 


ఎక్క_డిదుఃఖపరంపర లెక్క_డిసంసారంబులు 
యెక్క_డిజన్మము ప్రాణులకేలా కలిగినది 


॥ పలవి ॥ 
నలో 


i అతి || 


1 Sean 


neతn 78 


పల వి! 
(ag) 


యెక్క_డిమోహవిడంబన యెక్క_డియా శాబద్ద(ం౦ధ?)ము 


యెక్కడి కెక్కడ నిజమై యివి దానుండీనా 


నిడు రేకు. 29. 1. వేంకట కావృము. 
౧. "నిన్నిటి అని రేకు, ౩ ౪. 'యడి ఆని రేకు 


॥-దె వ 1 


ఆధ్యాత్మ సంకీర్తనలు ర్‌గ్‌ 


యీ కాంతలు స్మీదవ్యము లీకన్నులవెడయాసలు 
యీకోరికె లీతల6పులు యి స్త వుండీనా 
యీాకాయం బస్టిరమన కీదుర్రళలకు లోనై 
యాకల్మషముల బొరలంగ నివి గడతేరీనా 1 దైవ ॥ 


దేవశిభామణితిరుమలదేవునికృప గలచి త్రము 
పావనమే దురితంబుల6 బాయక మానీనా 
ఆవిభుకరుణారసమున నత౭డే తను మన్నించిన 


ఆవేడుక లీవేడుక లాసలు నేసీనా ॥దైవ॥ 79 
శంకరాభరణం ' 
ఆదిమహపూరుమ? డచ్యుతు౧. డచలు6 డనంతుం ౦ డమలు6డు 
ఆదేవు. డీతండేపో హరి వేంకటవిభు(డు ॥ పల్లవి ॥ 


ఏకార్లవమై ఉదకములేచిన్నబ్రహ్మాండములో 
బై కొనియుండ(గ నొకవటపుత్రములోపలను 
చేకొని పవళింపుచు నొకశిశువై వడిం దేలాడిన. 
శీకాంతు( డీత(డేపో (శ్రీవేంకటవిభుండు ॥ ఆదె॥ 


అరుదుగ బలిమద మడ(6స€గ నాకసమంటినరూపము 
సరుగన భూమింతయు నొకచరణంబున గొలచి 
పరగినపాదాంగుటమున (బహ్మాండము నగిలించిన 
పర మాతు డీతండేపో పతివేంకటవిభు(ండు 1 ఆది ॥ 


కీరపయోనిధిలోవల శేషుండు పర్యంకముగా 
ధారుణియును సిరియును6 బాదము లొత్తంగను 3 
చేరువ దను (బ్రహ్మాదులు సేవింప(గం జెలు(వొందెడి' 
నారాయణు( డితండే వున్న ఆ వేంకటవిభు(డు 1 ఆది॥। 80 


1. "పెద్దరేకులో దీనిరాగము సామంతము. ౧. *' అనంతుండమలుండు” అని రేకు. 
నిడురేకు 11. 2. పాదంబులు గుద్దగను 8. వెలుంగొందెడి 


ర్‌ 6 


శ్రీతా శ్లపాక అన్నమాచార్యుల 
దేసాళ్లం 
అప్పులవా రె అందరును 
కప్పుంగ( దిప్పుంగర6 గలు చేరీ 1 పల్లవి || 


ఎక్కడ చూచిన నిపపంచమున. 

జిక్కు-లు సిలుగులు( జింతలునే 

దిక్కె.న్వరు యీతీదిపులలో. 

దిక్కుముక్కు.లకు దేవు(డెకాక ॥ అప్పు ॥ 
యేదిం దలంచిన నవేశాలంబును] 

సూదులమూ6(6టలసుఖము లివి 

కాదన నొనన6 గడ గనిపించ(6గ' 

పోదికాండు తలఅంపునం గల డొకండే 11 అప్పు tt 


యెన్న డు వీడీ 3 నెన్పుడు వాసీ( 
బన్ని నత మతమబంధములు 
వున్నతి నేయ6గ చొప్పులు నెరవపంగ 
వెన్ను (డు వేంకటవిభు.డే కలండు* ॥ అప్పు ॥ 81 


శంకరాభరణం 
పొపములే సంబళ మెపుడూ యీ. 
యాసదంబడి నే నలసేనా 1 పలవి ॥ 


ఎన్నీ పురాణము లెటువలేె విన్నా 
మన్న మనువు దిమ్మరితనమే 
నన్ను నేనే కానంగలేనట నా_ 
విన్న పినుకులకు వెజచేనా ॥ పాప 1 


నిడురేకు 11లో 1. ఏదిచూచినను ఇటువలెనేపో 2, నాననం గర్తలు వేరి క. ఎన్నడు దీరీ 
4. దేకాక. ౧. *దలంచిని అని రేకు, 


అవ్యాత్మ పంకీ ర్తనలు 


యెందరు వెద్దల నెట్ట గొలిచినా 
నిందల నామతి నిలిచీనా 
కందువెతి(గి చీ(కటికిం దొలంగనట 
అందపుంబరమి(క నందేనా 


తిరు వేంకటగిరి దేవుండే పరమని 
దరి గని తెలి విక దా6గీనా 
తిరముగ నిను6 జింతించినచింతే 
నిరతము ముక్తికి నిధిగాదా 


14 రేకు ముకారె 


ఎందు జొడమితిమో యెజ(గము మా. 
కోరదువ (శీహరికరుణేకాక 


ఎంటిజన్మమో యెజ6గము సర. 
'మే.టిదో నే మెజ(గము 
గాంటపుకమలజు6 గాంచినయీూ_ 
నాంటకుండే మానమ్మినవిభుండు 


యెవ్యారు వేల్పులో యెజంగము సుర -_ 
లెవ్వరో నే మెఅ6ంగము 
రవ్వగు(శ్రీ సతిరమణు(డు మా. 
కవ్వనజోదరు( డంతరియామి 


యింకా నేటిదో యెజంగము యూ - 
యం కెలబాముల నలయము 
ఉజంకెల దనుజాల( జదిపినతిరు _ 
వేంకషేశు(డు మావిడువనివిభు6డు 


ర్‌! 


ఇపాొవ॥ 


॥ పాప॥ 362 


॥1పలవి ॥ 
a) 


1 ఎందు6 11 


11 ఎందు 


॥ ఎందుం॥ 88 


58 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రామ(కియ 
వెలయునిన్ని యును ౦ వృథా వృథా 
తలంపున (శ్రీహరి. దడసినను 


ఎడయనిపుణ్యము లన్నియైనా 
విడువక సేయుట వృథా వృథా 
బడిబడి నే (శ్రీపతి నాత్మలో( 
దడవక యితరము దడవినను 


యెరవులతపముల నెంతె నా 
విరవిరవీ(గుట వృథా వృథా 
హరినచ్యుతు( బరమాత్యునిని 
వారిగి తలంచక మణచినను 


దైవము నెణంగక తమకమున 
వేవేలై న వృథావృథా 
(శీ, వేంకటగిరిచెలువునిని 
నేవించక మతి6 జెదరినను 


నొటి 
ఇలయును నభమును నేకరూప మె 
జలజల గోళ్ళు జళిపించితివి 


ఎడసిన నలముక హిరణ్యకశిపుని. 
దొడికిపట్ట చేతుల బిగిసి 
కెడపి తొడల్నపె గిరిగొన నదుముక 
కడుపు చించి కహాకహా నవ్వితివి 


| వ “ విభావిథా” అని ఇంతటా రేకు, - 


| పథివి ;। 
“కతు. 


1 వెల | 


1 వెల ॥ 


॥ వెల॥ 84 


"పల ని॥ 
ne; 


R= | 


అధ్యాత్మ సంకీర్తనలు 


రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు 
గుప్పుచు లాలలు గురియుచును 
కప్పినబెబ్బులికసరుహుంకృతుల 
దెప్పరపసనురలం ధృతి! యణంచితివి 

పెళ పెళనార్చుచు. బెడబొబ్బలిడుచు 
థళథళ మెజణువ6(6గ దంతములు 
ఫళఫళ వీరవిభవరసరుధిరము 
గుళగుళ దిక్కుల గురియించితివి 


చాతిన్నపేవులజన్ని దములతో 
వా తెరసింహాపువదనముతో 
చేతులువేయిట. జెల(గి దితినుతుని 
పోతర మణ(పుచు భువి మెరసితివి 


అహోబలమున నతిరౌ[దముతో 
మహామహిమల మలయుచును 


తహాతహా మెదుపు* చు. దగువేంకటపతి 
యిహము.( బరము మా కిపు డొన.గితివి 


సామంతం 
ఇతరము లిన్నియు నేమిటికి 
మతిచంచలమే మానుట పరము 
ఎక్కడిసురపుర మెక్క_డి వై భవ_ 
మెక్కుడి విన్నీ యు నేమిటికి 


యిక్కడనే పరహితమును( బుణ్య ము 
గక్కు-న6 జేయంగ(6 గల దిహావరము. 


నిడురేకు. 168. 1. దిటమణ. 2, లెడపుచు, 
౧. *ధితి” అని రేకు, 


తో 


59 


గ ఇలు || 


కమ్మలు || 


11 ఇల ॥॥ 


1 కఇల॥ 85 


14పలవి ॥ 
య. 


త 1 


80 


కంనవనాకానారము యంతయు. 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెవ్వరు చుట్టము అవ్వరు బంధువు_ 


లెవ్వ రిందరును నేమిటికి 
రవ్వగులక్షీరమణుని, దల(పుచు 
యివ్వల. దా6 సుఖియించుట పరము. 


యొందరు దైవము లెందరు వేల్పులు 
యెంద రిందురును నేమిటికి 
కందు వెతి*గి వేంకటగిరిరమణుని 


చిందులేక కొలిచిన దిహపరము 


భూపాళం, 
సారితెంచి యెతి వేసి పారవెళ్ళితిని(వి?) 
సీరసపుకెద్దవై ననీకు నే ముద్దా 
ఎదవ నన్నేల తొక్కి యేమిగటుకొంటివి 
యు మొల లు 
బొద్దనై న వచ్చి వూరకుండవై తివి 
వొద్దిక భూమెత్తినయాయెద్దుకు వ ముద్దుగాక 
నిద్దురచి త్తముతోడినీకు నే ముద్దా 


కౌ ంపురపుందాపపునాకర్మమును ౨ ధరించి 
వీళవువగుల(గ-దా(కి విజ్ఞవీ(గితి 
ఆ పగ నెదేమెటు(గు నడుకులచవి మూట. 
మోపరివి నీకు నాముదము ముద్దా 


మచ్చరించి అల్లనాండు మాలవా(డు కాల(దన్ని 
తెచ్చినయప్పటిధర్మ దేవతివు 
యెచ్చరించి తిరువేంక కేశుదాను(డని నన్ను 
మెచ్చి తాంకితివి నామేను నీకు ముద్దా 





1 ఇత ॥ 


1 ఇత i 86 


॥ పలవి ॥ 
aa) 


॥ పారి ॥ 


॥ పారి ॥ 


॥ పారి ॥ 87 


౧, “నుద్దరించి” అని పూ. ము. పా, ల్‌ ౨. “వగుల దా(కి' అవి పూ, మ, పా. 


ఆధ్యాత్మ సంకీర నలు 61 


శరాగం 
ఎందాక నేచిత్త "మేతల(6పో 
ముందుముందు వేసాదితి ములిగి వేసరితి ॥ పల్లవి ॥ 


ఏమి సేతు నేడచొత్తు నేమని బోధింతును 
నామాట విన దిదే నావిహారము 
౦ యేమరినాం దలంపించీ నేమైనా గడించి 
సాముసేసి వేసారితి జడిసి వేసారితి తి 1 ఎందా6€ ॥ 


యేడ చుటా లేడ బంధు లేడ పొందు లెవ్వరూ 
తోడై నవారు. గారు దొంగలు గారు 
కూడు చీరగానిచో ఇ కొరగానిపా"ై 
వాడివాడి వేసారితి వదిలి వేసారతి 1 ఎందా€౬* 


యెొందునున్నా€ డేమి సేసీ నెక్కడ భోగించీని 
విందులకువిందయినచేంకదిశు(డు 
యిందరిహృదయము లో నిరవెయున్నా+ డత (డా 


చెంది నన్ను6 గాచుంగాక చెనకి వేసారితి ॥ ఎందాం॥ 88 
15 రేకు ఆహిరి 
ఊరికి. దోయెడి ౦ వోతండ కడు 
చేరువ తెరు వే6గి చెల6గుమీ 1; పలవిగ 


ఎడమ తెరువువంక కే(గిన దొంగలు 
తొడిందిడ(6 గోకలు దోచేరు 
కుడి తెరువున కే6గి కొట్టువడక మంచి. 
నడిమి తెరువుననే నడవుమీ ॥ ఊరి ॥ 


౧ “'ఏమరిని అని రేకు. ౨ “ఓ + అత(డ' == ఓమవిషీ. 


62 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అడ్డపు( దెరువుల నటునిటు6 జుట్టాలు 
వెడ్డువెట్లుచు నిన్ను వేంచేరు 
బలు 
గొడేరేచిన్నదిడ్డితెరువు వోక 
డె డె 
దొడ్డ తెరువువంక తొలంగుమీ 


కొండ తెరువు కే6€గి కొంచపునుఖముల 
బండై తిరుగుచు బడలేవు 
అండనుండెడిపరమాతుని తిరుమల. 
కొండ తెరువు తేకువ నే(గుమీ 


ఆభీాది 
అక్క..డ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి 
కుక్క_నోరికళాసమె కొల్ల (బోయ బతుకు 


ఎండచేత నీడచేత నెల్లవాండు నిట్లానే 
బండుబం డై యెందు గడపల గానక 
వుండగిలి నరకాల నుడుకబోయెద మింక 
వండ(దరిగినకూరవలెనాయ బతుకు 


పంచమహోపాతకాలబారిం బడి భవముల( 
దెంచి తెంచి ముడివేయC( దీదిపులై 
పొంచినయాసలవెంట. బొరలంటోయెద మింక 
దంచనున్నరోలిపిండితలంపాయ బతుకు 


యీదచేత వానచేత నెల్లనాండుం బాయని. 
బాదచేత మేలెల్ల బట్టబయలై 
గాదిలి వేంకటపతి. గాన(గ(బోయెద మింక 
వీదగగచినబూ ర[పియమాయ (బదుకు 


1 దరి 9 


॥ఊరి॥ 89 


వల వి! 
(up) 


il అక్క. [1 


1 అర్క || 


4 అక్క ॥ 90 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 


సామంతం 


నాటికి నాండే నాచదువు 
మాటలాడుచును మజచేటిచదువు 


ఎనయ నీతని నెటు(గుటకే పో 
వెనకవారు చదివినచదువు 
మనసున నితని మజచుటకే పో 
కునివపడి యిప్పటి(పెౌఢలచదువు 

తెలిసి యితనినే తెలియుటకే బో 
తొలుత గృతయుగాదులచదువు 
కలిగవయీతనిం గాదనని, పో 


కవియుగంబుతో6 గలిగినచదువు 


పరమని వేంకటసతిం గనుటలే పో 
దొరలగుబహ్క్మోాదులచదువు 
సిరుల నితని మణచెడికొరకే పో 
విరసపువవులవిద్యలచదువు 


నాట 


ఇటు గరుడని నీ వెక్కి_నను 
పటపట దిక్కులు బగన€6 బగిలె 
"ఓ 


ఎగసినగరుడని యేపున “ధాియని 
జిగిదొలంక చబుకుచేసినను 
నిగమాంతంబులు నిగమనంఘములు 
గగనము జగములు గడగడ వడ6కె 


63 


1 పలవి॥ 
“కియా. 


[| నా (టి [1 


॥ నాటే! 


1 నాంటి॥ 91 


శి వలవి tt 
౧ 


11 ఇటు 11 


64 (శ్రీతాళ్లపాక అన్నమాచార్యులు 


బిరుసుగ గరుడని పేరెము దోలుచు 
బెరసి నీవు గోపించినను 
సరుస నఖిలములు జర్జరితములై 
తిరుపున నలుగడ దిరదిర. దిరిగె 


ప ల్షించిననీపసిండి గరుడనిని 
కెల్లున సీ వెక్కినయపుడు 
యుల్లనె రాకససమితి సీమహిమ-_ 
వెల్లి మునుంగుదురు వేంకటరమణా 


నాదరామ[క్రియ 


ఈసుర లీమును లీచరాచరములు 
౦యీాసకలమంతయు నిది యెవ్వరు 


ఎన్నిక నామము లిటు నీవై యుండగ 
యిన్నినామములవా రిది యెవ్వరు 
వున్నచోటనే సీవు వుండుచుండ6గ మరి 
యిన్నిటా€ దిరుగువా రిది యెవ్వరు 


వాక్కరూపై నీవు వుండుచుండగ మరి )రి 
తక్కిన యీూరూపములు తా మెవ్వరు 


యిక్క_డనక్క_డ నీవు యిటు ఆత్మలలోనుండ 


మక్కువ నుండువారు మరి యెవ్యరు 


శీవేంకటాద్రిచె చెల౭గి నీ వుండగా 
దె వంబులనువారు తా మెవ్యరు 
కావలసినచోట కలిగి నీ వండంగ 
యీవిశ్వపరిపూర్దు లిది యెవ్వరు 


౧. “యీవకళి అవి రేకు. 


సామాను. తకకననలానాకనాననోనిను అంటు నినున నాననంక్రనలుంనాలాలులలు. 





ఇటు ॥| 


1; ఇటు! 92 


॥ పలవి॥ 
my 


1 ఈ8సు ॥ 


1 ఈసు ॥ 


౪ ఈను॥ 983 





అధ్యాత్మ సంకీర్తనలు 


లలిత 
తాప లేక మేడ లెక్క_(దల౭చేము 
యేపులేనిచి త్రముతో యీోహీహీ నేము 


[1 పల్లవి 1 
ఎలుక మాలినబుద్ది యె(నె 2) వర నా బతులంటా 

తెజంగెణ6ంగక వీధి దిరిగేము 

పఅచై నజవరాలు పరులెల్లా మగలంటా 


వొఅపునిలిపిన టోహోహో నేము 


1 తాప || 

యిందరును పొతులంటా యెందైనా 
పొందలేనిబాధ6 బొరలేము 

మందవమతివాండు యెండమావులు చెరువులంటా 
ఆందునిందు€ దిరిగిన ట్రాహాహో నము 


సుఖమంటా 


| తొప ॥॥ 

మేటివేంకకుకుం బాసి మీందమీ (ద 
నాటకపుతెరువుల నడిచేము 
గూటిలో దవ్వులవా6డు కొండలెల్ల నునుపంటా 
యటవెట్లి యే౭గిన ట్రిహిహా నేము 


జవులంటా 


1 తాప 1॥ 94 


18 రేకు గకీరాగం 


ఏది చూచిన దమకు యిన్ని యును నిటువచెనె 
వేదువిడిచినకూడు వెదకినవము లేదు 1 పలవి॥ 
ఎకాంతసౌఖ్యంబు లెక్క_ది ఏ (పాణులకు 
పె కొన్నదుఃఖముల పాలుప డె6(డి గాక 
య 
యేకమగుపుణ్యంబు లేడంగల విందరికి 
శై_కొన్నదురిత ములు కలపాటిగాక 


॥ ఎది 1 
Vol 1-F5 


66 శ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


హిత వైనమమకార మెందు6గల దిందరికి 
(పతిలేనివిర హతాపముకొల6దిగాక 
మతిలోనివేడుకలు మరియేవి మనుజులకు 
జిత మెన'దై వమిచ్చినపాటిగాక ఇ ఏది ౪ 


యిరవై నదై వకృప యేల దొరకును దమకు 
పరమెనకర్మం౦బు పరిపాటిగాక 
యెరవై నపెనుబంధ మేల వీడెడు నాత్మ. 


దిరువేంక టేశుకృప తిరమెనంగా౯౬క ॥ ఏది ॥ $5 
జౌళి 
చూడరెవ్వరు దినిసోద్యంబు పరికించి 
చూడ(6జూడ6గ6౬ గాని సుఖ మెఅంగరాదు ॥ పల్రవి ॥ 


౧ ఎడ తెగనిమమత వేయ౭గరానిపెనుమోపు 
కడలేనియాస చ(కటిదవ్వ్యుకొనట 
నిడివె నకనుచూపు నీడనుండిన ౨యెండ 
వదిచెడనితమకంబు వట్టితాపంబు + చూడ ॥ 


బుద్దిమానినచింత పోనియూరికి. దెరువు 
పొద్దువోవనివలపు పొట్టపొంకంబు 
యొద్దుంబట్టినసివం బెజటుకమాలిన ప్రియము 
౩లొద్దికవిహారంబు లుబ్బు(గవణంబు ఇచూడ ॥ 


తీపులోపలితీపు తిరువేంక మేశ్వరుని. 
చూపు దనుంబొడగననిచూపు లోచూపు, 
ఆపదలువాయునెయ్యపుందలంపు లీ(లో ఇ)తలయపు 
రూపెనరుచిలోనిరుచి వివేకంబు ॥చూడ 196 





౧. “ఎడ” ను *యడ” గ భావించిరే మో? కాకున్న యతిభంగము. 
౨. “యండి అనిరేకు. ౩ “ఒధిక్క వూ. ము. పా. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


నాటు 


ఎవ్యరెవ్వ్యరివాడా యీ జీవుడు చూడ. 
నెవ్యరికి నేమౌనా యీజీవుండు 


ఎందరికి. గొడుకుగా( డీజీవుండు వెనక_ 
'కెఆదరికి ౬ దో౭బుట్ట డీజీవుండు 
యొందరిని (భమయించ. డీబీవు'డు దుఃఖ. 
మెందరికి. గావింప( డీజీవుండు 


యెక్క. డె ౧క్కడ6 దిరుగ డీజీవుండు వెనక 
కెక్క_డో తనజన్మ మీజీవు(డు 
యెక్క._డి చుట్టము దనకు నీజీవుండు యెప్పు _ 
డెక్క_డికి నేంగునో యీజీవుండు 

ఎన్న (డును జేటులేసీజీవుడు వెనక_ 
శకెన్ని దనువులు 'మోవ( డిజీవుండు 
యెన్న 6గలతిరువేంక కేశుమాయల( దగిలి 
యెన్నిపదవుల( బొంద. డీజీవుండు 


సామంతం 
ఎంతచేసిన తనకేది తుద 
చింత (శ్రీహరిపై6 జిక్కు కే చాలు 
ఎడపర్‌ పుణ్యా లెన్ని చేసినా. 
గడమే కా కింక6 గడ యేది 
తడ।[బడ హరియే దైవమనుచు మది 
విడువకవుండినవెరవే చాలు 


౦ “క్కడదిరు రేకు. 


67 


i వలవి 1 
a6) 


11 ఎవ్వ i 


(1 ఎవ్వ 11 


॥ ఎవ్వ ॥ ర్‌ 


జపలవి ॥ 
aah) 


 ఎ౦త ॥ 


68 శ్రీ) తాళ్లపాక ఆన్నమాచార్యుల 


యెన్నితపము లివి యెట్ల € జేసినా 
అన్నువ కధికము కలవేది ౦ 
వన్నలం గల6గక వనజాక్షునిపె 
౨వున్నచి త్త మది వొక్క చే చాలు 


యిందరివాదము లెట్ల గెలిచినా 
కందే గా కింక గరిమేది 
ఇందరినేలినయీ వేంకటపతి 
పొందగుమహిమలపొడవే చాలు 


హెరణి 
ఎఏఎణనయనలచూపు బెంత సొబగై యుండు 
(పాణసంకటములగుపనులు నట్టుండు 


ఎెడలేనిపరితావ మేరీతి( దా నుండు 
అడియాసకోరికెలు నటువలెస యుండు 
కడలేనిదుః ఖసంగతి యెట్ల 6 దా నుండు 
ఆడరుసంసారంబు నట్లనే వుండు 


చింతాపరంపరల(6 జిత్త మది యొట్టుండు 
వంత 6€దొల6గనిమోహవశము నట్టుండు 
మంతనవుబనలపయి మనను మరి యొట్టుండు 
రంతు! రమార్షములగతి యట్ల నుండు 


'దేవుందొక్క_ండెయనెడి తెలివి దన కెట్లుండు 
(శ్రీవేంక పేళుకృపచేంత లట్లుండు 
భావగోచరమైనపరిణ తది యెట్లుండు 
కె వల్యసౌఖ్యసంగతులు నట్టుండు 


౧. “అఆలవి- ఏది ౨. “నున్న' అనీ పూ. ము. పా, 


॥ ఎంత్‌ ॥ 


1 ఎంత 1 98 


1 పలపి + 
aa) 


n 2౯3 11 


res 1 


౫ఏణ॥ 99 


అధ్యాత్మ సంకీ రనలు 69 


గీతం. నాట 
౧ఏదై వముశ్రీపాదన్న (న?ఖమున6౬ బుట్లినగంగ 
తిలోకపావనము చేయను ,త్రిపథగామిని ఆయను 
యేదై వమునాభినలినంబున జనియించినఅజుండు 
ఆఅభఖిలాండంబులు సృజియింప నధివతి ఆయను 
యేడై వమువురస్తలంబు దనకును మందిరమైనయిందిర 
మాతయయ్యె యాజగంబుల కెల్లను 
యేదై వముఅవలోకన మిం(దాదిదివిజగణంబుల.. 
కెల్ల ప్పుడును సుఖంబు లాపొదించును 
యే దైవము దేహవస్తు ౨(వస్తువని ఆనిమిషులందరు6 గూడి 
(శ్రీనారాయణ దేవుండని నమ్మియుండుదురు 
ఆదేవు(డే సిరుల కనంతవరదు(డు తిరువేంకట. 
గిరినాధు. డుభయవిభూతినాధు(డే నానాథుండు ॥ఏదై ॥ 100 


17 రేకు ఆహిరి 
ఏ6౬టికి. దలంకెద రిందరును 
గా(టపుసిరు లివి కానరొ [ప్రజలు [| పల్లవి i 


ఎండల బొంలక యేచినచలిలో. 
నుండక చరిలో నుడుకక 
అ.డనున్న హరి నాత్మ౭యదలఅ(చిన 
పండినపసి౭డే (బతుకరొ [(పజలు n ఎటి ॥ 


అ. దా క 








౧. ఈపాటకు పల్లవి చరణ విభాగములు రేకులో చూపలేదు. “గంగితరువాత్‌- 
నిలువుగీత ప్రామాదికమా ? ,పాసపద్ధతితో రెండేవిపంక్షు లొకపాదముగ స్వీకరిస్తే, 
మొదటి నాలుగు పంక్తులు పల్లవిగ్క తరువాతియె నిమిదిపంక్షులు ఒకచరణముగ కాగా ఒంటి 
చరణముతో ముగిసినది కావచ్చు. ఈ వాజ్యుయమున ఈ పద్ధతి అపురూపమే. 

౨ ఈ చిప్పగుర్తులో ని *వన్తు కూడా రేకులో నున్నది. 


క. 


{0 శ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


అడవుల నలయక ఆకునలము దిని 
కడుపులు గాలంగల(6 గర౭గక 
బడిబడి లక్ష్మీపతికి దాసులై 
పొడవగుపదవుల(౬ బొందరొ (పజలు 


పొ క్కేటికాళ్ళ పుండ్లు రేంగంగ 
దిక్కు.లనంతటం దిరుగక 
గక్క-న తిరుంవేంకటగిరిపతి. గని 
వొక్కమనసుతో నుండరొ [పజలు 


బెౌెలి 


ఏదితుద దీని కేదిమొదలు 
పొదుకొనుహారిమాయ+ బరగు జీవునికి 


ఎన్ని బాధలు దనకు నెన్నీ లంపటములు 
యెన్ని వేదనలు మరి యెన్నిద.*ఃఖములు 
యెన్నిపరితావంబు లెన్ని దలపో6౩లు 
యెన్ని చూచిన మరియు నెనై న గలవు 


యొన్నికొలువులు దనకు నెన్నియనుచరణలు 
యెన్ని యాసలు మరియు నెన్నిమోహాములు 
యెన్ని గర్వములు దనకన్ని దైన్యంబు లివి ;షి 
ఇన్ని యును( దల6ప మరి యెనై షన గలవు 


యొన్నిటికి 6 జింతించు నెన్నిటికిఎహర్షించు 
నన్నిటికి నాసించు నెన్నిటికి6€ దిరుగు 
యిన్నియును దిరువేంక పేళులీలలు గాగ 
నెన్ని చూచినను డా నెవ్వ(డును గాడు 


౪౫ ఏటీ ॥ 


nocd a 10! 


"పల వీ॥ 
ey 


1 ఏది ॥ 


1 ఏది? 


# ఏడి ॥ 102 


౧, “వేంకటపతి” అని పూ. ము. పా. ౨ “వాచుషీంచుి రేకు - 


అధ్యాత్మ సెంకీ ర్రనలు 71 


సామంతం 


చక్క (దనములవా౭సతులాల 
యిక్కువతెక్కు.వల మీ రేమినేనే రింకను' ॥ పల్లవి ॥ 


ఒప్పుగా నరకము మాకు ౧బళిచ్చి మన మెల్ల 

కప్పముగొంటిరిగా యంగనలార 

అప్పుడే గోవిందునికి ఆహివెట్టితి. జిత్తము 

యిప్పుడు యెమ్మెల మీ రేమి నేనే(౪)ర౯కను* ॥ చక్క_- ॥ 
పంచమహాపాతకాలబారి దోసి మాసిగ్గులు 

అంచముగొంటిరిగా నలంతలార 


వంచనతోడుత హారివారమెతి మిక మి. 
యించుక గుట్టుల (లు) మీరెందు చోచ్చే 3ర్రింకసు 1 వు క J 
లు 


దొంగిలి మాగుట్టులెల్లా దోవ వేసి మరుబారి 
భంగ పెట్టితిరిగా వోభామలార 
చెంగలించి వేంక కేకు చేవకు( జొచ్చితిమి 


యెంగిలిమోవులును మీ రేడంబడే రి(కను క చక్ళు_ 1 108 
బాణి 
ఎట్టుచేసిన. జేసె నేమి సయ6గవచ్చు 
చుటపువిరోధంబు సూనా సుచెలిమి ॥ పలవి ॥ 
వూ 0 ne 


ఒడలిలోపలిరోగ మొనర.౬ బరితాపంబు 
కడుపుతోపలిపుండు కడలేనియాస 
తడిపా6ంత మెడ గో6(త తల(పువిషయాస క్రి 
గుడిమీదితరువు ఆలకులము((౮లుగులము?(పాణలకు ॥ ఎట్టు! 





నిడురేకు 26. 1. యెక్కువ తక్కువలు మీరు యెందుంటోయేరింకను. 

2 యెమ్మెలు మీరు నేడ( జొచ్చేరింకను; 8 గుట్టును మీరు యెందు, 
౧. బలి--ఇచ్చి. బలి==-చర్మకోళము “బలీ చామరదండే స్తీత్వక్కోశే గృహదారుణి, 
ఇత్యాదిగా (పతాపనిఘంటు. 


{2 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నీడలోపలంయెండ నెలకొన్న బంధంబు 
గోడ సపెసున్నంబు కొదలేనియెజుక 
పాడూరిలో (బదుకు పాపకర్మపుబుద్ది 
తాడుపైతపసు తమధనము (పాణులకు 


మంట(జేసినబొమ్మమనికి సంసారంబు 
రెటికినిగానివీరిడికొలువు (బదుకు 
యింటి వేలుపువేంక పేళు( గొలువక పరుల. 
వెంట దిరుగుట వోడ-౨విడిచి*వదరిడుట 


వరాళి 
తల6పు కామాతురత్వముమీ(దనలవడిన- 
నిల నెటివారె న నేలాగు గారు 
ళు చా 


ఓలి నిరుపురుసతుల నాలింగనమునేయ 
తోలు. డటుగాన నాలుగుచేతులాయ 
'వేలసంఖ్యలు సతుల వేడుకల రమియింపు( 
బాలుపడె(గాన రూపములు పెక్కాయ 

పొలయలుకకూటములభఖోగి దా నటుగాన 
మలసి యొక్కొాక వేళ మాముమొగమాయ 
లభితలావణ్యలీలావిగహముగాన 
కొల(దివెట్ట(గరానిగోళ్ళు 'నిడుపాయి 


చిరథభోగసౌఖ్యముల. జెంద ననుభవిగాన 
రు వేంకటాచలా ధీశ్యరుండా య 
పరగ సంనారసంపదకు బద్దుడ గాన 
అరుదుగా సకలాంతరాత్మకుండాయ 


1 బటు 1 
అ) 


: ఎటు ॥ 104 
లు 


1; వలపఫి ॥1 
a) 


1 Bo 


గతల! 


aon 109 


దా. ల కానా. 


౧ 'యండి రేకు. ౨, “నిడిచి” రేకు. ౩, వదరు=-సొరకాయ, 


ఆధ్యాత్మి సంకీర్తనలు 73 


లలిత 


ఎక్కడిదురవస్స లే(టి దేహము లోన? 
జిక్కి. జీవుండ. మోకసిరి. జెందలే(కు ti పైవి it 


ఒడలు మాంనపూర మొక పూంటయిన మీదు 
గదుగకున్నం గొరగాదు 
కడ లేనిమలమూ(త్రగర్సిత * మిది, లోను 
గడుగరాదు యెంత గడి గిన భోదు ౮ ఎక్కు- ॥ 


అలర చిత్తము చూడ నతిచంచలము దీన. 
గలసిన పనుగాలి గనమనము 
మెలుపులేనిచిచ్చు మీ6ద*మిక్కి. లి. గొంత 
ఇ ల లా ఆ 
నిలుపు లేదు పట్టి నిలుప(6గరాదడు ut ఎకు (1 
తిరు వేంకటాచలాధిపుండు నిత్యానంద-- 


కరుడు జీవునకు రతకు(డు 
కరుణించి యొక వేశం గాచినణగాని మేను. 


చొరకమానెడుబుద్ది చో(క దెవ్యరికి * ఎక్క ॥ 106 
0m 
18 రెకు సాళంగం 
“పవృట్టుమాలినబరుటో( కివి నన్ను. 
ది స్తే వదేమోసి దిమ్మరిమాయ ॥ పల్లవి ॥ 


ఒరపులాడక పోవె వేసి మాయ నాతో. 
దొరలేవు నిను ముట్ట దోసము 
వెరపించే వేమోసి విష్ణుభ_క్రినంటా _ 
నెరణగనపే సీయేతు చిన్ని యును [1 పుట్టు i 
౧. ఇది విరుద్ధసమాసము, ఇట్టిచిల్బురదోవషముల కీవాజ్మయమున పట్టింపు లేదు. 
౨ "గరిహిత” రేకు, ౩, “మీందు” కావచ్చు ౪. మాయకూ-హ రిభకి,కీ సంవాద మీపాట. 
నిడురేకు 82. 1. సాళంగనాట. 


7a (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వుదుటు చెల్లదు బో మాయు 
యెదుర మాటలు సీకు ని(కనేలే, 
వదరేవు హరిభ క్రివనిత, తెలియరు నే. 
నిదురవుచ్చినవారు నీవు నా కెదురా 


పల్లవ కే జీవ మోసిమాయ నీ. 
కల్లలిన్నియును లోక మెటు(గును, 
నల్ల నివిభునిమన్న నభ _క్తినంటా( 
జెల్లంటో పాపపుచేందు మేయకువే 


వూరకుండవుగా వోసిమాయ న్నిన్ను( 
వేరల విలవము గుంపెనలాడేవు, 
నారాయణభ _క్రినాతి నన్నును నిన్ను.6 
గోరి యిందరు నెజు౯6గుము రేల పోవె 


వోవవు నను(జూది వోసిమాయ నా_ 
తోవ వచ్చినను నొత్తువు నీవు, 
(శ్రీవేంకలగిరి దేవునిభక్త నా _ 
హావళికే నిన్ను నలమి రిందరును 


గుజ్జరి 
నాపాలిఘననిధానమవు నీవే నన్ను 
సీపాల నిడుకొంటి నీవే నీవే 


ఒలిసి న న్నే లేదేవు(డవు పీన యెందు 
దొలంగనినిజబంధు£౯డవు నీవే 
పలుసుఖమిచ్చేసంపదవు నీవే, యిళ్తు 
వెలయ నిన్నియును నీవే నీవే 


ణః పుటు 1 


[1 పుట్టు uw 107 


స పలవి।। 
భా 


॥ నాపొ ॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 75 


పొదిగి పాయని యాప్పు(డవు నీవే, నాకు _ 
నదన( దోడగుదేహమవు నీవే 
మదమేువా పెడినామతియు నీవే, నాకు 
వెదక నన్నియును నీవే నీవే 1 నాపొ ॥ 


యింకా లోకములకు నెప్పుడు నీవే, యీ- 
పంకజభవాది దేవపతివి నీవే 
అంకిలి వాపంగ నంతకు నీవే, తిరు = 
వేంక కేశ్వరుండవు పడనీ ॥ నాపా ॥ 108 


వరాళి 


౧ పుడమి నిందరి. బె భూతము కడు = 
టొడవె ననలనీభూత ము 8 పలవి 
> mer a) శ 


కినిసీ వోడమిం గెడిభూతము 
పునుకవీ(పుపెద్రభూతము 
కనలి కవియుచీ(కటిభూతము 
పొను గుసోమపుమోముభూతము ॥పుడ॥ 


చేటకాళ్ళ మించినభూత ము 
పోటుదారలపెద్దభూతము 
గాటపుదడ లబింక పృుభూత ము 
జూటరినల్లముసు(గుభూతము ॥ పుడ ॥ 


కెలసి వి త్తలేతిరిగేటిభూ తము 
పొలుపుదాంట్ల పెద్దభూతము 
బలుపువేంకటగిరిపయిభూతము 
పులుగుమీదిమహాభూతము ౪ పుడ ౪ 109 


నిడులోకు 50..1 నెక్కుడ్నః; శి వాండ్కె ౧. ఇందు దశావతారనమన్వయము కలదు. 


76 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 


చాలదా మా జన్మము ము 
పాలింటివారమె (బబదుక6గలంగలి గె 


కమలాసనాదులుగాననినీపై 
మమకారము సేయ మార్గము గలిగె 
ఆమరేం[దాదులకందరానినీ _ 
కొమరై ననామము కొనియాడ(6౧గలిగ 


నినకాదులును గాన(జాలనినిన్ను 6 
తనివోవ మతిలోన(6 దలపోయ(గలిగ 
ఘనమునీం[దులకు నగమ్యమెవున్న - 
నిను నంతతమును వర్థి ంప(గలిగె 


సరమమె ంభవ్యమె కర నను 
యిర విట్టిదని మాకు నెజలు6గంగ6గలిగ 
తిరువేంకటాచలాధిప నిన్ను యీ- 
ధరమీ(ద6 బలుమారు దరిసింపంగలిగ 


ఆహిరి 
దిక్చి_ం౦దరికినై నదేవుండు కడు. 
దెక్క_లికా౭డై నదేవు(డు 


కొ తపెండికూ.6తు.6 గోరి చూడళటోయి 


జూ  7T0 


యె తి తేరిమీ6ద నిడుకొని 


నెత్తికన్ను మానినవాని పెంక్రికి 
దెత్తిగొన్నయట్లి దేవుండు 
చి రు 


ఎలారా కాలాన... మ. అల. అకాపా దా 


౧. 'దివ్యమై' అని పూ. ము, పొ, ౨. *కూ.6తు కోరి” 


(చాల || 


1 బాలు | 


చాల౪ 110 


1 మలి 1; 
ae) 


15 దిక్కి || 


ఆని రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 77 


గొప్పయిన పెద్దకొండ మీంద నుండి 
దెప్పరమ్ముగా దిగ(బడి 
కప్పి రెండుదునుకలు గూడినవాని 
తిప్పు(దీరులా డే దేవుండు ॥ దిక్కి ॥ 


బెరసి మేనమామవిడ్డకునై పోయి 
నిరత6ంపువీరాలు నెరపుము 
యిరవై నమాయపు పెద్దుల. దొరిగొన్న _ 
తిరువేంకటగిరి దేవుండు 4 దిక్కి 1 11! 


(శ్రీరాగం 
ఏమి గల దిందు నేంతగాలంబె న" 
పామరవపుభోగ మాపదవంటి దరయ. u పల్లవి ts 


కొండవంటిది యాస, గోడ*వంటిది తగులు 
బెండువంటిది లోనిపెద్దశ నము 
పు.డువంటిది మేను, పోలించినను మేడి -_- 
పండువంటిది సరసభావమింతయును ॥ ఏమి ॥। 


కంచువంటిది మనను, కలిమిగల దింతయును 
మంచువంటిది, రతి [(భమతవంటిది 


మించువంటిది రూపు, మేలింతయును ముట్టు. 
"పెంచువంటిది, దీనిపియ మేమి[బాంతి ॥ ఏమి ॥ 


ఆ(కవంటిది జన్మ, మడవివంటిది చింత 
పాంకువంటిది కర్యుబంధ మెల్ల 
యేకటను దిరువేంక మేశళు( 'దలంచినంకోర్కి 
కా(క (2) సౌఖ్యములున్న గనివంటి దరయ nమి౪॥ 112 


విడురేకు 48. 1.లమవడిన, 2. గొడవ. ౧. కోర్కి_కాక=ాకోరికవలన గలిగిన 
తాపము ఆని ఆర్హము కావచ్చు. “కాగు”, ధాతువునకు కృదంతరూపము కావచ్చు, 


78 (థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


10 రేకు ఆహిరి 

ఎన్నాళ్ళదా 6క€ దా నిష్ట వుండుట బుద్ది 

కన్న పోవుట పూర్వకర్మ శేషం! tt పల్లవి [| 
కలకాలమెల్ల దుఃఖ మెకొ (6౫6 (బాణికిని 

వలదా సుఖము గొంతవడియైనను 

కలుపుబుధద్దుల€ ౧ బజ్జిగల దింతయును మంట. 

గలసిపోవు పే పూర్వకర్మ శేషం ॥ ఎన్నా ॥ 
జాలి తొల్లి యు6బడ్డజా లె నేండును6గాక 

మేలు వొద్దా యేమిటినై నాను౨ 

తాలిమి లో హరి దల౦చక యెజు కెల 

గాలిటోవుట పూర్వకర్మ శేషం ॥ ఎన్నా ॥ 


తరగనినరకబాధయు నేండునుగాక 
దరి చేరవలదా యింతటనై నను 
తిరు వేంకటా ద్రిపె దేవుని. గొలువక 


౩ జర్రివ డే (2) భవ మెల్త కర్మ శేషం ॥ ఎన్నా ॥ 110 
గుజుది * 
జ 
అప్పులేనిసంసార _మెనపా పే చాలు 
తప్పులేనిజీత మొక్కతార మైన. జాలు ॥ పల్లవి ॥ 


కంత లేనిగుడి కొక్క. గంపంతయిన( జాలు 
చింతలేనియంబ లొక్క-చే రెండే చాలు 
జంత గానితరుణి యేజాతైె న నదె చాలు 
వింతలేనిసంప దొక్కవీసమే చాలు ॥ అప్పు 
నిడురేకు 88. 1, అంతటను “కర్మశేషము' అనియే. కావి యిది అయవిరు? 


దో(చెడివి, 2 డేసాళం ౧. “గ్జీ! రేకు, ౨. “నైనను పూ ము, పా 
8* గరివడు== మోటువారుట కావచ్చు. 


అధ్యాత్మ సంకీర్తనలు 79 


తిట్టులేని(బదు కొక్క_దినమెన నదె చాలు 
ముటులేనికూ డొక్కముద్గెండే చాలు 
ఉం ట్‌ 
గుట్టుచెడి మనుకంే కొంచెపుమేలై నం జాలు 
వటిజూలి. బడుకం టే వచ్చినంతే చాలు [1 ఆప్పు "7" 
రి 


అంపటపడని మేలు లవలేశమే చాలు 
రొంపికంబమౌకంటు రోయుపే చాలు 
రంపపు(గోరికకంచు రతి వేంకటపతి. 
పంపున నాతనింజేరేభవమే చాలు ' అవ్వు ॥ 114 


(శ్రీరాగం 
కూడువండుట గంబికొరకా తనకు 
వేడుకలుగలనుఖము వెదకుటకు(గాక i పల్లవి క 


కుప్ప నురచుట"కసవుకొరకా తనవు 
గొపృయవు టిది మదముకొరకా 
వొప్పయిన వేడుకల నొరసి మనసు 
నెప్పునకురా€ దివియనేరవతె.గాక 1 కూడు 1 


కొలుచు దంచుట పొట్టుకొరకా తా 
గులజు (డై మూడు(డొౌ * కొరకా 
తలపోసి యిన్నింట6 దగిలి మీ6దు- 
తెలిసి సుఖదు౭ఃముల( దెలియవటలెల* గాక ॥ కూడు ౪ 


కొండ దవ్వుట యెలుక కొరకా తా. 
గొండ యెక్కు.ట దిగుటకొరకా 
కొండలకోనేటివతిం * గొలిచి తనదు _ 
నిండినాపదలెల్ల సీగవలెం గాక ; కూడు ॥ 115 


నిడురేకు 18, 1. దేసాళం 2. వేయుట రి కులజు.డౌటిది చలముకొరకొ. 
4. నులభందై న తెరువుగనవల 65 కోండకోనేటి. ౧, “తనకు అని.పూ,ము.పా. 


80 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


శుద్రవసంతం 


ఘను€ ఉీంళతందొకం.డు గలుగ6గంగదా వేదములు 
జననములు( గులము లాచారములు6 గలి?) 1 పలవి ॥ 


కలుషభలజను6 డిత౦ండు గలుగ6గ6గదా జగతి 
గలిగె నిందరిజన్మగతులనెలవు 
మలసి యత(డొక(6డు వొడమలోంగదా యిండదరిడగి 
నిలువ నీడలు గలిగె నిధినిధానములె. 1 ఘను ॥ 


కమలాకు.( డితండు గలుగ ౬€గ౭ంగదా దేవతలు 
గమిగూడి రిందరును గండిగడచి 
(పమదమున నితండు నిలుప6గ6గదా సస్యములు 
అమర ౦ ఫలియించె లోకానందమగుచు ॥ ఘను ॥ 


గరిమె వేంకటవిభుండొకండు గలుగంగంగదా 
ధరయు నభమును రనాతలము గలిగ 
పరమాత్ము6ండితండు లోపల గలుగంగా6గదా 
అరిది చవులును హితివు లన్నియును6 గరలిగ ॥ఘను॥ 110 


అ రవి 
చూడు డిందరికి సులభుడు హాది_ 
తోడునీడయగుదొరముని యితడు *పలవి॥ 


కై వల్యమునకు( గనకపుతాపల_ 
(తోవై (శుతులకు( దుదిపదమై 
పావన మొకరూపమై విరజకు 
నావె"యున్నా( డిదె యితడు ॥ చూడు ॥ 


౧. “అమర(భలియించె” రేకు. నిడురేకు 88 1. భువినున్నా(డి డె, 


అధ్యాత్మ సంకీర్తనలు 81 


కాపాడంగ ౨ెకములకు సుజ్ఞాన. 
దీపమై ' జగతికి. దేజమై 
పాపా లడంపంగ భావప యోధులకు 
తేపై "రమన్నా డిదే యితడు ఇ చూడు ॥ 


కరుకానిధిరంగవప॥ కిం గాంచీ._ 
వరునకు వేంకటగిరీవతికి 
నిరతి నపశోబఎన్బ కేసరికి ( చ 


శరత? శరగోన(౦; ముని యితడు చూడుః॥ 117 
సామంత 
కవలోనిసుఖ మేక కలిరలుగనూ, వెన్న 
కలిలో నెక్క_డిదె కలియుగమా _ కసల్ల వి॥। 


కడిగడి గండమె కాలము గడపేవు 
తిడుగంగడుగ రొంపి కలియంగమా 
బడలికె వాపవు సరమేడదడో చూగవు 
గడివిటియును నివ కరియు.గమూా 15కల॥ 


కరపేపు కజఅకలే చుణపేవు మమతలే 
కరక విడువవు కలియుగమా 
తెరచీర మజఅ(౧ి౨తే తెరువేల మూసేవు 
గరుసేల దాంపపీవో కలియుగమా son 


కానిదె మెచ్చేవు కొపటాలే యిచ్చేవు 
కాసీలే కానీలే కలియుగమా 
పై నిదే వేంకటపతిదా నులుండ6గ 
కానవా సీ విదేమి కలియుగమా non 118 


 నిడురేకు 86 1, ౦బై జగతికి దొడవై. 2. జగముల దిరిగీ నితడు 
(లయచ్చాయకీపారము లే యుక్తి ములు) 8. నుఖమైన. 
Vol 1-F6 


82 శ్రీతా ళపాక అన్న మాచార్యుల 


20 రేకు ఆహిరి 
తోరణములే దోవెల్లా 
మూరట బారట ముంచినలతల ॥పల్లవి॥ 


కూరిమిమటములు గోపురంబులును 
తేరుపడగెలే తెరువెల్లా 
కోరినపండ్లుగురి నేటితరువులు 
తోరముల్రై నవెదురుజొంసములు జతోర॥ 


ఆటలు6 దిరుపులు నందపుటురుపులు 
పాటలు వనవె భవ మెలా 
(3 టి, 
కూటువ౧నెమళ్ళ కోవిల౨గుంపుం 
పీటల దేటలపెనుంగూటములు తోర॥ 


వింజామరలును విసనకజ్ఞలును 
గొంజెగొడుగులే కొండెల్లా 
అంజనగిరిరాయండు వేంకటపతి 
సంజీవని పరుషల కొదవ6గను nతోర॥ 110 


మాళవి 


తిటాప్ప దైవమా మా పాలిభవమా 
తీపు రాకాసినెత్తురు డిం దోందోం దోందోం దోందోం పల్ల వి॥ 


కాలనేమిపునుకిది కంచువలె లెస్స వాలీ 
తాశమొత్తరే తత్త తత తత్తత్త' 
కాలమెల్ల మాభూతగణ మెల్ల వీండె కాస 
నేల6బడి  నేండును ధీం ధీం దె ధీం ధీం దీం దీం? ॥ బొప్పు ॥ 


నిడురేకు 120, 1. తత్తత తత్తతా. 2. ధిం, ౧. *నేమనృి ౨. *గుంపులు 
కజొవచ్చు. ఆ. ఈపాట అన్నమయ్య, భక్సిశివమె త్రి పబాసినట్టున్నది. 


అధ్యాత్మ సంకీర్తనలు 88 


పగగొని మానక *పచ్చినెత్తు రెప్పుడును 
తెగి కొను దానె తిత్తి తిత్తితి త్తితి 
తగుమహోదరువీ[పు ధణధణమని వాంగీ 
బిగియించరే తోలు బింభిం వింఖిం బింభింధిం దాపు 


మురదను జునిపెద్ద యొ దలియె ముక దీసి 
తురులూదరే తుతు తుత్తు తుత్తుత్తు* 
తిరువేంకటగిరి దేవుండు గెలిచిన స. 
మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ  ॥ బాపు ॥ 120 


భూపాళం 
వాడె వేంక సశుండనేవా6డె వీండు 
వా(డిచుట్టు(గై దువవలబెతివా (డు 11 పల్లవి 11 


కారిమారసుతునిచక్కనిమాటలకు6 జొక్కి 
చూరగా వేదాలగుట్టు చూ పినవా(తు 
తీరని వేడుకతో తిధమంగయాళవారి_ 
ఆరడిముచ్చిమికూటి కాసపడ్రవాండు 1వో6ంద ॥ 


'పెరియాళువారిబిడ్త మ్‌సిర "సె వేసిన- 
విరులదండల “మెడ వేసినవాండు 
తరుణి చేయి వేసిన దగ్గరి బుఎముచా6చి 
పరవశమై దర పాయతఅనీవా.(డు "వాడ 


పామరుల దనమీ(దిపాటలెల్లాం బాడుమంటా 
భూమి కెల్లా నోర నూరిఫోసినవా(డు 
మామకూ (తురల'మేలుమంగనా చారియు( దాను 
గీముగానే వేంకటగిరి నుండేవా౭డు "వా 121 


శాన నా కాల. యులు. దాం రారారా నాలా నా నానా జలా నానాలా నా నానా నాలనటాతన్య. న అతల అలంకారాల లాను. ననన జ ల. 


'నిడురేకు 120. 1. మాకిందు. 2. తిత్తి. (ఇందు రెండవ చరణమున 
పూరో్వోత్తరార్టములు వ్యత్యస్తములు రీ. తుత్తుతూ, 





84 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆపహిారి 
అంట6బారి పట్టుకోరె అమ్మలాల యిదే 
వెంట౭బారసీదు నన్ను వెడమాయతురుము [1 సల్ల వి ॥ 


కాంగెడుపెరుగుచాడె కవ్వముతోః బొడిచి 
లేంగల.౯ దోలుకొని అలిగిపోయీని 
రాంగతనమున వాండ రాతిరి నారగించ.డు 
ఆ6గి నన్ను6 గూడడిగా నయ్యూ ఇందా6కను i అంట ॥ 


కొలదిగానిపెరుగు కొసరికొసరి పోరి 
కలవూరు(గాయలెల్ల 6 గలంచి పెళ్లై 
పలుక (డు చేతించట్టి* పారవేసి పోయీనదె 
చల౭గుచు మూ6ంటగ'క్రై( జెల్ల (బో యిందా6కను 1అంటల॥ 


మట్టుపడ కిటు నూరుమారులై నా సారగించు 
ఇసు యిందరిలోన నిన్నాళ్ళుసు 
వెట్టికి నాకొరకు€గా వంక కేసు డారగించె' 
యెట్టు నేం డాంకట ధరీయించెనో యిందాకను ॥అంట.4 122 


భూఫాళం 


ఏమో తెలిసెంగాని యీజీవు6డు 
నేమంపునెరవిద్య సనేరండాయ ti పల్లవి ॥ 


కపటాలె నేరిచెంగానీ జీవుడు 
యెపుడై నా నిజసుఖ మెంంంగళడాయ 
కపురులే చవిగానెంగానీ జీవుండు 
అపరిమితామృత మాన(డాయ ॥ ఎమో 


పెదరేకు క్కి 1. చద్ది. 2. గించు. 
౧. “చద్ది” పారము సా,రే,లోనే కలదు, “చట్టి” పారము చేనిలోనిదో ? 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


కడలనే తిరిగింగానీ జీవుండు 
నడుము మొదలు. జూచి నడవ౭డాయ 
కడుపుకూటికే పోయిీో౭గాసి జీవుండు 
చడనిజీతముపొంతం జేరండాయ 


కనీయుం గానకపోయ.6గానీ జీవుడు 
దివము వేంకటపతి దెలియ 6డాయ 
కనుమూయలనె చొక్కె_(గానీ జీవుండు 
తనియ నిస్తే మంచిదరి( జేరండాయ 


సామండం..ఆఅటతాళ్లం 
తనదింగాక ౨యిందరిదింగాక 
తనువెల్ల బయ లై దరిచేరదు 


కడుపూ నిండదు కన్నూ్నూ6 దనియదు 
కడంగి తోనియా6కలియు(౬ బోదు 
సడి(బడి కుడిచినకుడు పెల్ల నినుము. 
గుడిచిననీరై కొల్ల బోయె 


చవియూ. దీరదు చలమూ6 బాయదు 
లవలేశమైన నొల్ల కపోదు 
చివచివ నోటికడవలోనిసీరై 
కవకవ నవియుచు. గారీని 


అలపూ.6 దోంహపదు అడవీ నెండదు 
యెలయించుభంగమయిన6 బోదు 
తెలిసి వేంకటగిరిదేవునిం దలంపించు. 
తలంపెన. దనకు ముందర నబ్బదు 


౧, “యెందరి” అని రేకు. 


85 


॥; ఏమో ॥। 


/ ఎమో ॥। 120 


1 పలవి॥। 
ఛా 


తన ॥ 


తన 1 


"తన ॥ 124 





86 


21 


జలజల యత నోటేపనేలలు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు ఆహిరి 


ంపెక్కు_.లంపటాల మనసుపేదవై తివి నీకు 
నెక్కడా నెవ్వరు లేరు యేమి సేతువయ్యా 1 పల్లవి ॥ 


కన్ను మూయ బొద్దులేదు, కాలు చాంచ నిమ్ములేదు, 
మన్నుదవ్వి కిందనై న మనికి లేదు, 
మున్నిటివతెనే గోరుమోపనై నః జోటు లేదు, 
యిన్నిటా నిట్రానై తి వేమి నేతువయ్యా ॥ పెక్కు ॥ 


అడుగిడ(గ నవ్వల లేదు, అండనై న నుండ లేదు, 
పుడమి గూడు గుడువనై న( టొద్దులేదు, 
వెడంగుందనము విడువలేదు, వేదమైనం జదువలేదు, 
యెొడపదడ్షప నిట్ట నీకు నేమి నేతువయ్యా 1 పెక్కు. ॥ 


వుప్పరములు మానియెన నుండలేదు లోకమందు, 
నిస్పుడైన సీవిహిర మిట్ల నాయను 
చెప్పనరుదు నీగుణొలు (శ్రీవేంకటేశ యిట్ల_ 
నెప్పుడును ఘను(డ వరయ నేమిసేతువయ్యా ॥ పెక్కు. 1125 


శ్రీరాగం 
ఇత ఒడుచేసిన సేత లెన్ని లేవిలమీ యద 
యితడు జగ దేకగర్వితుండొనో కా6€డో it పల్లవి tt 


కుడువ(డా (పాణములుగొానుచు6 బూత కిచన్ను 
తుడువ డా కపట దై త్యులనొసలి|నాలు 
అడువ6డా నేలతో నలమి శకటానురదుని 
వడువ (డా నెత్తురులు వసుధ కంసనినీ 11 ఖత 6॥॥ 


ఆయా వాననాయామనాలాలు. కాం తానాననాం "చిశాజలొఫటి పాపాల మరకను. ఇవోకత్వుతవానునతో కాంతలు సల లుం. anes 


౧. ఇందు సదశావతార మన్యయము కలదు. 





ఆధ్యాత్మ సంకీర నలు 87 


'పెట్టండా దనుజారిబిరుదు లోకమునందు 
కట్టి6డా బలిదైత్యు కర్మబంధముఅ 
మెట్టండా కాళింగు మేటిశిరములు, నలియ. = 
గొట్టండా దానవుల. గోటానంగోట్ర 11 ఇత6 


౨మరప(డా పుట్టువులు మరణములు (బ్రాణులకు 
పరవపం(ండా గంగ దనపాదకమలమున 
చెరుప(డా దురితములు (శ్రీవెంక కేళు( డిదె 


నెరప౭డా తలోకములనిండ. దనకి ర్తి 1 ఇత6॥ 126 
సామంతం 
ఆదిదై వు(డె అందరిపాలిట్‌ _ 
శ్రీ దేవుడై. వచ్చా నితడు ts పల్లవి i 


కోరినపరమయోగులచి త్తములలోన 
యేరీతినుండెనో యీత.డు 
చేరవచ్చినయా శ్రితులనెల్ల 6 (టోవ 
యీరీతి నున్నవా6 డీతండు ॥ ఆది ॥ 


కుటిలదానవుల ౨ కోటానంగోట్ల 
యెటువలె6 ౩ (దుంచెనో యీూతండు 
ఘటియించి యిటువంటికారుణ్యరూపు6డై 
యిటువలె నున్న షా డతడు 


తరగత (బహా్కాండతతు లెల్ల మోచి తా. 
నెక్కడ నుండెనో యీతండు 
దిక్కుల వెలసినతిరువేంక పేళుండై. 
యిక్కడ నున్న వా( డీత6డు nen 127 
౧. ఈ చరణము 1.8, పాదములందు ప్రాసస్థానముని శకటరేఫము పూ. ము, 
పా రేకులతో సాదురేఫమే, ౨. *లంగోటానం) పూ, ము;పా, ౩. '“దృంచె రేకు, 


—— 


88 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గుండ కియ 
తానే తెలియవలె తలచి దేహీ తన్ను 
మానుపువారలు మరి వేరీ 


కడలేనిభవసాగరమ్హు చొచ్చినతన్ను 
వెడరించువారలు వేది 
కడుణంధములచెత గట్టుపడినతన్ను 
విడిపించువారలు వేరీ 


కా(గినినుమునంటికర్యపుళల మోపు- 
'వేంగు దించేటివారు వేరి 
మూ౭గినమోవాపుమూంలలు తొడి(బడ 
సీ౭గ౭ దోలేటివారలు వేరీ 


తిరు వేంకటాచలాధిపృని. గొలువుమని 
వెరవుచెప్పెడువారు వేరీ 
పరివోనిదురితకూపముల. బడకువుని 
వెరవుచెప్పెడివారు చేరి 


(శ్రీరాగం 
బయలు సందిలి వెట్టి పర గం జిత్తముగలిగె 
దయమాటి తిరుగ నాత్మజు( ఉడెకండు గలిగె 


కనుచూపువలన నుడుగనికోరికలు గలిగె 
తనుకాంశతక్షవలన: బరితాపంబు గలిగె 
అనుభవనవలన మోహాంధకారము గలిగె 
తనివి ౧ దీరమివలన తలపోత గలిగె 


౧. 'దీరని' రేకు, 


1 పలవి ॥ 
ag 


1 తొనే ॥ 


॥ తానే ॥ 


1తానే॥ 128 


॥ వపలవి ॥ 
య 


1 బయ ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 89 


అడియాసవలన పాయనిచలంబును. గరిగె 
కడుమమతవలన చీకటి దవ్వ (గలిగె 
కడలేనితమకమున౭ ౧గాంతాళమును6 గలిగె 


నడుమ నంతటికి మానన్నిపేమ గలిగె 1 బయ 


తదితీపువలన చి త్రభ్రాంతి తగం గలిగె 
వరహంబువలన పురవేదనలు(6 గలిగె 
తిరు వేంకటాచలాధిపునికరుణామృతము 
పరిపూర్ణమైన యాపద నీఃందంగలిగె బయ ॥ 129 


కేదారగొళ 
పరమాత్ముని నోరం బాడుచును యిరు- 
దరులు గూడింగందోసి దంచీ మాయ it పల్ల వి i 
కొల(దిబహ్మాండవుకుండెనలోన 
కులికి జీవులసుకొలుచు దిజచి 
కలికిటుర్నోహపుతో6:౨ నన 
తలంచి తనుపులసు దంది మూట "పర ॥ 
తొంగలరెనస్సలు గాతులుకబగచును 
సంగడికనుంగవ సరిందిప్పుచు 
చెంగలించి వెసల జెతులు విసరుచు 
దంగుడుబియ్యము గా దంచీ నూయ "పర ॥ 
అనయము( దిరువేంకటాథీన్వురుని 
పనుపడి తనలో? బొడుచును 


జోనర్‌ ౨విన్నా ణిజీపులనెడి బియ్యము 
తనర నాతనికియ్య దంచీ మాయ 


1 పర॥ 180 
౧. “గాంతాళము” పూ.ము.పా. రేకులలో అంఠటా *గాంతాళ' మనియే. ౨, “విన్నాణిరేకు, 


90 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


22 రేకు నారణి 


అంతలో 


సరగుబహుసజ్జ్ఞన్మ పరిపక్వ హృడయు(డ = 
మరికణా వేదాంతమార్షంబు గనుట 


కలుషహదరమగువివెకమ్ము గలిగినయట్టి- 
ఫలముగా దా కృపొపారీణుడొట 
తలపోసి సకలభూతదయావి శేషంబు 
కలిగికాదా గుణవికొరంబు గనుట 


యెొదిరి. దనవలెనె తా నెణ6గనేర్చినవలము 
అడిగదా [దవ్యమాహంబు గడచనుట 
పదిలమగునాశాను భవము పాపినయట్టి= 
తుదగడా తాను సంతోషంబు గనుట 


రతిఃపరాజ్యు ఖమహారాజ్యమబ్బినవలము= 
మతిగదా తాను కర్మత్యాగియొట 
తతితోడ ఫలపరిత్యాగిచి త్రవ్యాపి_ 
ధ్యృతిగదా వెంకటాధిపుడాసుండొట 


ముఖారి 
చలపాదిరోగ మీసంసారము నే౭డు 
బలువై నమందు విష్ణుభక్తి జీవులకు 


కీడౌట మది నెజింగయు మోహ మెడల దిది 
పాడై నవిధికృత ము బలసంతము 
ఏయీోడనే ఇది మాన్స హితవై నవజ్రాంగి 
జోడువేో హారి దలంచుట జీవుఅకును 


1 పఅవి॥ 
డా 


1 పర్‌ | 


11 పర ॥ 


1పర॥ 181 


11 పల వి॥ 


1 చల 1 


౧. *'యులై రేకు. ౨, *వరాన్ముఖి రేకు. ౩. “ఈడనే యిది పూ. ము.పా, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 91 


'హేయమని తెలిసి తా నిచ్చగించీ యాత్మ 
పాయ దీరతిసుఖనము బలవంతము 
మాయ నుగ్గులు సేయ మాధవునిదంచనపు. 
రాయివో వై రాగ్యరచన జీవులకు ,చల॥॥ 


పొలయుదురితంపురొంపులు చన్ను వడి ముంచ 
పలువమారుజన్న మీబలవంతము 
నెలవుకొని నకలంబు నిర్మలముగా. గడుగు. 


జలధివో వేంక సేశ్వురుండు జీవులకు చల: 182 
వరాళి 
చూడల జూడ మాణిక్యాలు చుక్కలువ అె నున్నవి 
యీడులేనికన్ను లవె యినచందద్రులు పల్ల వి॥ 


కంటిం గంటి వాండె వాండె ఘనమైనముత్యాల-- 
కంటమాల లవే పదకములు ననె 
మింటిపొడవై నట్టిమించు6గిరీటం బది 
జంటల వెలుంగునంఖచ[కా అవె చూడ 64 


మొక్కు. మొక్కు. వాడె వాండె ముందరనే పున్నా€ండు 
౧చెక్కు. లవే నగపుతో ఐగిమో మదె 
పుక్కిట లోకము అవే భుజకీర్తులును నె 
చక్యనమ్ము అలమేలుజవరా లదె 1 చూడ €॥ 


ముంగై మురాలును నవ మొల కరారును నదె 
బంగారునిగులప న్న్న ఎ౨ఎపచ్చుబట్లదె 
త్‌ వ్‌ 
యింగిత మెరి6ంగి 'వేంక కేశుం డిదె కన్నులకు 
ముంగిటినిధానమెనమూల భూత మదే 1చూడఈ6॥ 185 


లతా మలల. 


౧. “చెక్కుల లేనగవృతో జిగిమోము కావచ్చు. 
౨. “పచ్చంబట్టి రేకు, పచ్చవనిబట్టలో “ని స్థానమున వచ్చినసామా సిక ఖండ దిందు'వేమో ? 


92 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 


ఎంత సేయ6గలేదు యిటువంటివిధి యభవు._ 
నంతవానిని వికనుడుగుకొన6జేన [| పల్లవి tl 


కోరి చంద్రుని. బట్టి గురుతల్బ-*గునిం జేసె 
కూరిమలరంగ నిందు గోడిం జేసె 
ఘారకుడువ(గం [దిశంకుని నంత్యజుని6 జేసె 
వీరుండగునలు6 బట్టి 3విదూపు6 జేసె ॥ ఎంత॥ 


అతివ ౪నొడ్డుగ( జూదమాడ ధర్మజు జేసె 

సతి నమ్ముకొన హరిళ్ళుంద్రు. జేసె 

కుతిలపడ శూద్రకుని గొత్రెముచ్చుగం జేనె 

వుతిమాలి కురురాజు మడు6ంగుచొర.6జేన ; ఎంత॥ 
సడనిపాట్లం బరచి [బబహ్మతల వో౭జేసి 

ర్‌ oa 
తొడరి కాలునికాలు దునియ? జెసె 
*ఆడర నీవిధికి విధియగు వెంక చేశుకృప 


పడయకుండం6గ భంగవడకపోరాదు 1 ఎంత ॥ 104 
కాంటోది 
ఏ(టిసుఖము మరి యేంటేనుఖము లొక 
మాటమా(త్రమున నిటమటమెననుఖము ॥ పలవి॥ 
ర ళం 


కొనసాగుదురితములె కూడై నసుఖము 
తనువిచారములలో దాకొన్ననుఖము 
పనిలేనియాసలకు.( బట్టయినసుఖము 
వెనకముందర।' జూడ వెరగై నసుఖము 1 ఏ6టి॥ 


౧. “తల్బకు” రేకు; పూ,ము,పాొ, ౨. 'వ్యదూప్క” చింత్యము, “విరూ పుకానచ్చు. 
సంగీతమునశై “వీరూపు' అని పాడుకొన్నా ఫరవాలేదు. 
వ 'నొడ్తుకి కానచ్చు, ౫. “అడరాి విధికి వూ,ము. పాం 


ఆధ్యాత్మ సంకీర్తనలు 98 


నిందలికులో నై నసీరసపుసుఖము 
బొందికిని లంచంబుపుణికేటిసుఖము 
కిందుపడి పరులముంగిలిగాచుసుఖమనము 
పందెవలె తను;దానె (బది కేటిసుఖము 1 ఏ (టి॥ 


ధృతిమాలి యిండరికి దినుండగుసుఖము 
వముతిమాలి భంగములు మఅసించునుణము 
పతివేంక పేళుక్సప పడసినది సుఖము 


యితరంబులన్నియును నీపాటిసుఖము 1 ఏ6టి ; 185 
(శ్రీరాగం 
దేహము దా నస్టిరమట దేహి చిరంతను(డౌనట 
దేహపుమోవాపుసే(తలు తీరుట లెన్నండొాకో 1పల్లవిః॥ 


కన్నుల (బుట్టినకాంక్షలు కప్పికదా దుర్చోధల 
కన్నులు మనసును దనియక గాసింబడిరి జనులు 
త న్నింక నరుంగుట లెన్న (డు తల(పులు దొల(గుట లెన్న (డు 
తిన్న నిపరవశములచే( దిరుగుట లెన్న(డాకో 11 దేహా ॥ 


సిగ్గులుదొల6ంగనియాశలఅ బిక్కికదా దుర్మానపు- 
సిగులయెగ్గు లచేతను చిక్కు.వడిరి జనులు 
సిగులు దొలంగుట యెస్సు(డు చితము లోనా అన్నడు 
"ఓ [్‌ అనాలి 
తగ్గుల మొగ్గుల సేంతలు తల(గుట అన్న 6డొకో 1 చదేవా॥ 


మనసునబుట్టినయాతండు మనసున. బెనగొని తిరుగంగ 
మనే తానగుదై వము మరచిరి యందరును 
అనయము తిరువేంకటపతి యాత్మ. దలంచిసుఖింపుచు 
ఘనమగుపరమానందము కలుగుట అన్న 6డొకో ॥ దేహా 11186 


94 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


23 రేక ధన్నాసి 
భావయామి గోపాలదాలం మన. 
"సేవితం తత్పదం ంచింతయేయం సదా [] పల్లవి ॥ 


కటిఘటిత మేఖలాఖచితమణి ఘంటికా_ 
పటలనినదేన విభాజమానం 
కుటిలపదఘటిత సంకుల ౨శింజితే నతం 
చటులనటనానముజ్జ్వలవిలాసం ॥ భావ | 


నిరతకర ౩ కలితనవనీతం (బహ్మోాది_ 
సురనికరభావనాళో భితపదం 
తిరు వేంకటాచలస్టిత మనుసమం హరిం 
పరమపృరుషం గోపాొలదాలం ॥భావ॥ 137 


థన్నాసి 
సంకజాకులు సొలనిపలికి నగంగా- 
నింకా నారగించు మిట నే అయ్యా 11పలపి ॥ 
దొ గా 


కలవంటకములు పులుంగములు దుగ్గాన్న ములు 
పలు దెరంగులై నఅహప్నములగములు 
నెలకొన్ననేతులును నిరతంపుచక్కె_రలు 
గిలుకొట్టుచును నారగించవయ్యా ॥ పంక! 


పెక్కువగు నై (దంపుపిండివంటలమీ6ద 
పిక్కటిలు మె౪ుంగుంటొడిబెల్లములును 
వొక్కటిగ6 గలపుకొని వాలయపుంబప్పులతోడ 
కిక్కిరియ నిటు లారగించవయ్యా “పంక! 


౧. “చింతయేఒపహమ్‌” కావచ్చు, ౨ శింజితానతంి కావచ్చునేమో, ఏమైనా 
అర్హ మంతనరిగా దోపదు, త. “కీలితి రేకు, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 95 


కడుమధురమైనమీ౭గడపెరుగులను మంచి 
ఆడియాలపహపూరుంగాయలరుచులతో 
బడిబడిగ నవకంపు( బ శ్లైరంబులతోడ 


కడునారగించు వేంకటగిరీం[దా 1 పంక ॥ 138 
భూపాళం 
భోగిశయనమును బుసకొ క్రైడిని 
యోగని[ద పొయును మేలొ_నవే el పల్ల వి ॥ 


కన్నులు దెరవక కమలబాంధవుండు 
వెన్నెలరేణువు వెలయ దిదే 
అన్నువ మలసీ నరుణోదయ మిదే 
మిన్నక నీ విటు మేలుకొనవే ॥భోగి॥ 


తెల్లనికన్నులు 'దెరవక వరియంయంగ 
నాల్లక జలజము లున్న చ 
కల్ల నిదుర నిను. గవియ6గనియ్యుక 
మెల్ల నాయ నిటు మేలుకొనవే 1 థేని! 


౧తెరవగురెస్పల. దెల్ల వారవలె 
తెరవక చీ6ంకటి దీర దిదే 
తెరంగువేంకటాధిప నీ వెజటు6ంగుదు 
మెజుంగులు చల్లుచు మేలుకొనవే 1థభోగి ॥ 109 


౧. ఈ చరణములో రేకులో ఈ చరణము మొదటినుండి మూడుపాదముల.= 
వరకు ప్రాసస్థానమున సాధురేఫమే. కడపటిపాదమున శకటరేఫ. యతి పాసస్థలములో 
ఈ వాజ్మయమున సాధుశకటరే ఫలసాంకర్య మరుదు, (వాయసకానిలోపము కావచ్చు. 
“మెరుంగును *మెలుంగూ గాచెక్కినాడేమో? 





96 


టం. 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రీరాగం 
ఏది చూచినను. గడు నిటువంటిసోద్యములే 
మేదినికి€ గిందుపడి మిన్నందనేలా 


కరీరాజుగాందినకరుణానిధివి నీవు 
అరిది నరసింహరూమై తివేలా 
వురగేందశయనమున నుండి నీవును సదా 
గరుడవాహనుండవై గమనించనేలా 


పురుషో త్తమక్యాతిం బొదలి యమృతము వంప 
తరుణివై వుండ నిటు దైన్యమేలా 
శరణాగతులకు రతకుండవై పాము నీ_ 
చరణములకిందెన చలముకొననేలా 


దేవతాధివుండవై దీపించి యిం(దునకు 
భావింప తమ్ము(డనం బరగితేలా 
శ్రీ వెంకటాచలస్టైరుండ వై లోకముల. 
జీవకోట్లలోనం జిక్కు_వడనేలా 


మలహారి 


1 పలవి ॥ 
c౧ 


*వఏది॥ 


1 ఏది ॥ 


॥ ఏది ॥ 140 


కోరుదు నామది ననిశము ౨గుణాధరు నిర్గుణు( గృష్షుని 


నారాయణు విశ్యంభరు నవనీతావారు 


కుండలిమణిముయభూషణు కువలయదళవర్హాంగుని_ 


నండజపతివా హానుని నగణితభవహారుని 


మండనచోరకదమనుని మాలాలంకృతవత్షుని 


నిండుకృపాంబుధిచణ(దుని నిత్యానందునిని 


౧. “గాచినాి రేకు. పూ.ము పొ 


౨, “గుణజ(ణా 2) శా.ముపా “గుణాధారు” వుండవచ్చునే మో, 


॥ పలవి॥ 
ఉత. 


1 కోరు ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 97 


ఆగమపుంజపదార్లుని ఆపత్సఖణసంభూతుని 
నాగేందాయతతల్సుని నానాకల్పునిని 
సాగబహ్మమయాఖ్యుని సంతతగానవిలోలుని 
వాగశ్వరసంస్తో తుని వె కుుంఠోత్తముని 1 కోరు ॥ 


౧కుంకుమవసంతకా ముని గోపాంగనకుచలిపుని ? 
శంకరసతిమణినుతుని సర్వాత్ముని సముని 
౨శంకనినాదమృదంగుని చృక్రాయుధఃవేదీప్పుని 
వేంకటగిరినిజవాసుని విభవస*దాయినిని *॥కోరు॥ 141 


సామంతం 


ఆటు గుడువు మనస నీ వన్నిలాగుల. బొరలి 
ఇటు గలిగె సీకు SE పాతవిచారములు it పల్లవి ts 


కోరికలకును. గలిగె "ఘోరపరితాసంబు 
కూరిమికి. గలిగె ననుకూలదుఃఖములు 
తారత మ్యములేనితలపో6ంత లకు. గలిగె 
భారమైనట్టిలంపటమనెడి మోపు 1 అటు ॥ 


తనువునకుం గలిగె సంతత మైనతిమ్మళాలు 
మనువునకు( గలిగె నామనివికారములు 
పనిలేనిసంసారబంధంబునకు6 గలిగె 
ఘనమైనదురితసంగతితోడిచెలిమి (1 అటు 41 


దేపాకినిం గలిగె నిందియములను దోధింప 
దేహంబునకుం గలిగె తెగనిసంశయము 
దేహాత్మకుండయినతిరువేంక కేళునకు 
దేహిదేహాంతర స్పితిం జూడ (గలిగె ॥ అటు ॥ 142 


* దీనిరచన య్మపళశ స్తముగా నున్నది. 

౧. “గోపాంగనాకుచలి స్తకుంకుమవసంతకాముని *' అను భావముతో ఈపాదము 
ఇట్లు చెడినదేమో?  కొన్నితావల యతిప్రాసలనిర్భంధము ఈపని చేయించుచున్నది. 
ద (పప్రాననిర్భంధముతో * శంఖ” “శంక? ఆయినదేమో, ఆ, “విదీప్తనికావచ్చు. 
౪, “విధాయకుని” కావచ్చునేమో. ౫ 'నైహాకి' కావచ్చు. 


Vol 1-F7 


98 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


24 రేకు వరాళి 
ఆపదల సంపదల నలయు సేమిట మాను 
రూపింప నిన్నిటను రోసినను. గాక ॥ పల్లవి ॥ 


కడలేనిదేహ రోగంబు లేమిట మాను 
జడనువిడిపించునౌషధనసేవ(గాక 
విడవ కడియాస తను వేంచు పేమిట మాను 
వొడలికలగుణ మెల్ల నుడిగినను(గాక TRENT 


దురితసంగవామెనదుఃఖ మేమిట మాను 
సరిలేనిసౌ ఖ్యంబు చవిగొన్న (గాక 
కరుకె నమోహాంధకార మేమిట మాను 
అరిది తేజోమార్ల మలవడిన(గాక ॥ ఆప ॥ 


౧చావులో౭ బెనగొన్నజన్మ మేమిట మాను 
౨యోవలావలి కర్మ మెడసిన6 గాక 
భావింస నరుదై నబంధ మేమిటి మాను 


శ్రీవేంకటేశ్వరుని నేవచేంగాక nein 143 
సామంతం 
సులభమా మనుజులకు హరిభక్తి 
వలనొంది మరికదా వెష్ట్ణవుండాట ॥ పల్ల వి ॥ 


కొదలేనీతపములు కోటానంగోటులు 
నదన నాచరించి యటమీంద 
పదిలమైనకర్మ బంధము లన్నియు 
QQ 
వదలించుకొనికదా వెప్షవు(డౌట 1 సుల ॥ 


అడ తాం. కా కో అల అటి కతాతా.. చ ఆ॥ 


౧. “చావృతో* కావచ్చు. ౨, 'యీపలోపలి”"పూ.ము పొ. ప్రాసభంగము. 


అధ్యాత్మ సంకీ ర్రనలు 


నివోనియాగతం|త ములు లకలసంఖ్య 
అనఘు6డై చేసినయటమీ౯ద 
జననములన్నిట జనియించి వపరమపా _ 
వను(డై మరికదా వెప్షవు(డౌట 


ఏరిగితిరిగి పెక్కు.తరములన్నియు -- 
ు 
నరలేక సేఫించినటమీ(ద 
రువేంకటాచలాధిపుండై నకరివాజ en 
వరదునికృప6ంగదా వె షవుండౌాట 
దా ఈ 


ఆపా2 
ల సమకొను సుకృత మెల్ల వారికి మహో. 
మాలిన్యమున నాత్మ మాసినదిగాన 


లికాలదోషంబు కడవరానిదిగాన 
తల6పుదురితముల కాధారంబుగాన 
ఐబలుపూర్వకర్మములు పట్టరానివిగాన 
మల -మూ(తజన్మంబు మదకరముగాన 

సె నగుణవికారములు బహాళముగాన 


ఆ(పరానివి యిం[దియంబు లటుగాన 
దాంపరంబగువముముుత దయదలంపదుగాన 


కాంపురముచే నాన కప్పుకొనుంగాన 


హృదయంబు చంచలం బిరవుగానదుగాన 


చదువు బహుమార్ష ముల. జాటు నటుగాన 


యెదురనుండెడు వేంకాప్వేరునినిజమైన క్‌ 
పదముషై కోరికలు పెకొనపుగాన 


99 


సుల ॥ 


nనుల॥ 144 


1 పలవి।। 
శల) 


non 


1 ఏల ॥। 


uscd“: 145 


100 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


(శ్రీరాగం 
౧ వలపు లధికము నేయు వై భవములు 
తలంపు లధికము నేయు దలపో6తలు [| పల్ల వి ॥ 


కోస మధికమునేయు.( గోరికలు 
తాప మధిరమునేయు( దమకంబులు 
కోపంబు€ దాపంబు€ గూడ నదికముసేయు 
యేవయినమోహముల నేమందమే ॥వల॥ 


మచ్చి కధికము సేయు మన్ననలు 
యిచ్చ లధికము నేయు నీరసములు 
మచ్చికలు నిచ్చలును- మగుడ నధికము నేయు _ 
నెచ్చరికకూటముల నేమందమే ॥ వల ॥ 


అందమధిక ము సేయు నై క్యములు 
పొందు లధికముసేయు( దబొలయలుకలు 
ఆందములుం బొరిదులును నలర నదికము సేయు = 


నెందు నరుందగువేంక కేశుకృపలు nen 146 
వరాళి 
చిత్త మతిచంచలము చేత బలవంతంబు 
తిత్తిలో జీవు6 డిటు దిరిగాడు.గాక || పల్లవి ॥ 


కదిసి జీవుండు పుట్టంగా6 బుట్టినటువంటి _ 
మొదలు 6దుదయునులేనిమో హపాళశములు 
వదలు కశటునలె€ దారు వదలించు సెటువలెను 
పదిలముగ వీవిచే( బడి పొరలుంగాక [1 చిత్త జి 


౧. ఇది ఒకపాటి కృంగారకి ర్రనలధాయలో నిది, 


అధ్యాత్మ సంకీ _రృవలు 


కడలేనిజ న్మసం(గహాములై యెన్న (డును 
గడుగవసము లుగానికర్మపంకములు 


101 


విడుచు టెటువలేె దారు విడిపించు పెటువలెను 


విడువనివిలాపమున వేంగుటలుగాక 


యిందులోపల జీవు డెన్న ౯కే నొకమాటు 
కందు వెలిగి వివేకగతులభాగ్యమున 
ఆందముగ దిరువేంకటా(దీశు నేవించి 
ఆందరానినుఖంబు అందు(గాక 


ధన్నాసి 
౧ ఉప్పవడము గాకున్నా రిందరు 
యెప్పుడు రేయి సీకెప్పుడు పగలు 
కన్నుల చందుతును కమలమితుండును 
వున్నతి నివి సీకుండ6గను 
వెన్నెలయెండలు వెలయ.:గ మేల్కొను- 
బన్నండు నిద్దుర యెన్న+డు నీకు 


కందువ సతికను6గలువలు ముఖార.. 
విందము నిదివో వికసించె 
ముందర నిద్దుర మొలవదు చూచిన 
విందగుసీతెలివికి? దుద యేది 


తమము రాజసము తగుసాత్వికమును_ 
నరినసనీమాయారతులు 
కమలారిప పేంకటగిరీళ నిన్ను 
(పమదము మజప్పును 6 బె కొను టెట్లా 


౧. ఇది ఒకపాటిళృంగారకీర్తనబ ఛాయలోవిది. 


చిత ॥ 
par) 


11 చిత్త we 147 


క ఉప్ప tt 


tt ఉప్ప [| 


॥ ఉప్ప 1 148 


102 


ఇమాని 


శ) తాళ్లపాక అన్నమాచార్యుల 


దేళాకి 
ఒప్పులై నొప్పులై వుండు€గాన 
అప్పటప్పటికి 6 జూడ నదియేకా నిజము il పల్ల వి ॥ 


కన్నుల కిన్నియు€ జూడ కలలై వలలై 
వున్నతాలు నడ్డాలె వుండు6గాన 
చిన్నచిన్న చిటి౨పొటి చిమ్ముదొమ్ముదిమ్ము అవి 
వున్నవన్నియు. జూడ నొక కుకా నిజము i ఒప్పు 11 


సారెకు నోరికి. జూడ చవులై నవ్వులై. 
వూరటమాటలె వుండుంగాన 
తారుమారు తాకుసో(కు తప్పుదో(పు లిన్నియు 
వోరపారులేని వెల్ల వొక్క అకా నిజము ॥ ఒప్పు ॥ 


మేనికి నిన్ని యు. జూడ మృదువై "పొదువై 
వ్లూని సంపదలై వుండు గాన | 
తేనె తీపి తిరువేంక కేశ నిన్ను 
2 మ 


కానపచ్చినదే క చొక్క మేకా నిజము il ఒప్పు 1 149 
శంకరాభరణం 
పనిలేనిధనవాంఛ6 బడిపొరలిన నిట్టి... 
కనుమాయలేకాక కడ నేమిగలదు ॥ పల్లవి ॥ 


కనుచూపుకాయకలం గలయుట వెడయాస__ 
లనుభవింపుటగాక యందేమిగలదు 
తనుఫల్లి సోంకుల. దగులుట మమతల... 
నెనరయస(గోరుటగాక యిందేమి గలదు 1 పని ॥ 
౧, 'చన్ని” రేకు, ౨, పాటి” రేకు, ౩, “వొక్క నిజము రేకు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


యెలమి నధర మాను జరిగి యెంగిలి నోర. 
నలముకొనుట గాక యందేమిగలదు 
పలులంపటములచేం బడుట దుఃఖంబులు 
తల(జుట్టుకేకాక తన కేమికలదు 


(శ్రీవేంకటాాదీళు౬ జేరనిపనులెల్ల _ 
నేవగింతలేకాక యిం దేమిగలదు 
ఆవల సురతభోగ మనుభవింప(టోయి 
రావలయుటగాక రచనేమి గలదు 


సామంతం 


కొండలలో నెలకొన్న కోనేటిరాయ (డు వాడు 
కొండలంతవరములు గుప్పెడువొండు 


కుమ్మరదాసు(డై నకురువరతినంబి 
ఇమ్మన్నవరములెల్ల నిచ్చినవా (డు 
దొమ్ములు సెసినయట్టితొండమాంజక్కు_రవ ర్తి 
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు 


అచ్చపువేడుకతోడ ననంతాళువారికి 
ముచ్చిలి వెట్టికి మన్ను మో6చినవాండు 
మచ్చికదొల క దిరుమలనందితోడుత 
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవా(డు 


కంచిలోన నుండ దిరుకచ్చినంబిమీ6ద6౬ గరు. 
ణకించి తనయెడకు రప్పించినవా(డు 
యెంచ నెక్కుడై నవేంకపేశుండు మనలకు 
మంచివా€డై కరుణ బాలించినవా(డు 


108 


1 పని ॥ 


॥ పనీ ॥ 150 


4$పవపలవి॥। 
డా 


1 కొండ ॥ 


॥ కొండ ॥ 


॥కొండ॥ 151 


104 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


గుండ(క్రియ 
కడు. జంచలములు కడు ంనధువములు 
కడునల్పములని కాదందురు ॥ పల్లవి i 


కర్మటోధవికారంబులు 

ధర్మతర్మతసంధానములు 

దుర్మదై కసందోహములు 

కర్కదూరు లివి గాదందురు 1 5కడు | 
పరమభాగవతభవ్య*మతులు 

పరమటోధసంభావకులు 

తిరువేంకటగిరి దేవుసేవకులు 

కరుణాధికు లివి గాదందురు 1 కడు $॥ 152 


గుండ(కియ 


పోయం గాలము ౩వృథయె పుట్టిన మొదలుం గటకట 
*నీయెడ నామది నిజమై నిలుచుట యెన్న(డొకో ॥ పల్లవి ॥ 


కుడిచిన నాలి దిరదు కుడువ(గ6గుడువ6ంగ. బై పె 
కడుంటొదలెడుదీపన మిది గడచుట యిక నెట్టు 
కుడువకమానుట యెన్న (డు కోరికదీరుట యెన్న డు 
తడయక నీరూపము నే6దలంచుట ఇన్నండొకో 1 పోయ ॥ 


జీవు(డువుట్టిన మొ దలును€ జేతికి నూఆఅట చాలక 
యేవిధమున భుజియించిన నెడయదు దీపనము 
శ్రీవేంకటపతి నా కిక (శ్రీకరుణామృత మియ్యక 
పావనమందదు నామది పాలించందగదాొ ॥ పోయ ॥ 158 


౧ “న్నదువి” రేకు. ౨. “మమతలు” పూ.ము.పా. 
౩. “దవిధయై రేకు. ౪. *యడి రేకు. 


అధ్యాత్మ సరికీ రనలు 


అలిత 


అతిశయమగుసౌ ఖ్య మనుభవింపుమన్న 
హితవు చేకొననొల్ల రిందరు 


కడ లేనివిజ్షాన గతికి € దోడుగారు 
యెడపులవారలే యిఠదరు 
అడరినమోక్షసహాయు లెవ్వరు లేరు 
యిడుమవాట్ల వారె యిందరు 


తిరొమెనపుణ్యము బోధించేవారు లేరు 
యెరవులవారే 'యిందరు 
తిరు వేంకటాచలాధిపునిమీ6దిచి త్త- 
మిరవుసేయకపోయి రిందరు 


మాళవి 


శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ 
(శ్రీమన్నారాయణ నీశ్రీపాద మే శరణు 


కమలాసతీముఖకమలకవమలహిత 
కమల్మపియ కమలేకణా 
కమలాసనహిత గరుడగమన శ్రీ- 
తమలనాభ సీపదకమలమే శరణు 


పరమయోగిజనభాగధేయ (శ్రీ- 
పరమపూరుషా పరాత్పురా 
పరమాతుమ పరమాణురూవ (శ్రీ 
తిరువేంకటగిరిదేవ శరణు 


105 


11 పలవి॥॥ 
nae) 


+ ఆధి | 


11 అతి ॥ 164 


॥ సల వీ 
ne 


11 (శ్రీమ bt 


॥ శ్రమ u 155 


106 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


26 రేకు లలిత 


ఎనుపోతుతో నెద్దు నేరుగట్టినయట్లు 
యెనసీ ముందర సాగ దేంటిఐదుకు tt పల్లవి 1 


కడలేనియాసచే కర(గికర౭గి చి త్త. 
మెడమవంకకు వచ్చె నేంట్నిబదుకు 
పొడవై నమమతతో. బొదల6. బొదల మాన. 
మిడుమపాబట్ల బడే నేంట్నిబదుకు ॥ ఎను ॥। 


తెగు దెంపులేని భ్రాంతికి. జిక్కి యాచార. 
మెగసి గొందులు దూర నెంట్నిబదుకు 
పగగొన్న మోహతాపము వేరుగ విజ్ఞాన- 
మిగురువెట్టక మానె నంటి బదుకు ॥ ఎను ॥ 


భావింప రో౭తలోంబడి పొర లెడిసౌఖ్య _ 
మేళాగింపండు జీవు. దేంట్నిబదుకు 
(గ్రువేంక పేశుపై చిత్త మొక్క జ కాని 


యేవంక సుఖము లే 'దేంటిిబదుకు ॥ ఎను ॥ 156 
(శ్రీరాగం 
చావుతోసరియైనసౌ ఖ్యంబులో? దగిలి 
చేచేలుదురితముల చేగించు టొండె y పల్లవి {3 


కనుంగొనల నిరుమేను గాండిపాఠుట లొండె 
చను6ణౌొండలను ౧మహోాచరుల.6 బడు టొండె 
తనివోనిసురతముల6 దగిలి మునుగుట యొండె 
ఘనమోహాబంధముల( గట్టువడు టొండే ౫ చాపు॥ 


౧. “మహాచరులలి విరుద్రసమాసము, ఈచిల్లరదోషముల కీవాజ్యయమున పట్టింపులేదు. 


ఆధ్యాత్మ సంకీర నలు 


మొనసి యాళశాపాశములయురుల. బడు టొండె 
కనలి పొలయలుకచేం గాంగు టది యొండె 
మనను ౧కా౭తాళమున మల్లువెనంగుట లొండె 
పనిలేనిమదనాగ్ని. బడి పొరలు టొండె 


తడసి మమతల నిరంతరిదెన్య మది యొండె 
నడుమనే కన్నుగానక తిరుగు టొండె 
యెడప కీతిరువేంక కేళశుం దలంవ6(గలేక 
పడనిపాట్ల నెల్ల 6 ఐడి వేంగు టొండె 


ముక్లూరి 


ఆంకటివేళల నలె నవేళలను 
తేంకువ హరినామమే దిక్కు, మణి లేదు 


కొఅమాలివున్న వేళ కులముచెడిన వేళ 
చెఅవడి వొరులచే( జిక్కి_నవేళ 
వొజపె నహరినామ మొక్కే గతిగాక 
మజచి తప్పిననై న మతి లేదు తెరంగు 


ఆపదవచ్చినవేళ యారడి (బడి నవేళ 
పాపపువేళల భయపడినవేళ 
వోపినంత హరినామ మొక్క. "చే గతిగాక 
మాపుదా(కాయ బౌరలిన మరి లేదు తెజంగు 


సం కెళంబెట్టిన వేళ చంప (బిలిచిన వేళ 
ఆంకి లిగా నప్పుణవా రా౭గిన వేళ 
వెంక పేశునామ మె విడిపించ గతిగాక 
మంకుబుద్ది6 బొరలిన మరి లేదు తెఆ6గు 


107 


| చావు ॥ 


ః చావు॥ 157 


"పల వి॥ 
య 


1 ఆ(ర | 


1 అంక || 


1 ఆ6౦౮క॥ 158 


౧. “కాంతాళముని' పూ.ముపా. రేకులందంతటా 'కొంతాళిమనియే వున్నది, 


౨. “ధైర్య పూ.ము,పా, 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 
'మోసమున మాయావిమోహితు.(డై పోయి 
కాసునేయనిపనీకి గాస్‌యడె. (కాణి 


కన్ను లనియెడిమహాకల్పభూజము లివి 
తన్ను( బుణ్యునింజేయ. దగిలి వచ్చినవి 
వున్నతోన్నతబుద్ది నొనగూర్చ కది దేహి 
కన్న చోటికి బజపి గాసింబడె6 (బాణీ 


చీత్తమనియెడి మహా చింతామణి దనకు 
తొత్తువలె వలసి తను. దోడుతే(గలది 
హత్సించి హరిమీ(ద నలరింప కది వృథా 
తిత్తిలో సుఖమునకు తిరిగె స్మీప్రాణి 


కామతత్వంబనెడి కామ ధేనువు దనకు 
వేమారు6 గోరికల వెల్లి గొలిపెడిది 
యీ మేను తిరువేంకటేళు( జేరకపోయి 
కామాంధుడ్రై మిగుల గతిమాలె( (బాణి 


దేసాక్షి 
కొండో నుయ్యో కుమతులాల 


తండుముండు తటుముటు తాకి నః గనుఃడీ 
లు ర య 


కాకివోటు జముచేత కందుకుందు మరుచేత 
మా కొసని గాదు మనుజులాల 


పోకుమని యా౭పరాదు పొమ్మని చెప్పంగరాదు 


మీకుమీకే చూచుకొండు మీరే కను(డు 


/పలవి ః 
ళా 


॥ మోస ॥ 


॥ మోస ॥ 


॥ మోస ॥ 150 


1 పలవి। 
na) 


॥ కొండో ॥ 


అధ్యాత్మ నంకీ ర్లనలు 


గాములిల్లు పుట్టమీ(దికప్పు తోలు పెకస్పు 
ne) శం య 
నేమా యెజంగము నిపుణులాల 
పామునోరికడి మీపాణపుటూరుపుగాలి 


100 


జామ జాము మేలు.గిడు చక్క6జేయ( గనుండు ॥ కొండో ॥ 


రచ్చమానిచింతకిందు రా£€పులకూటమిపొందు 
ముచ్చో చిచ్చో మూఢులాల 
యెచ్చరికతోడ వేంక టేకుదానుల గూడి 


పచ్చిగచ్చుమేనితోడ భయమెల్త్ల బాయుండు ॥ కొండో ॥ 160 


నాట 


మందు లేదు దీనికి మంత మేమియు లేదు 
మందుమం[తము దనమతిలో నే కలదు 


కదలకుండ6గం దన్ను. గట్టివేసిన(, గట్టు 
వదలించకొన6 గొంత వలదా 
వదలించ(బోయిన వడిగొని పెపెనే 
కదియు(గాని తన్ను వదల దేమియును 


మనసుతోపలనుండి మరి మీద దా నుండి 
యెనసినతిరు వేంక మేశుని 
తనరినతల౯పున. దల6ప దుష్కృుతములు 
తనకుందానే వీడు. దలకవలదుగాన 


27 రేకు ఆహిరి 


ఏమీనెణంగనిమమ్ము నెక్కువ నేసి 
పామరుల దొడ్డ(జేనె భాష్యకారులు 


1H పలక 
aa) 


॥ నుందు ॥ 


౪ మందు ॥ 10601 


[1 పల్లవి i 


తమాల wo 


110 డశ్రీతాళ్ల పాక అన్నమాచార్యుల 


గతచన్న వేదాలు కనులజునకు నిచ్చి 
అతనికరుణచేత నన్ని య గని 
గతిలేకపోయినకలియు గమున వచ్చి 
(పతిపాలించ(గలిగ భాష్యకారులు 'ఇఏమీ ॥ 


లోక మెల్ల వెల్లి టోంగా లోననే సురల. గాచి 
ఆకుమీ 6ద6దేలినయతనికృప 
కాకరిమతములెల్ల గాలి(బుచ్చి పర మి స్త్ర 
పెకొనంగం గరుణించె భాష్యకారులు ॥ ఏమీ ॥ 


పంకజపుంజేయి చాచి పొదపుంబరమిచ్చిన-_ 
వేంక పేశుకృపతోడ వెలయ. దానే 
తెంకినే వొడయవ ర్రె తిరుమం(తద్యయాన 
పంక మెల్డ దోంగడి గ భాష్యకారులు ॥ ఏమీ ॥ 162 


కన్న్నడగెౌళ 
౧ఆతఆటవారి6 గూడితౌెరా 
ఆటవారింగూడి అన్నిచోట్ల బొమ్మ. 
“మట. 
లాట లాడించ నధికుండ వె తివి i పల్లవి శ! 


గురుతర మగు పెద్దకొట్టాములోపల 
తిరిమైన పెనుమాయ 6 దెరగట్టి 
ఆరయ నజ్జ్ఞానము లవి యడ్డముగ(జేసి 
పరగ సుజ్ఞానదిపములు ముట్టించి ॥ ఆట జి 


క. కదా ఎత్త్యరాలున అయనా లాలా నాలాల నకలు. ——— చవ చరత నర నారనాయాల శాలు అం. 


౧. ఈపల్లవి మూడుపాదములుగా నున్నది. 


తోలుబొమ్మల దొరకొని గడియించి 
గాలిచేత' వాని. గదలించి 
తూలేటిరసములు తొమ్మిది గడియించి 
నాలుగుముఖముల నలువున నాడించ ॥ ఆట ॥ 


నిన్నే మెత్తురుగాని నీకేమి సీలేరు 
మన్నించుదాతలు మరి లేరు 
యన్న ౫ దిరువేంక కేశ్వర సీదాను. 


లున్న తులై నిన్ను నుబ్బించి పొగడ (గ 1 ఆట ॥ 168 
సామంతం 
౧ బువంత్‌ బొదా బుదఖతి 
డి అ 
స్తువంతి భక్కా సులభ ఇతి 1] పలవి Ea 


గదంతికిల ౩ సాంఖ్యాస్వాం పురుషం 
పదవాక్యళ౪జాః పదమితిచ 
విదంతి త్వా 'వేదాంతిన_ 
స్పదా _(బహ్మ లసశ్చదమితిచ క (బునం ॥ 


జపంతి మీమాంసకా స్వాం చ 
విపులకర్మణో విభవ ఇతి 
లపంతి *నయసకలా సృతతం 
కృపాళుకర్తా కేవలమితిచ' ॥(బువం ॥ 


భణంతి వేంకటపతే మునయో. 
హ్యాణిమాది(పద మతులమితి 
గుణవంతం నిర్గుణం పునరితి 
గృణంతి సర్వే కేవలమితిచ ॥(బువం॥ 164 


౧. “బృవంతి” రేకు. ౨. “నులభమితి రేకు. పూ.ముపా. ౩భిల,. రేకు. 
౪. “గా రేకు.* “నయ(న్యాయ) వాదినః నకలాః' అని వి గహవాక్యము కొ వచ్చు. 


112 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 
సతతం (శ్రీళశం 
పాతం పరాత్సర మీడే 11 పల్లవి [| 


గదాధరం మేఘగంభీరని_ 
నదం పరమోన్నతళుభదం 
మృదుతరగమనం మేదినీధరం 
హృ్‌దయనిలయ మహ మీడే సత | 


నందకధరం జనార్లనం గో 
విందం చారుముకుందం 
నందగోపవరనందనకందం 
యిందురవినయన కీడే 


గరుడగమన మురగశయన వముథికం 
' పరవప దేశం పావనం 
తిరు వేంకటగిరిదేవ మతులం మ... 


పారమణం స్ట్‌ మీడే ॥ సత 185 ౪ 
ఆహిరి 
ఇన్నిలాగులచేతు లివియపో కడు. 
నెన్నికకెక్కి.నచేతు లివియపో ॥ పల్లవి క్ష 


గునియుచు. దనునెత్తుకొమ్మని తల్లి "పె _ 
నెనయ(శాచినచేతు లివియపో 
కినిసి గొవర్లనగిరి వెల్ల గించిన. 
యినుమువంటిచేతు లివియపో ః ఇన్నీ ॥ 


పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన. 
యిసుమంతలు చేతు లివియపో 
పసుల గాచుచు గొల్లపడుచుల యమునలో 
యిసుకచల్లినచేతు లివియపో ॥ ఇన్ని ॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


రమచై తన్యమై (పాణుల కెల్లను 
యెరవులిచ్చినచేతు లివియపో 
తిరవేంకటగిరి దేవుడై. ము కికి-- 
నిరవుచూ పెడుచేతు లివియపో 


నొాళంగనాట 
సివంతు వికిచినవాండే యోగ; యా 
ఆనలెల్లా విడిచినఅత౭౬డే యోగి 


ించి పారడుతురగమువంబిమనసు 

వద్దని మరలించినవా(€జే యోగి 

వొద్దశే కొండలవంటివున్నత దచేహగు కాలు 
దిద్ది మట్టుపెట్టువా (డే ధీరు€డై నయోగి 


ంచుకొన్న యిర్మదియపుమోహాజలధిలోన 
వంచన మును(గనట్లివా 6దే యోగి 

తాలి పుణ్యపాపములు పొట్టువంటికర్మములు 
దంచి పార(జబ్లువా(డే త_త్త్వమైనయోగి 


'టతుకామాదుల వెళ్ల( గొట్టి శాంతు౬డై 
వగలుడిగినయట్టివాండే యోగి 

నిగిడి (శ్రీవేంకటపతినిజ వాసు€౬డై భక్తి 
దగిలి నిలుపుఐ (డే ధన్యుడై నయోగి 


గుండ(కియ 
,లేనిబంధము తోడునీడై సు 
ఐఇఃలినా నము వదల దేమి సేతు 


-F8 


118 


క 166 


Hq 


1 ఫలవి ।। 
య. 


1 వాని ॥ 


॥ వాసి 1 167 


114 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గులిమికొలుచు దిరంగుడువనియ్యక కొత, - 
కొలుచు మీ6దమీ(6ద(6 గెలవగా 
కలసినక ర్ముపుంగలిమిచేత 6 ౧దృష్ట 
వెలితిగాక యిల్లువెడల దేమి'నేతు తుద ॥ 


అన్నియు నొకమాసే యనుభవింప6గంజేసి 
కొన్ని వెచ్చము ౨ లొన6గూడిందచి 
యిన్నిటా. దిరువేంక కేశ నిర్మలుని6గా 


నన్ను (జేసి నీవు నాకు. గలుగవయ్య ॥ తుద ॥ 168 
ఏర రెకు సొాళంగం 
తొలు(బాపపుణ్యాలతోడ. బుట్టితినట 
బలువై నభవముల. బడ లేనా 11 పల్లవి ॥ 


గాములయింటనే కొంపనయితినట 
పాముపుట్టనుండియైన బతుక లేనా 
గోమున హేయపుంగుండకూడు నించితినట 
గామిడి3నేగా రేతి తిం గానోపనా 1 తొలు'6 ॥ 


కసె నగుణములచే కట్టువడితినట 
చుట్టపుబంధాలరొచ్చుకు వోవనో 
దట్టపుటాసల నేం దాల్చితినట నా- 
వెట్టకాయము మోవవెఅచేనా ॥ తెలు! 


ళనిగిడినలోపల నీ వుండుదువట 
పగవారికి నే6 బగిలేనా 
తగువేంక కేశ నీదయవా(డనట యీ. 
వగల నిన్నింట గెలువ6గలేనా ॥ తొలుం॥ 160 


౧. “దృష్ట పూ, ము. పా. ౨ “చదొనంగూడించిీ లో అరనున్న చింత్యము 
ఆ. “నేగారేతిత్తి.”=(నేయిగారులిత్తి ని' కావచ్చు ౪.*విగిడి నాలోపల ’ కావచ్చు 


శ్రీరాగం 
౧ఈత(6 డఫిలంబునకు సీశ్వరు6డె సకల 
భూతములటోన. దా. బొదలువాల€ డిత౦డు 11 పల్లవి i 


గోపాంగనలమెజు6ంగుగుబ్బచన్నులమీ6ద 
చూపట్టుకమ్మ 6గస్తురిపూ6త యితడు 
తాపసోతృములచింతాసాధములలోన 
దిపించుసుజ్ఞానదీప మిత(డు ॥ ఏత ॥ 


జలధికన్యాపాంగలలి తేక్షణ ములలో 
కలసి వెలు(గుచునున్న కజ్జలం చిత డు 
జలజాసనునివదనజ౭ధిమధ్యమునందు 
అలర వెలువడినపరమామృతం బితండు ॥ ఎత ॥ 


పరివోనిసురతసంపదలనింపులచేత 
వరవధూతతికి పరవ] ౨మెనయిత (డు 
తిరువేంకటాచలాధిపుండు దానె యుండి 
పరిపాలనముసేయ భారకుం డిత (డు ॥ ఏత ॥ 170 


సామంతం 


ఎన్న (గలుగుభూత కోటినెల్ల ( జేసినట్టిచే౧త 
నిన్ను. జేసుకొనుటగాక నీకు. దొలంగవచ్చునా ॥పల్లవి॥ 


గుట్టుచెరిచి లోక మెల భఘాూారసంకారమందు 
“కట్టివేసినట్టిపాపకర్మ మేల తీరును 
పట్టితెచ్చి. నిన్ను రోలంగట్లివేసి లోక మెఆఅంగ 
రట్టు "నెసు(గాక నిన్ను 3౫ నన్న, విడుచునాొ 1 ఎన్న ॥ 


అలానా లా చానాననానంతా... కారాక. అపా దానాల. కావాలను కాదా మరా లా యాకానా టలు జాగా నా పటయున సాల మతా- 
జ కల లన వలనా తాను. మంహాబునాపసలంలదే నటనా ాలగాాలాగానాా కాలాయ చా. 


౧ 'ఏతదఖిలంబు పూ.ము పా, ౨. 'మైనదితి పూ ము హా, 8. *రాజవన్న'” న్ని రేకు. 
౧, ౨ లలో పూ. ము, పారము మంచిది కొడచ్చు. రేకుపారము చూసి 
మనపారము లిచ్చుట మంచిదిగడా ? 


న సమము నాకా రాజారాం కా. అ నా 


116 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


మిట్లుపల్ల ములకు దెచ్చి మెరసి భూతజాలములకు( 
దొజ్లపెసలు గొలచినట్టి దోసమేల పాయును 
అజుసాంచి గోపసతుల నలమి వెంటవెంట. దిరుగ 


వెజ్‌, జేయు(గాక నీవు విభుండనన్న విడుచునా ॥ ఎన్న 
(అ) 


పరులఇంటి కే(గి పరులపరుల వేండ6 జేసినట్టి- 
౧యెరుకమాలినట్టిచేంత లేల నిన్ను విడుచును 
వెరవుమిగిలి వేంకటాద్రివిభుడననుచు జనులచేత- 
నరులుగొనంగ6౬ జేయు(గాక ఆస నిన్ను విడుచునా ?ఎన్న॥ 17 


బౌళి 
ఏమివలసిన నిచ్చు నెప్పుడై నను 
యేమరక కొలిచిన నీతండే దైవము ॥ పల్లవి | 
ఘనముగా నీందరికి, గన్నులిచ్చు. గాళ్లిచ్చు 
పనీ సేయ. జేతులిచ్చు బలియు(డై 


తను(గొలువుమని చితృములిచ్చు6. గరుణించి 
వొనర లోకానకెల్ల నొక్క_(డే దైవము ॥ ఏమి ॥ 


మచ్చిక తను(గొలువ మనసిచ్చు మాటలిచ్చు 
కుచ్చిత ములేనికొడుకుల నిచ్చును 
చొచ్చినచో శే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు 
నిచ్చలు లోకాన కెల్ల నిజమెనదై వము ॥ ఏమి ॥ 


పంతమాడి కొలిచిన [బాణమిచ్చు [పాయమిచ్చు 
యెంతటిపదవులెన నిైై యిచ్చు 
వింతవింతవిభవాలవేంక పేశు. డిదె మా_ 
యంతరంగముననుండే అరచేతిదై వము ॥ ఏమి * 172 


౧, యెలుక! పూ. ము. పా. 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 


పాడి 


వెట్టిమోపువంటిమేను విడనాడి వీ 
డి శై దాటిపోయి నెటువంటిజాణే 


ఘోరమైనఆసలనెడికూ6కట వేరు దవ్వి - 
పార వేసి యిడుమల( బడనొల్లక 
యీారసపుసంసార మింగలము దగిలించి 
యేరు దాంటిపోయె నెటువంటిజాజణే 


కన్నవారి. దన్ను.6 (బేమ నన్నవారి దిగనాడి 
వున్నతమైనచోట నుండ6జోయి 
తన్ను (డా వేంకటపతిదాసుల6జేరి వాడు 
యెన్న (డు దిరిగిరాండే యెటువంటిజాణే 


= లఅభిత 
వలవని మోహావస్ట్రల( బెరలెది. 
మలినం బెన్నండు మానును 


ఘారదురితవికారంబుల_ 
కారణ మెన్న6డు దీరును 
వె రముగాని తనువదలనిబంధపు- 
భారం బెన్న్నండు వాయును 


జడమగుజిహ్వా చాపల్యముగల_ 
వెడమతి యెన్న6డు వీడును 
చెడనిజీవునకు (శ్రీవేంక టపతి. 
కడచూ పెన్నండు గలుగును 


117 


1 పలవదవి॥ 
"అము. 


4 బెట్‌ ౫ 
టె 


1 వెటి ॥ 178 
వోలె: 


"వల విణ 
Ci 


non 


క్రి వల శ 174 


118 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


లఅలిత 
ఆశాబద్దుండ నై యలసి నిన్ను. గడు. 
గాసింబెటినపాలడ( గాను 1 పథివి ;। 
వ, మయము 


ఘనకర్మపరుండనై కర్మరూపుని. జేయ 
నిను దూరి భారము నికు. గట్టినవా 6డ( గాను 
పనిలేనిదుఃఖలంపటు€డనై దుఃఖము 
గనుపించకుమని కడువేండినవా6ండ.6 గాను HET | 


(శ్రీ వేంకటగిరి దే వేళ నాకిది 
గావళలెిననువొ6డ6 గాను 
కావలసినయవి గదిసిన నవి నాకు. 


గావనుమనుజుండ.6 గాను ౪ nn 175 
29 రేకు (శ్రీరాగం 
కోరికె దీరుట యొన్నండు గుణమును నవగుణమును. జెడి 
వూరక యీమది సీపై నుండుట యెన్న6డొకో ॥ పల్లవి ॥ 


చిత్తం బాంకలి దీరదు, చింత దలంపున6 బాయదు 
యె తినపరితాపమునకు నేదీ మితిమేర 
హత్తినపుణ్యము వాపము నప్పటిసుఖములకొరకే 
వతికి నూనెకు గొలందె వడిం జనె దివసములు ॥కోరి॥ 


జీవు(డె పరతం(తు(డుగన చింతింప(6డు నిన్నె” కు 
చావును6 బుట్టుగు సహజము శరీరధారులక 
(శ్రీవనితాహృ దయేశ్వర శ్రీవేంక టగిగివల్ల భ 
పావనమతిమె (పాణులు (బదుకుట యెన్న (డాకో ॥ కోరి ॥ 176 


అధ్యాత్మ సంకీర్తనలు 


కాంటోది 


గడ్డపార మింగితే నా(కలి దీరినా యీ _ 
వొడ్డినభవము దన్ను వొడ కమ్ము6గాక 


చించుక మిన్నుల(బారేచింకలను బండి (గట్టి 
వంచుకొనేమన్న నవి వసమయ్యోనా 
యెంచరానియిందియము లెవ్వరికి నేల చిక్కు 
పొంచి పొంచి వలపుల టెొండ౭బెట్టుగాక 


మంటమండేయగి దెచ్చి మసిపా౭త మూటగట్టి 
యింటిలోన దాచుకొన్న నితవయ్యోనా 
దంటమమకార మి.క్షే తన్నునేల సాగనిచ్చు 
బంటు౯జేసి ఆసలనే పారందోసు(గాక 


పట్టరానివిషములపాము. దెచ్చి తలకింద. 
బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా 
వెటసంసార మిది వేంకసేశుం గొలువని_ 
వట్టిమను జుల పెడవాడంబెట్టు (గాక 


కన్నడగొళ 


కటకటా దేవాంబు గాసింబెట్టంగవలనె 
నిటువంటి దెసలచే నిట్లుండవలనె 


చంపనొల్ల కకదా సంసారమనియెడి- 
గంపమో(పు గడించె కర్మసం[గహము 
లంపటము విరియించ లావుచాలక తుదిని 
దింప నొకకొంతె న తెగుదెంపులేదు 


౧. “ఒడ్త' కావచ్చు. 


119 


"పలవి॥ 
మెటా. 


1గడ్‌ | 
డో 


1గడ | 
దో 


గడ ॥ 177 
G 


"పలది॥ 
ట్‌ 


కట 


128 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనుపనోపకకదా మాయావిలంబమున 
కనుమూసి కాండ మల కు దైవంబు 
దినభోగములు విడువ! దెజ€ గేమిటను లేక 
తనివింబౌందించ నంతయు వసముగాదు "క 


తెలుపనోవకకడా తిరువేంక కేశ్వరు(ండు 
వెలలేనివేదనల వే(చె. (బ్రాణులను 
బలిమి నజ్జానంబు( బాయలరే కితనినే 


౧తలంచి భవబంధముల దాంటంగరాదు ౪కట 4 
సామం౭తం 
ఆయ్యో పోయ (6 (బాయము€౬ గాలము 
ముయ్యంచుమనను న నే మోహామతి నెతి ౪ పల్ల: 


చుట్టంబులా తనకు సుతులు[గాంతలు6౯౬ జలులు 
వట్టియాసల( బెట్టువా రేకాక 
నెట్టుకొని వీరు గడునిజమనుచు హారి నాత్మం 
బెట్ట నేరక ౨వృభథా పిరివీకులై తి 9 ఆయో 


తగుబంధులా తనకు దల్గులును. దం(డులును 
వగల బెట్టుచు( దిరుగువా రేకాక 
మిగుల వీరలపొండు మేలనుచు హరి నాత్మ. 
దగిలించలేక చింతాపరుండనైతి "అయో 


అంతహితులా తనకు నన్నలును. దమ్ము లును 
వంతువాసికి. బెనంగువా రేకాక 
అలతరాత్ము6డు (శీ వేంకటాాదిళు( గొలువ కిటు 
సంతకూూటములయలజదికి లోనైతి ॥ అయ్యో ॥॥ 


శం em న. ల అకా అయాడు ఈ కలా 


౧. “తలంచికాసి” అని అర్హము కావచ్చు. ౨. “విధా” చేకు. 


లల మలం తాలాలాలలా కలాలననా మానాన నకుల రాకా లాయా లాబాల లారా దనానా నాలా. నాలాలు సా. కాజా కాబతాన్య. వయా నాలాల నానా అల 


ఆధ్యాత్మ సంకీ రనలు | 121 


అభలిత 


మనసున నెప్పుడు మాన దిది 
దినబొాదెటువలె* దీతీనో "పల్ల వి॥ 


చిత్తవికారము జీవులపాపము 
తత రపరచేక తడయ దిది 
కత్తులటో నీకాయపువయిసున- 
నె త్రినమదమున కేదిగతో మున 4 


అనలు(గఅబ మీయాశాదోషము 
విసిగిన నూరక విడువ దిది ౧ 
వసులమూ(ట మోవ౭గ(6 బడ వేయ6గ 
వసము గాని దెటువలెనౌనో ॥ మన ॥॥ 


పాముచెలిమి రంపపుసంసారము 
గాములమో(చినగంప యిది 
కామించుచు వేంకటపతి* దఅ6.పక 


యేమరివుండిన నేమొనో ఇమన॥ 180 
ధన్నాసి 
ఎంతవిభవము గలిగే నంతయును నాసదని 
చింతించినదిగదా చెడనిజీవనము ఇపలని।! 


"చలము గోపంబు' దను జంపేటిప గతులని 

తెలిసినది యది గదా తెలివి 

తలకొన్న పరనింద తనపాలిమృత్వ్యువని 

తొల6గినది యదిగదా తుదగన్న ఫలము 3 ఎంత ॥ 





చ ననా నజ లలాపోా నాలా లాల. నాజాలనా లాలా డనానకానాలానాల. అనానరు మం. వాలా వచాను ఆవి యంత. ఆలనా వరం నాలను లన అలా. వాం. చరక. రకాల అజాత కారా. 


122 (శ్రీతా శ్లపాక అన్నమాచార్యుల 


మెజయువిషయములే తనమెడనున్న వురులుగా 
యెజింగినది యదిగదా యెరుక 
పలీవోనియాస దను బట్టుకొనుభూతమని 
వెజచినది యదిగదా విజ్ఞానమహిమ 


యెనలేనితిరువేంక కేశుండే దైవమని 
వినంగలిగినదిగదా వినికి 
ఆనయంబు నతనిీసేవానందపరులయి 
మన(గలిగినదిగదా మనుజులకు మనికి 


ఏ0 రేకు ఆహిరి 


చెల్లుంగా కిటు నీకే చింతింప.6గా పూరి. 
పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు 


చెలంగి నే మునునేసినచే(త లుండ౦6గా 
మలసి నే దిరుగుతిముట లుండంగా 
తొల(గందోసి తుప్పుడుతోడనే లోహాంబు 
వెలయ బంగారుగావించిన గతిని 


బిగిసి నామెనున్న పెనుకట్లుండ6గా 
జగడగాండ్లు పగచాటంగను 
జిగిగలచే(తిముసి(డి కాయయగునన్ను 
మొగి. గల్పకముఫలముగ( జేయవసమా 


పొదలిన యిందియంబులు వెంట రాయగా 
మదవికారము నే మరుగంగానే 
వదలక వేంక పేశ్వర నిన్ను నిర. సీ= 
పదపంకజములు చేర్పంగ నిది వసమా 


1 ఎంత 4 


" ఎంత ॥ 181 


1పలవి॥ 
య. 


ri చెలు il 
on 


i చెల్లు " 


॥ చెల్లు! 182 


ఆధ్యాత్మ సంకీర్తనలు 128 


పొడి 

చక్రమా హరిచ కమా 

వ[క్రమెనదనుజుల వక్కలించవో ॥ పల వి॥ 

డు య 

చుటిచుటి పాతాళముచొచ్చి హిరణ్యాకుని స్ట 

పటి 

చట్టలు చీరిన వోచకమా 

పట్టిన శ్రీహరిచేఆ . కాయక యాజగములు 


వొట్టుకొని కావగదవో వోచ్యకమా ॥ చ్మక ౪: 
పానుకొని దనుజులబలుకిరీటమణుల - 

సానలదీరినవోచకమా 

నానాబీవముల [పాణములుగాచి ధర్మ- 

మూని నిలుపంగదవో వోచక్రమా చక ॥ 


వెజచి (బహ్మాదులు వేదమం[త్రము౧ల నీ_ 
వుజుట్లు గొనియాడే రోచ|క్రమా 
అజిముఆి. దిరువేంకటా(ద్రీశువీధుల 
వొజఅవుల మెఅయుదువో వోచ[క్రమా 8 చ[క ॥ 188 


వరాళి 
వట్టియాసలకు లోనె వదలక తిరిగా దేవు 
బట్టబయలు యీోసంనా రంబని గుట్టుదెలియలేవు ప్రాణీ ॥పల్త వి॥ 


చాల నమ్మి యీసంసారమునకు సోలిసోలి తిరిగేవు 
బాలయవ్వన(పాఢల(భమ( బడి లోలుండవై తిరి గేవు 
మేలు దెలియ కతికాముకుండవై మీ(దెఅంగక తిరిగేవు 
౨వమాలెమీ౧6ద పరు వెందా(6కా నీమచ్చిక విడువ(గ లేవు! వట్టి: 


౧. “లని వుట్టి) పూము,పా. ౨ “మాళిగికు వ్యావహోరికరూవమా? 
తేనెదీయునప్పుడు కొండచరుల నడుమ గ్టెడిచిన్నమంచెవంటిదియా? 


124 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


మానితముగ దురన్నపానముల మత్తుండవె వుండేవు 
నానావిధముల౧దుష్క-_ ర్మంబులు నానాటికి నాటించేవు 
మేనిలోని యేగరు నార్లురును మిత్రులనుచు నమ్మెవు 
ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియ(గలేవు॥వట్టి॥ 


౨పామరివై దుర్వ్యాపారమునకు పలుమారును( బొయ్యేవు 
వేమరు దుర్దనసంగాతంబులు ప మప నన. నుం డేవు 
[పేమముతో హరిదాసుల పై సంప్రతి నిలువణులేవు 
తామసమతివయి వేం! టనాధునితత్వ మెఆఅ6గంగాలేవు॥వట్టి॥ 184 


శ్రీరాగం 
ఈభవమునకుం జూడ నేది గడలల తనదు _ 
(పాభవం బెడబించి కూన బెట్టించె it పల్లవి ॥ 


చెప్పించె6 (బియము వలసినవారలకు నెల్ల 
రప్పించె నెన్న (డును రానిచోట్ల కును 
వొప్పించె నానలకు వోరంత(ప్రొద్దునను 
తిప్పించె కోరికల తిరిగి నలుగడల 1 ఈభ ॥ 


పుట్టించె "జాయంపుభఖోగయోనుల నెల్ల 
కట్టించె సంసారక లిత బంధముల 
పెట్లించె ఆసలను పెడ*కొడముల6౬ దన్ను 
తిట్టించె నిజ[దవ్యదీనకుల చేత 1 ఈభ ॥ 


బెదరించె దేహంబు సపెనువేదనలచేత 
చెవరించె శాంతంబు చెలగి చణమునను 
విదళించె భవములను వేంక పేశ్వరు. గొలిచి 
పదిలించె నతనికృపస పరమసౌఖ్యములు 1 ఈభ ॥ [85 
౧. “దుః క్కుర్మి రేకు. 3. *పామరి శబ్దమునకు వ్యావహారిక శబ్దము కొవచ్చు. 
తి, “రొద్దురేఠు, ౪. “కొడము”*పవాహమున చేపలనువట్టుటకు ఒడైడి సాధనము కావచ్చు. 


ఆధ్యాత్మ సంకీర నలు 125 


ఛై రవి 
ఎంతపాపకర్యమాయ ౧యెంతివింతచింతి లాయ 
వింతవారితోడి పొందు వేసటాయ దైవమా ౪ పల్లవి ॥ 


చూడ(జూడం గొ త్తలాయ చుట్టమొకండు లేండాయ 
వీడు(బట్టు అలుచాయ వేడుక లుడివోయను 
జోడుజోడు గూడదాయ చొక్కు(దనము మానదాయ 
యేడకేడ తలపోంత యెంతసేనె దైవమా ॥ ఎంత ॥ 


సీరులేనియేలు దా౭లటనేర దెంతేళలోంయతాయ 
మేరవెం౨ళ్ల నీందండాయ మేటి, జేరండాయను 


తోరమైన ఆస లుబ్బి తోవ గానిపించదాయ 
కోరి రాకపోక చేత కొల్ల (బోయ( గాలము 11 ఎంత 11 


తల్లి దండ్రి దాత గురువు తానెయైననా చారి౭_ 
వల్ల భు ఎడు నాకు మేలువంటిదాయ జన్మము 
కల్లగాదు వేంక పేళుఘనునిపాద నేవ నాకు 
మొల్ల మాయ నామనసు మోదమాయ ఏ వమా ॥[ఎంళ॥ 186 


రామ్మకియ 
కుడుచు€గాక ఆనకొల౭దిగానిమేలు 
డ*శవీనా నోరు తగిన*మొంతయును ॥పల్ల వి॥ 


చ_పవచ్చినకర్మసంగ్రహంబగుబుద్ది 
గంప ౬గమ్మక తన్ను గాచీనా 
పంపుడుదయ్య మై బాధ ౨బెకెడుయాస 
కొంపతోన నుండరాసీంగోరీనా ॥ కండు ॥ 





౧. “యంతి రేకు. పాసయతి కూర్చిరే మో. లిం “వేళ్ల' హూము హొ, ౩, *నాంచాది 
ఏమో౭*నాచ్చియార్‌” తమిళము. ౪. *దడవి నానోరు? పూ.ము,పా. ౫.*యంతికావచ్యు, 
౬ “*నమ్మక* కావచ్చు. ౭. బెబ్బ్జెడు | ఆస ==బె స్పెదుయాస, ఈఎవఏంత నింధు తు 
ఈవాజ్మ్యయమున పట్టింపు శేదు. ర ఇవ్వన్‌ - కోరీనా =ఈంగోరీనా కావచ్చు. 


126 శ్రీ తొళ్షిపాక అన్నమాచార్యుల 


శ్రీవేంకటగిరి కి,నాథుం డిందరి. 
గావగబోవంగ నున్న్నఘను€డు 
దేవో త్తముని నాత్మ6 దెలియ కితరములయిన.= 
(తోవ లెన్నిన మేలు దొరకీనా 1 కుడు ॥ 187 


81 రేకు ఆహిరి 


పారకుమీ వోమనసా పంతము విడువకుమీ మనసా 
పారిన నీచే బడ గయ్యెదవు చేరువ నాండే చెప్పనే మననా పల్ల వి॥ 


చింతించకుమీ శివునివె రిచే చిక్కు వడకమీ వోమనసా 
కంతువారకము వయసు (బదాయములు కావటికుండలు వోమనసా 
ంయెంతే మేలు6గీ డేకాలము ఎప్పుడు నుండదు వోమనసా 
సంతిరించుకో వానిని మనసున సంతోషముగా వో మనసా ॥ పార ॥ 


యెన్నికలే తలపోయకుమీ యేమరకుండుమి వోమనసా 
కన్నవిన్నవారితో నెప్పుడు కాకుపడకుమీ వోమనసా 
పున్న మమాసలు పుడమిలో బదుకులు పోయివచ్చేవి వోమనసా 
మిన్నోనేలనిమన్న దినములో మీ(దుచూడకమి వోమనసా॥పారః 


కన్నులసంగాతము సేయకుమీ కళవళించకుమి వోమనసా 
వన్నెలమాటలు చెవులఃబెట్టక వాసివిడువకుమి వోమనసా 
మున్ని(టిసురలు (బహ్మాదులకై నను ముకి సాధనము వో మనసా 
వెన్నుని వేంకటగిరిపతిందల(చుమువేసారకుమీ వోమనసా॥పార॥ 188 


క 





౧. “యెంతొ మేలూ. గీ అని పూ.ము.పా 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


ముఖారి 
ఏల పొరలేవులేవే యింతలోనిపనికి 
మాలయింటితోలుకప్ప్తుమాయ లిటువంటివి . 


చిక్కుులత మకముల చీంకటిగప్పిననా.డు 
యెక్కువ వాసనలౌ' హేయపుమేను 
వెక్క_సపు (ప్రియిమది విరిగితే రో౭తలౌ 
లక్కపూ6తకపురు లీలాగు లిటువంటివి 


మించినచి త్రములో మేలుగలిగిననాండు 
యెంచరానిచవులౌ నెంగిరిమోవి 
పెంచుకంకే కష్టమౌ (పీయముదీరిననా(డు 
చంచలవుచి త్తములచంద మిటువంటిడి 


వెల్లి గొనుసురతపువేశ*ి మరపులయింపు 
కొల్ల లాడుటౌ కొనగోరితా6కులు 
నల్లి తిండౌ *మరి మీంద మరగిశే రోంతలౌ (7) 
వుల్లమిచ్చేవేంక కేకు వొద్రి కిటువంటిది 


ముఖారి 
ఎట్టు దరించి నిదె యీజీవు(డు 
బట్టబయలుగా( బరచీ నొకటి 


చెడనిమట్టిలో జేసినముద్దే 
నడుమ ముంచుకొన్నది వొకటి 
తడియనినీరై తడివొడమింపుచు 
వడిసీని వేవుర వడితో నొకటి 


127 


పలి వి॥ 
ళా 


॥ ఎల ॥॥ 


1 ఏల 1 


ison 189 


18 బులు || 
లు 


నిడురేకు 89. 1, సనదౌను. £2. (పేమమది. (1-2 చరణములు 'వెనుకముందై 


కలవు) 8. వెడమర, శ. డౌంగాక నలగిన వింతలో నే, 


128 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాయనితనుదీపనములుగా నటు 
చేయుచు మది వేంచీ నొకటి 
కాయపుచుట్టరిక ములు చేయుచు 
రేయుంబగలు విహరించీ నొకటి టి 


యన్నియు దానే యేచి కపటములు 
పన్నీ నిదె లోపల నొకటి 
వెన్నెలచూపుల చేంక కేశ నిను 
యెన్నికతో. గడు నెదిరీ నొకటి 


ముఖారి 
౦ బహ్మాగడి గినపాదము 
[బహ్మాము దాన నీపొదము 


చెలగి వసుధ ౨ గొలిచిననీపాదము 
బలితఅలమోపినపాదము 
తలంకక గగనము దన్ని నపాదము 
బలరిపు. గాచినపాదము 


కామినిపాపము గడిగినపాదము 
పాముతలవిడినపాదము 
పేమప్పుశీసతి ౩ పిసికెడిపాదము 
పామిడి 'తురగపు(బాదము 


పరమయోగులకు(౬ బవపరివిధముల 
పరమొస౭౯గెడి సిపాదము 
తిరువేంకటగిరి తిరమనిచూపి *_ 
పరమపదము నీపాదము 


11 ఎటు 11 
డు 


" ఎటు ॥ 199 
ట్‌ 


కల వీ॥ 
ag) 


i (బవ్మా | 


"టి హ్య్మా॥ 


i (బ్రహ్మ on 191 


బమనివ నినున ననన మననము వనాల పసన నటల దినము నా చకా మదం అవని రి దదామి నమన నినా పాదు దు మద ద దతం దును నానా కతలు 
విడురేకు 88. 1. పామెడి, ౧: ఈపాటలో  సీపాదము * అనుట ఉచితమేమో? 
“ఈపాదము” ఆని గాయకులు పొడుట గలదు. ౨. “గొలచిిలేకు, ఇీపివిశేటి'రేకు, 


ఆధ్యాత్మ సంకీర్రనలు 


౧అవతారాలు . సామంతం 


తానేకా కెవ్వరు మాకు దాతయు దై వము తన. 
లోన బెట్టుకొని మాకు లోనై నవాండు 


చదివించి, కూడువెటి, జారకుండ నీల్లు గట్టి, 
బెదరులేని బుద్ది పిన్ననాండే చెప్పి, 
యెదిరి నడిగి, (ద్రవ్య మిదిగొమ్మనుచు నిచ్చి, 
పదిలమై తమ్ము€ బాలించువా(డు, 


మోహవియోగమ్ము, మోహోనురాగమ్ము, 
దేహవిభాగంబు దెలిపిన కలికి 
ఐహికమున వేంకటాధీశు(డై సర్వ... 
దేవారకకు.డై తిరుగుచున్నా (డు 


బౌళి 


చెదలక వెలుగే చేనుమేయ(గజొచ్చె 
అదలిొంచి తగదు సీ కనువారు వేరీ 


చిత్త మిందియములచే( బిక్కి, కడు । మద- 
మెంత్తిన వద్దన నింక వేరీ 
హదత్రినమనసు మోహాదులతో.6 గూడి 
తత్తరించిన మాన్ప6ందగువారు వేరీ 


జీవు( డిన్నిటికిం దాం జిక్కి పోయిన(త్రోవ 
బోవ(జొచ్చిన బుద్ధిపొల మేది 
(శ్రీవేంక మేశునిచింతాపరత గాని 
కావ(గ నాత్మకు గతి దానేది 


129 


1 పలపి ॥ 
ae) 


॥ తానే ॥ 


ఇతానే॥ 192 


॥ చెద ॥ 


॥ చెద ॥ 198 


౧. ఈ పాటలోమాతము దశావతార సమన్వయమున్నట్టు రేకు చెప్పినది 


Vol 1-౧9 


180 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కన్నడగౌళ 


పోయ. గాలం బడవికిం గాయుంవెన్నెలకరణిని 
శ్రీయుతు( దలంచుండీ నరులు మాయంబడి చెడక ॥ పల్లవి 11 


చిత్తము చేకూరుచుకొని చి తెకా(గ్రతను 


చిత్తజగురుని. దల౯చు(డీ చిత్తజు( జొరనీక ॥ పోయ(6 ॥ 
బూరుగువమా6€కున6 జెందినకీరముచందమున 
ఆరయ నిష్పలమగు మరి యన్ఫ్యుల జేరినను ॥ పోంయం॥ 


కూరిమి మాతిరువేంకటగిరిగురు శీపాదములు 
చేరినవారికి భవములు చెంద వెపుడు నటుగాన ॥పోయ.॥ 194 


82 రేకు పాడి 
ఏటికి నెవ్వరిపొందు యిస్పిరో చీచీ 
నాటకములాల చీచీ నమ్మితింగా మిమ్మును 1 పల్లవి ॥ 


జవ్వ నమదమ. చీచీ చక్క.(దనమరో చీచీ 
ర వ్వెనరాజస గర్వమరో చీచీ 
కొవ్వినమదమ చీచీ కూరిమియాసరో చీచీ 
నవ్వులదేహమ చీచీ నమ్మితింగా మిమ్మును ॥ ఏటే ॥ 


ముచ్చటమమత చీచీ ముచ్చుమురిసెమ చీచీ 
బచ్చురపణములోనిబచ్చన చీచీ 
తెచ్చుకోలుతాలిములదిట్టతనమరో చీచీ 
పుచ్చినపోకరో చీచీ పోయంగా మీకాలము ॥ ఏ6టి ॥ 


సిరులచీ(కటి చీచీ సిలుగుసంపద చీచీ 
వరవిభవమ చీచీ వాసిరో చీచీ 
కరుణించె. దిరువేంకటగిరిపతి నన్ను 
విరసవర్తన చీచీ వీడెగా మీభారము ౪ ఏంటి ॥ 195 


Aaa aa 


౧. “వెన్నెలలి, రేకు, 


అధ్యాత్మ సంకీర నలు 181 


సామంతం * 


మనుజు(డై పుట్టి మనుజుని సేవించి 
అనుదినమును దుఃఖమందనేలా 18 పల్లవి it 


జా'కై(డు గడుపుకై. చారని చోట్లు చొచ్చి 
ప్రైండుగూటి క్రై బతిమాలి 
పుట్టిన చోటి కే పొరలి మనసు పెట్టి 
వట్టిలంపటము వదలనేరండుగాన మను ॥ 


అందరితో, బుట్టి అందరితో. ౧బెరి_ 
గందరిరూపము అటు దానై 
అందమెన శ్రీవేంకటాద్రీశు "సేవించి 


అందరానవదమం౦ం దె నటుగాని ॥ మను ॥ 1968 
నాటీ 
లంకెలూడుపే లాభము యీ. 
కింకరులను నల6౭గడికం కను ॥ పల్లవి ॥ 


జంపుల6 జంపక *సరుగన(6బా సేటి_ 
అంపటమేపో లాభము 
5 కంప మోపుతో6 గనలి శరీరపు. 
కొంపలోనవేంగుటకం కొను 1 లంజె an 


యావలనావల నేచేటియాసలఎీ 
లావు దిగు పెపో లాభము 
యేవగింతలకు నిరవగు నరకవు._ 
కోవలంబడి మను(గుటకంబును ఇల౦కి ॥ 
నిడురేకు 84. 1. గుండక్రియ 2, పదమందరాదా. నిడురేకు 29. 8. సామంతం, 


4. నొంపక ర్‌, గంపమోపు, నిడురేకు 28, 6 ఆవల నీవల నాసలు సేనెడి. 
౧. “జేరి! అంది వూ. ము. పా. 


182 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తివిరి వేంకటాధిపుదాసులకృప-_ 
అవలేశమెపో లాభము 
చవులని * నోరికి సకలము దిని తిని 
భవకూపంబుల€ బడుకంకెను ॥;లంకె॥! 


నాట 


తనకేడ చదువులు తనకేడ శాసా9లు 
మనసు ంచంచలబుద్ది మానీనా 


ఓ 
30 
లా 


జడ్డుమానవుండు చదువ(జదువ నాస 
వడ్డివారు(గాక వదలీనా 
గుడ్డికుక్క_ సంతకుంటోయి తిరిగిన 
దుడ్డు పె క్షేకాక దొరకీనా ॥తన। 


'దేవదూషక డై తిదిగేటివానికి 
దేవతాంతరము తెలిసీనా 
శ్రీవేంక కేశ్వరు నేవాపరుండుగాక 
పావనమతియై పరగినా ॥తన॥ 198 


భై రవి 
౨సడి (బె న్లై6 గటకటా నంసారము।చూడ. 
జడధితోపలియీ(6త సంసారము ॥ పల్లవి ॥ 


జమునోరిలో (బదుకు సంసారము | చూడ 
చమురుదీసినదివ్వె సంసారము 
సమయించు౭బెను దెవులు సంసారము చూడ 
సమరంబులో నునికీ సంసారము ॥ సడీ ॥ 


1. చవికొవి. ౧ “చెంచెలి రేకు, ౨. ఈపాటక రేకులో (ప్యగహమునవ 
గుర్తు సరిగా చూపలేదు, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


సందిగట్టినతాడు సంసారము చూడ 
నందికంతలతోవ సంసారము 
చందురునిజీవనము సంసారము చూడ! 
చంద మేవలెనుండు సంసారము. 


చలువలోపలివే(ండి సంసారము చూడ 
జలపూ6ంతబంగారు సంసారము 
యిలలోన. దిరువేంక'పేశ నీదాసులకు 
చలువలకు.( గడు 6(6జలువ సంసారము 


ధన్నాసి 
సామాన్యమా పూర్వ నంగహాంబగుఫలము 
నేమమునం బెనగొనియె నేడు నీవనక 


జగతి (ద్రాణుల కెల్ల సంసారబంధంబు 
తగుల బంధించుదురితంపుంగర్మమున 


మగుడ మారుకుమారు మగువ నీవురము పై 


తెగికట్టి రెవ్వరో దేవుండవనక 


పనిలేక జీవులను భవసాగరంబుటో 
మును6ంగ బేవ6గ6జేయు మోహదోషమున 
పనిపూని జలదిలో. బండ(బెట్టిరి నిన్ను 
వెన కెవ్వరో మొదలి వేలుపనక 


వుండనియ్యక జీవనోపాయమున మమ్ము 
కొండలను గొబల తతిగొని తిప్పుఫలము 
కొండలను నెలకొన్నకోనేటిపతివన6గ-_ 
నుండవలనెను నీకు నోపలేననక 


నిడురేకు 80. 1. గాక. 


1838 


॥ నడి ॥ 199 


పల వి॥! 
aa) 


॥ సామా ॥ 


॥ సామా ॥ 


1 సామా ॥ 200 


184 ఛీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


దేవగాంధారి 


ఎందరివెంట నెట్ల( దిరుగవచ్చు 
కందువెలి(గి చీంకటిదవ్వుకొను(గాక * i వల్ల వి tt 


తల రాయిగా6ంగ నెందరికి మొక్కె_డిని 
తెలివిమాలినయట్టి దేహి 
కొలందిమీరినదేవకోట్లు దనలోన 
కలవాని నొక్కనినే కొలుచుయగాక 1 ఎంద ॥ 


కాలీచపడంగ నెక్కడికి నేంగెడిని 
పాలుమాలినయట్టిప్రాణి 
మేలిమిజగములు మేనిలో. గలవాడు 
పాలిటివా(డై (పణుతికెక్కు_(గాక ॥ ఎంద॥ 


నూరేండ్ర  నెందరి నుతియింప(గలవాడు 
చేరందావులేని జీవి 
శ్రీరమణీశు(డు (శ్రీవేంక సేవని 
కోరికె. దలంచి నుతి కొల్లగొనుటగాక ॥ ఎంద ॥ 201 


న3 రేకు శ్రీరాగం 


వెన్న వట్టుక నేయి వెదకనేలా మరియు_ 
నెన్ని వలసినను దమయేలెటివే* కావా 11 పల్లవి it 


తలపునకు విమ్జుచింతన నిమిషమా(తంబు 
కలుగు కే కలు గవలెంగాక 
వలనై నభోగములు వై భవంబులు మరియు 
కలవెల్ల తమయెదుట6 గలిగినవె కావా ॥ వెన్న ॥ 


నిడురేకు 47. 1. జీశబటికి, దొలంగు.. 2. నోరెండ $8: ముక్తి, నిడురేకు 84 
శ. యొదిటివే. 


అధ్యాత్మ సంకీర్తనలు 


పదిలముగ హారినామపఠనే* మంత్రము నోరు 
కదియు కే కలుగవలె(గాక 
తుదలేనిసంవదలు తొలగనిముదంబులును 
కదల కెప్పుడు€ దమకు€౬ గలిగినవె ౧కావా 


యించుకై నను వేంక పేళకుగిరిశిఖరంబు 
కాంచు'పే కలుగవలెంగాక 
అంచితంబె ననిత్యానందప దవులును 
మించి తమయెదుట( (బభవించినవె కావా 


ముఖారి 
పసలేని యీ(బదుకు 
అసలు చొచ్చిచొచ్చి ఆలసినట్లాయె 
లు 
తొల్లి టిజన్మాదుల: గానినరరూపు 
పల్లించుకొన్నయీ బదుకు 
కల్లసుఖములచే కనలి కమ్మర 
ములుదీసి కొజు మొ తినటాయ 
ఉలి, వచి ఆవి ఈ 
బూటకములనెల్ల 6 టౌరలి సంసారంపు- 
పాటు దెచ్చినయీ బదుకు 
నీటుగ నెద్దు దన్నీనని గుజ్రిము_ 
(౮ (అ) 
చాటు కే.గినయట్టిచందమాయె 


పగగొన్న పొగ కోపక మంట. బడిపడి 
సగలు రేతె నయీబదుకు 
తగు వేంక కేశ్వురు6 దలచి నేలనుండి 
యెగసి మేడమీది 'కేంగినట్లాయె 


1. వరమ మంత, ౧. “కొకి రేకు. 


185 


క వెన్న il 


1 వెన్న ॥ 202 


1పలవి॥ 
కు. 


"పస ॥ 2083 


186 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 
ఎంత మానుమన్న జింతలేల మానునే 
పసంతపుమనసు హరిషై నుంమే(గాక 


తీరపిబంధాలు నేడే తెగుమంపే నేల తెగు 
భారపుమమతం౭ బెడంఒబాసిన౭గాక 
వూరటగా మమత నేనొల్లనంజకే నేల మాను 
వోరుపుతో లంపటము లొల్ల కుం మేంగాక 


వేంకపుంగోపము నేడే విడుముంపే నేల విడు 
తోంకచిచ్చయినయాస దుంచినంగాక 
ఆ(కట నానేల మాను అన్నిటాను యిందరికి 
మా(కుపడి తత్తరము మణచుంపేంగాక 


“పెటనీది దెవ మిహే పెటుమం పే నేల పెటు 
భో een కం (we) వి 
యిక వేంకటపతి యిచ్చిన6గాక 
యిట్టునట్టు నీత(డు దా నిందరికి నేల యిచ్చు 
వొట్టనవిర క్రి నమి నొల్హకుంచే(గాక 


సామంతం 
చాలదా హరిసంకీ ర్రనంగల._ 
మే లిది దీననే మెరసిరి ఘనులు 


తలప వేదళాస్త్రములు గానక 
అలరుచు ంవాల్మీకాదులు 
తలకొని హరిమంత్రమే దగ బేర్కొని 
అలవిమీర6 గడు౨నధికములైరి 


౪ పలవి 1 
భా 


1 ఎంత ॥ 


9 ఎతిత 1 


౪ ఎంత ॥ 204 


hపలవి॥ 
కు. 


1 చాల 1 


నిడురేకు. 42, శకి, 1, మానును. 88. 2. దీరుమంపే నేలతీరు. 
౧. “వాల్మీక్యాదులు” కావచ్చునే మో. యం “నధితులునై రి” కావచ్చునే మో, 


ఆధ్యాత్మ సంకీ _ర్రనలు 


యితరదై వముల నెఆజంగనేరక 
పతిలేనితుహిమం బార్వతి 
మతిం దల(ప్పచు హారిమం[తమె పేర్కొని 
సతతముకహరులో సగమై నిలిచె 


చదువులు బలుమరుం జదువనోపక 
అదివో నారదాదులు 
పదిలపువేంగటపతిహారినామ మే 
వదల కిదియ జీవనమై మనిరి 


సామంతం 
హోయ(దోయ( గాల మెల్ల ౧పూ(టవూ(టకు 


చేయి నోరు నోడాయ చెల్లంటో యీరో౭తలు 


తిప్పన తొప్పన కేతు ' దేవన బావన గన్ను " 
పప్పన బొప్పనగారి. బాడిపాడి 
కుప్పలు(దెప్పలు*నై నకోరి కెలు మతిలోన 


యెప్పుడు బాయకపోయ నెన్ని లేవు రో౭తలు 


కాచన పోచన మాచు“కల్లప బొల్లప మల్లు 
బాచన దేచనగారి6 బాడిపాడి 
యేచినపరనుఖము నిహమును లేకపోయ 
చీచీ విరిగితిమి చెప్పనేల రోంతలు 


187 


1 చాల 4 


4చాలఅ 205 


[1 పల్లవి గ 


"పోయ ॥ 


"పోయ ౫ 


విడురేతు, €1. 1. మాచు, 2, గంగు. లి. దిప్పలు. 4. కేతు. 


౧. పూట} పూట పూట వపూంటి 


188 ఢ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బుక్క_న తిక్కన చెల్లు బూమన కామన పేరి... 
బక్క-అ నిందరి నోరం బాడిపాడి 
యెక్కు_వై నతిరువేంక కపేళుని. దల(చలేక 
కుక్తకాటు జెప్పుటా(చే?)మై కూడే నిన్నిరోంతలు 


1 పోయ.6॥ 206 
సాళంగనాట 
పటుశిష్టప్రతిపాలకు(డ వన(6గ 
ఘటన నఖథిలమును గాతువుగా i పల్లవి 1 


తుత్తుమురుగ దై త్యుల దనుజుల నని 
మొత్తి మోది చలమున. జెలంగి 
జొత్తుపాపలుగ సొరిది విరోధుల- 
నత్తురు వడుతువు నీవేకా ౪ పటు ॥ 


తళతళ మెలుచుసుదర్శనా యుధం_ 

బలరుచు నొకచే నమరంగను 

బలుదై త్యులదొబ్బలు( బేగులు నని 

నిలువున జెండుదు సీవేకా ॥ పటు ॥ 
దిట్టవు సూత్రవతీపతి వసురల 

జట్టలు చీరంగ6 జతురు(డవు 

రట్టడి వేంకటరమణుని వాకిటి_ 


పట్టపు సేనాపతివటకా ॥ పటు ॥ 207 
84 రేకు దేసాక్షి 
పోయ(6 బోయ. గాలమెల్ల పూ6ట వూ6టకు * 
రోయనిరోంతలు చూచి రుచి చూర(బోయ 1 పలవి ॥ 
aa) 


విడురేప 88, 1, పోయెందా యీ కాల మెల పొద్దు వొద్దుకు, 


అధ్యాత్మ సంకీర్తనలు 1839 


తాడిమానెక్కే_టివాని తడయక పట్టిపట్టి 
తోడందోడ నెందా€కాం దోయవచ్చును 
కాడువడ్డచి త్త మిది కలకాలము ని్దే 
ఆడి కెలకులోనై *తనియక* పోయ ॥ పోయ ॥ 


మన్నుదినియేటిదూడ మానుమంటా మొత్తిమొత్తి 
కన్నిగట్టి యొందా€క(6 గాయవచ్చును 
సన్న పుటాసలమీ6దిచరింబడ్డదేహమిది 
కన్నపు(గ త్తులచూపు కట్టరాక పోయ ; పోయ ॥ 


హేయము దొక్కకుమన్న యేచి తినేననేవాండు 
చాయకు రాకున్న నేమినేయవచ్చును 
మాయలవేంకటపతి మచ్చుచల్ల నాయాత్మ 
పాయక యాతని. జేరి భయ మెల్ల బోయ 1; పోయం ॥ 208 


యాళవిగాళ 
పాపమెరంగని బాహ్మండు 1 యెందు. 
జూపరానిచోటు చూపీనయ్యా ut పల్ల వి ॥ 


తనిదోక ౧జీవముతలకాయ నంజుడు 
పనివడి తిని తిన్న బాహ్మ(డు, 
యెనసి యెదిరిం దన్నునెజ6గక విభు(డై 
ఘనవంశము మంటి. గలపీనయ్యా ॥ పాప ॥ 


* ఇందు నైతి అనునకరములనడుమ మరిరెండకురములు చెక్కి. తరువాత 
రాచి చెజిచినట్లున్నది. ఛందోరీతి నూహించిచూడ6గా, నై-య అను రెంటిలో ఏది యతి 
స్థానముగా. గొన్నను, రెండకరములు కావలయునేమో అనిపించుచున్నది. 1. తనియ'కే 


౧ జీవము = మేక మొుదలగుజంతువు అని మాండలికము. *నావినాలుగుజీవాలు 
తప్పివోయిసివి* ఇత్యాది వ్యవహారముకకాడ కలదు. 


140 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెవ్వారు నెజంగనియెముకలయింటిలో 
పవ్వళింపుచునున్న (బాహ్మండు, 
జవ్వనమదమున జడి సేటికోమలి. 
బువ్వులతోంటలో. బొదిగినయ్యా ॥ పాప ॥ 


చెలగి కన్నెరికముచెడనీపడుచు( దెచ్చి 
పలు వేదనల౭బెపేబాహ్మా(డు, 
6౬] 
తెలిసి వేంకటాధిపునిదాసు6డై 
పులుగు పంజరానటే బొదిగీ నయ్యా ౪ పాప ॥ 208 


శంకరాభరణం 
ఇన్ని చేంతలును దేవుండిచ్చినవే 
వున్నవారియీవులెల్ల నొద్దికయ్యినా ౪ పల్లవి ॥ 


తెగనియాపదలకు దేవుండే కలండుగాక 
వగలుడువ(6 బరులనస మయ్యినా 
నొగిలి యితరులకు నోళ్ళుదెరచిన 
నగు6బా పేకాక మాన6గంలటొయ్యినా 1 ఇన్నీ 1 


ఆగ్గలపుదురితాలు హరియే మానుపుగాక 
”బగ్లన నొక్క_రు వచ్చి పాపంటొళయ్యురా 
తగ్గుముగ్గులై. నవేళ తల(చినవా రెల్ల 
సిగ్గుబామేకాక తమ్ము జేరవచ్చేరా ॥ ఇన్ని ॥ 


యెట్లు "నేసినను వేంక పేళు(డే నేరుచు6(గాక 
“ంకట్టంగడవా రెల్ల? గరుణించేరా * 
యప యేమడిగిన సీత(డే యొసంగుంగాక 
వుట్రిపడి యెవ్వరె నా నూరడించేరా 1 ఇన్ని ॥ 210 


నిడురేకు కఠి 1. వంజరము పుడికీనయ్యా, £. గావంజోయేరా. 
౧. కడ_[కడ్‌ = “'కట్టకడి”, ఇక్కడ అరనున్నవిచార్యము, 


అధ్యాత్మ సంకీర్తనలు 141 


ఆహిరి 
ఎటువంటిరౌదమో యొటువంటికోపమో 
తటతట నిరువంక దా6టీ వీండే* [1 పల్లవి ॥ 


తోరంపుంబెను చేతుల మల్లచణచి 
దొరుణలీల6 బెదవు లవుడుకఅచి 
కారించి చాణూరుం గడుభంగపఅచి 
వీరుండై యెముకలు పఏిజచీ వీండే 1 ఎటు ॥ 


పిడుగడచినయట్టు పెడచేత నడిచి౧_ 
పడనీక వరములోపల.6 జొర(బొడిచి 
“తొడికి చాణూరు నెత్తుక దయవిడిచి 
వడి వెట్టి నెత్తురు వడిచీ వీండే ౪ ఎటు ॥ 


బుసకొట్టుచును వూరుపుల(6 జెమరించి 
మసిగాంగ బెదపెదమల్లుల దంచీ__ 
నెస(గి (్రీతిరువేంకకేశు(డై మించి 


ముసిముసినవ్వుల ముంచీ వీండే ॥ ఎటు ॥ 211 
ఆహిరి 
ఆసమీ(6ద విసుపొ (వా?) 1 దాయక, యా 
గాసింబరచుతనకపటమే సుఖము ॥ పలవి ॥ 


తిరమగు6గర్మము దెగుదాంక, | తన. 
గరిమసుఖము పొగడునందా(క* 
పరమార్షం బగపడుదా6క్క తన. 
పరితాపపులంపటమె సుఖము 4అఆస॥॥ 


నిడురేకు, 458. 1. కడపటి చరణములోమాతము “*వీండే' తక్కినచోట్ల నెల్ల 
“వాడే”. నిడురేకు 56. 2, విడుపొదాంక కి. పొడగనుదా(క. ౧. “*చీ./ఐడ” రేకు, 


142 శ్రీతాళ్ల పాక అన్నమాచార్యుల 


కాయము గడపల గనుదాక । యా 
మాయ దన్ను వెడమరుదా[క 
రాయడిమదము గరంగుదా6క ! యూ= 
రోయ6ందగినతనరూప మే సుఖము u ఆస 4 


అం కెల(బెరలి నల(౦గుదొ6ంక ।$ యో. 
యం కెలభవము లెరదౌదా(౭క' 
వేంకటపతి6 దడవినడదా(క యో. 


కింకురువా ' ణపుగెలుపే సుఖము ॥ ఆస ॥ 212 
సాళంగం 
తనకర్మ మెంత చేంతయు నంతే 
గొనకొన్న పని యంత కూలి నంతే ॥ పల్లవి ॥ 


తల(పులో హరి నెంత దలంచె నేండే వాని -_ 
కలిమియు సుఖమును గల దంత 
తుఅల(దూ (చం బె (డెంత తూ(కము నంతే 
నెలకొన్న పిండెంత నిప్పటీ నంతే ॥ తన॥ 


సిరివరుపూజెంత నేనె నేడే వాని. 
దరియును దాపు నెంతయు నంతే 
పురిగొన్నయీవెంత పొగడూ నంతే 
నరపతిచన వెంత నగవూ నంతే ॥1తన ॥ 


శ్రీ 'వేంకటపతి చింత యంతం నేండే 
భావపరవశము పలుకూ నంతే 
దెవము కృప యంత తానూ నం తే 
యేవంక జయ మెంత యిరవూ నంతే ॥తన॥ 218 


oo 


~ 1. కుర్వాలా. ౧. “యంతే”. రేకు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 148 


85 రేకు, బౌొళి 


ఎండగాని నీడగాని యేమైనంగాని 
కొండలరాయం.డే మాకులదై వము శ il పల్లవి 1 


తేలుగాని పాముగాని ౧ దవపట్టయినంగాని 
గాలిగాని ధూళిగాని కాని యేమైనా 
కాలకూటవిషమైన గక్కు_నమింగిననాటి. 
సీలవర్దు౭డే మానీజడై వము ౫ పండో ॥1 


చీమగాని దోమగాని చెలంది యేమైనంగాని 
గాముగాని నాముగాని కాని యేమైనా 
పాములనిన్నిటిమిం గేబలు తేజిపె నున్న - 
ధూవకేతువే మాకు దొరదైవము 1 ఎండ ॥ 


పిల్లి గాని నల్లిగాని అకా నంగాని 
"కల్లగాని పొల్ల గాని కాని యేమైనా 
బల్లిదుండై. వేంకటా దిపెనున్నయాతండే వు 


మ్మెల్లకాలమును నేలేయింటిదై వము 1ఎండ॥ 214 
ఆహారి 
ఇందునందు6 దిరుగుచు నెవ్వరివాండవుగాక 
బందెవసురమవై తి బాపు జీవుడా ॥ పల్ల వి ॥ 


తోలుబొక్కలోన. జొచ్చి తూలేటియాకలిచేత 
పాలుమారి యిందరికి బంటుబంటవై 
యేలినవాని. గానక యేచినయాసలవెంట 


కూలికింటో దొరకొంటి కూళజీవుండా 1 ఇందు ॥ 
కలవటం 
విడురేకు 115 1. గురుదైవము. ౧. దేవపట్టు = యకరాక్షస్తాదు లుండే టి. 


స్థలము కావచ్చు. “విద్యాధరో ఒస్పరో యక రక్షో గంధర్వ కింనరాః, పిశాచో గుహ్యక 
న్పిద్దోభూతో ౭ మీ దేవయోనయ ;॥1 ఆమరము,. “దేవవట్టువంటిస మా సములు 
ఈవాజ్మ్యయమున కలంకారములు, 


144 (శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


తీ(టమేనిలోన+ జొచ్చి దిమ్మరిదొంగలచేత 
మూట గట్టించుక క మూలదొరవై 
గాంటపువిభునిచేతిఘనత కోరికలకు 
వేంటకుక్కవైతివి వెల్లిజీవు(డా ॥ ఇందు ఇ 


చీమలింటితోన. జొచ్చి చిక్కు. వడి అందరిలో 
దోమకరకుట్లకు తోడిదొంగచై. 
యేమరి వేంకటవిభు నెణంగక జాడుంజొప్ప 


నాము మేయ దొరకొంటి నాలిజీవు(డా ॥ ఇందు॥ 215 
శ్రీరాగం 
వేదన బొరలే వెరవేలా 
యీాదయ విధి దన కీయదా |” పల్లవి ౫ 


తత్తరపాట్ల తనువికారముల 
జిత్తము దెంచేచెలు వేలా 
బ_త్తితో దాంచిన పరధనంబుంగొని 
సత్తయి వుండుట చాలదా జ వేద ॥ 


యెక్కువతమకపుటింతుల బొందక 
వక్కుచువాడేవయ నేలా 
మొక్కు_చు దాచిన మూలధనము గన-- 
నెక్కువ దైవం బియ్యదా జ వేద ॥ 


నేతల? బొరలెడి చిక్కుల గెరలెది... 
రోంతల యీనేరుపులేలా 
బాంతిగ వేంకటపతిరతి. జి త్తపు- 
టూంతల6 గోరిక లూనవా ॥ వేద ॥ 216 


తమా చేవానానానలాలమున క. వానంకానానాపా లాయి. లాలు ానిత్యపాతు లాను నాలుమునానానున బన నకొలలుటలాలడాలాలు నను న్పత పామును డాకాజాతసస పాలు నమన దానాలు. జాతా 


అధ్యాత్మ సంకి రనలు 145 


ముఖారి 
వెరపులు నారపులు* ౧వృథా వృథా 
ధరపె మది యంతయును వృథా 1; పలవి। 
కా చా 


తడయక చేసినదానంబులు వృథ 
యడసనడ నెటింగినయెయిక వృథా 
వొడరిలోనిహరి నొనరంగ మతితో, 
దడవనిజీవమె తనకు వృథా 11 వెర ॥ 


జగమున6 బడసినసంతానము వృథ 
తగిలి గడించినవనము వృథా 
జగదేకవిభుని సకలాత్నుని వారిం 
దెగి కొలువనిబుద్దియ. ను వృథా 1 వెర॥ 


పనివదికూ డిన పరిణామము వృథ 
వొనరంగనుండినవునికి వృథా 
ఘను€6డగుతిరు వేంకటగిరీహారి6 గని 


మననేరనిజన్మములు వృథా ॥ వెర॥ 217 
ఆహిరి 
ఏమి గలిగెను మా కింగువలన 
చేమార 6 టొరలితిమి వెతిగొన్నట్లు ॥ పల్లవి ॥ 
మూ, లా మ్‌ 


తటతటన నిటిమీ.దట నాలజాలంబు__ 
లిటునటు( జరించవా యాది యీండి 
ఆఅటువలెనెపో తమకమంది సంసారంపు_ 
ఘటన కై తిరిగతిమి కడ గానలేక ॥ ఏమి ॥ 


కా మ్‌ 
“తులకు 16. 1. మరప్పల ర. “(ఏధా (విభా అంగటా ఇదు 


146 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


దట్టము గ. బారావతములు మిన్నుల మోవ 
కొట్ట6ంగొన కెక్కు_వా కూడదికూడి 
వట్టియాసలనే యిటువలెనెపో యిన్నాళ్ళు 
జట్టబియ లీ.దతిమి పనిలేనిపాట ॥ ఏమి 


బెరసి కుమ్మరపురువు పేం6డలోపలనెల్ల 
పొరలదా పలుమారు పోయిపోయి 
వరుస జన్మముల నటువలెనె( పో? పొరలితిమి 


తిరువేంకటాచలాధిపుం దల౭ంచలేక 1పమి 4 21 
ఆహిది 
వారినెజ6గనిపుణ్య మంకేరుగాన 
దురితాలే దురితాలే దురితాలే సుండీ ॥పలవి। 


దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలు 
అడ్డగించుకొని రాసులగుగురుతు 
జడ్రులేనిహరికథ చవిలేకుండిన నికే 
గొడ్రెరే గాడ్రేరే గొడ్డేరే సుండీ 4 హారి । 


వలెనని మేలెల్ల వడి(జేసి కె వల్య-_ 
మలమి చేతికిలోననగు గురుతు 
తలంపు వెప్లవభ క్రిం దగులకుండిన నంతా 


అలయికే అలయికే అలయికే నుండీ ॥ హారి ॥ 
తిరమైనతీర్జాలు దిరిగి యందరిలోన 
ధర( బుణ్యండవుట యంతకు గురుతు 


తిరువేంకటపతి. దెలియకుండిన నంతా 
విరసాలే విరసాబే విరసాలే నుండీ ॥ హారి ॥ 2]. 


నిడురేకు 84. 1. చేకొనిలోనగు. 


అధ్యాత్మ సంకీ రనలు 


86 రేకు నాట 
ఏడ వల పేడ మచ్చి కేడ సుద్దులు 
.ఆగుకొన్నమాటలెల్ల నవి నిజాలా 


తొలుకారుమెబుపులు తోంచి పోవులగాక 
నెలకొని మింట నవి నిలిచీనా 
పొలంతులవలపులు పొలపిపోవల౭గాక 
కలకాలం ఐవి కడతేరీనా 


యెండమావులు చూడ నేరులె పారుళగాక 
అండకు(టబోవ దాహ మణంగీనా 
నిండినట్ర మోహము నఎల6ంతలఅమది€ జూడ 
వుండిన క్రేవుండు€గాక వూ6ంతయ్యినా 


కలలోనిసిరులెల్ల కనుకూర్కు_లేకాక 
మెలకువ జూడ నవి మెరసీనా 
అలివేణుల మేలు ఆసపాపేకాక 
తలపు వేంకటపతి.6 దగిలీనా 


ఆహార 
ఏమి సేయ(గవచ్చు నీశ్వరావ్‌నంబు 
తామసపుబుద్ది కంతలు దూరవలనె 


తెగి దురాపేత(బడ తివియ గతిలేదుగన 
పగగొన్నవగలకూపముల€ బఐబడవలనె 
తగుమోహాసలిలంబు దాళట మతి లేదుగన 
మగుడంలబడి భవముతో మల్త్లాడవలనె 


147 


ఇపలవ॥ 
an) 


8 ఏడ | 


8 ఏడ ॥ 


| ఏడ ॥ 220 


"పల ఏ॥ 
ae) 


iodo iE 


148 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


పాపకర్మముల( జంప6గ శ క్రిలేదుగన 
కోపబుద్దులచేత కొరమాలవలనె 
రూపముల బొడగాంచి రోయ. దరిలేదుగన 
తాపములచే€ ౦దబొరలి తగులుగావలనె ౫ ఏమి 


తిరు వేంకటాచలాధిపు6. గొలువలేదుగన 
గరిమెచెడి విషయకింకరు(డు గావలనె 
పరతత్వమూ ర్తి. దలంప6ంగం (బొద్దులేదుగన 


దొరతనం బుడిగి యాతురుండు గావల'నె ॥ ఏమి॥ 22 
వరాళి 
తనవారని యాస. దగిలి [భమయనేల 
౨తనువు6 [బాణునికం బె తగులేది 1; పలఅవి। 


తనువు బాణుడు రెండు తగిలి గర్భమునందు 
వొనర నేకమె యుదయించి 
దినములు చెల్లిన తివరి యా[వాణు(డు 
తనువువిడిచిపోయ దయలేక /తన॥ 


ప్రాణికై దేహము పాపపుణ్యమునేయు 
(పాణి వెంటన బొంది పాళుండదు 
(పాణి యచ్చటనై న బాధల బడకుండ 
పాణి రక్షించు బొందిబడి దా. బోయనా తన ॥ 


యెరవుల దేహాలివి నిజమని నమ్మి 
యెరి(గినెణుగలే రిది యాలా 
ఆఅరయం౭ బరమునకు నాదికిపురుషు(డై 
పరగుశ్రీ వేంకటపతి గలిగుండ6గా ॥తన ॥ 222 


౧ “*టొరల' రేకు ౨*తనువుగబాణుి ఇందలి అరనున్న చింత్యము, వముచ్చ- 
యమేమో? *పాణుండు” కూడ విచిత్రమే “జీవుడు” కావచ్చు, ౩. *ప్పరుషుండే” రేకు, 


ఆధ్యాత్మ నంకీర్తవలు 149 


సామంతం 


సకలభూతదయ చాల€గళ గలుగుట 
(పకటించి దేహనంభవమెనఫలము 1; పలవి 4 
QQ ~~ 


తలకొన్న్నఫలవాంఛ6 దగులకుండ6ంగ6౬ జి త_ 
మలవరించుట కర్మియైనఫలము 
జు లో అల్ల అస్త 
పలుకర్మములలొ న (బ్రహ్మోార్పణపుబుద్ది 
గలుగుట వారికృపగలిగినఫలము 1 సక ॥ 


యెప్పుడు. దిరువేంక టేకు సేవకుండౌాట 
తప్పక జీవుండు దానైనవఅము 
కప్పినసాఖ్యదుఃకర్మము (ఖమ్ము?)లు సమముగా 
నొప్పుట విజ్ఞాన మొదవినఫలము 1 సక ॥ 2258 


వరాళి 


అన్న లం౧టా( దమ్ములంటా ఆండ్రంటా బిడ్డలంటా 
వన్నెల నప్పులుగొన్న వారువో వీరు [1 పల్ల వి u 


తెగనీక అప్పులెల్లా. దీసితీసి | వారు 
తగిలిన బెట్టలేక దా6గిదా6గి 
వెగటున? బారిపోంగా వెంట వెంట! పెక్కు 
వగల నప్పులుగాన్నవారువో క్‌ు 1 అన్న ॥ 


సేయరానిపను లెల్ల ( జేసిచేసి ! తవ - 
రాయడికి లోలోనే రాసిరాసి 
కాయములో బెొచ్చిచాౌచ్చి కాంచికాంచి | లి న్ను 
[వాయనిపతాల కాంలగేవారువో వీరు 1 అన్న ॥ 


150 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దొరయె యప్పులవారి€ దోసితోసి ।; యీ- 
పరిభవములనెల్ల 6 బాసిపాసి 
సిరులవేంకటపతి€ జేరిచేరి | యిట్టి. 
వరుసనే గెలిచినవారువో వీరు 


కన్నడ గౌళ 
ఏది కడ దీని కేది మొదలు । వట్టి- 
వేదనలు తన్ను విడుచు పెన్నండు 


తొడరినహృదయమే తోడిదొంగయె 
వడిగొని తన్ను వలంబెట్టంగాను 
కడ6గి కర్మముల( గడచు అన్నడు 
నిడివిబఐంధముల నీ6ంగు "బన్నండు 


తతిగొన్నతల(పులే దైవయోగమె 
మతినుండి తన్ను మ౭గించ6గాను 
(ప్రతిలేనియాపద. బాయు బెన్న (డు 
ధృతిమాలినయాస దీరు బున్న (డు 


పొదలినమమతయే భూతమె తన్ను, 
బొదిగొని బుద్ది బోధించంగాను 
కదిసి వేంకటపతి గనుట యెన్న (డు 
తుదలేనిభవముల6 దొల(గు బన్న డు 


శుద్దవసంతం 
కడలుడిపి నిరాడ6ంగాం దల(చువారలకు 
కడలేనిమనసునకు€ గడమ యొక్కడిది 


త్‌. 
లచ 


il అన్న 1! 


॥ ఏది ॥ 221 


,; పలసి।; 
భి 


ఆధ్యాత్మ సంకీర్తనలు 151 


దాహమణ6గినవెనక తిత్వమెరింగెదనన్న 
దాహమేలణ(గు తా తత్వ మేమెరుంగు 
దేహంబుగలయన్ని దినములకు, బదార్థ- 
మోహ మేలుడుగు దా ముదమేల కలుగు ॥ కడ ॥1 


ముంద రెరి(గినవెనక మొదలు మరచెదనన్న 
ముంద రేమెరుంగు€ దా మొదలేల మరచు 
అందముగఈ( దిరువేంకటా(దీశమన్న నల 


కందువెరి(గినమేలు కలన న లేదు కడ ॥ 226 
87 రేకు మలహరి 
౧ఆదె చూడు తిరువేంకటా(ది నాలుగుయుగము-_ 
లందు ౨వెలుగొందీ (ప్రభ మీరంగాను ॥ పల్లవి ॥ 


తగ నూటయిరువై యెనిమిదితిరుపతుల6౬ గల. 
స్థానికులును చ్యక్రవర్తిపీఠకములును 
అగణితంబై న ౩ దేశాంతులమఠంబులును 
నధికమె చెలువొంద౯గాను 


మిగులనున్నతములగు మేడలును మాడుగులు 
మితిలేనిదివ్యతపసులున్న గృహములును 

వొడి ౪నొరగు(బెరుమాళ్ళవునికివట్టయి వెలయు. 
దిగువతిరుపతి గడవ€గాను 11అదె ॥ 


పొదలి యరయోఎజనముపొడవునను(6 బొలు పొంది 
వదినాండుయోఎనంబులపరప్పునను( బరగి 
చెదర కేవంకచూఏన మహాభూజములు 
సింహశార్లూలములును 
౧. ఇది పెద్దపాట. రెండేసివంక్తు లొక పాదముగ, చరణమున కెనిమిదిపంక్రులుగ 


గుర్రించుకొనవలెను. ౨, “వెలుగొంది” పూ. ము. పొ, ౩. “దేశాంతులు' వ్యావహారిక 
(పీతి కిది తార్కాణ, ౪ ఒరగుంబెరుమాళ్ళు =పండుకొన్నగోవిందరాజస్వామి కావచ్చు 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును 
గరుడగంధర్వ్వయకులును విద్యాధరులు 

విదితమె విహరించువిశ్రాంత దేశముల 

వేడుకలు దె వారంగాను ॥ అదె ॥ 


యెక్కుువలకెక్కువై యెసంగి వెలసిన పెద్ద. 
యెక్కు_ డతిశయముగా నెక్కినంతటిమీ6ద 
అక్క_జంబై నపల్ల వరాయనిమటము 
అలయేట్ల పేడ గడవకా 
చక్క నేగుచు నవ్వచరి€ గడచి హరి దలంచి 
(మొక్కుచును మోకాళ్లముడుగు గడచినమీ(ద- 
నక్క_డక్క_డ వేంకటా[దీశుసంపదలు 
అంతంత6౬ గానరాంగాను ॥ అదె ॥ 


బుగులుకొనుపరిమళంబులహపూవు[దో౭టలును 
పొందై ననానావిధంబులవనంబులును 
నిగిడి కిక్కి_రిసి పండినమహావృతముల -_ 
సీడలను నిలిచి నిలిచి 
గగనంబు దా(కి శృంగారరసభరిత మె 
కనకమయమెనగోపురములను( జెలువొంది 
జగతీధరునిదివ్యసంపదలు గలనగరు 
సరుగనను6 గానరాఃగాను (అదె ॥ 


(ప్రాకటంటై నపాపవినాశనము౧లోని 
భరితమగుదురితములు పగిలి పారుచునుండ 
ఆకాశగంగతోయములు సోకిన భవము _ 
లంతంచ వీ6డి పార6గను 





౧ “లోని కావచ్చు. 


అధ్యాత్మ సంకీ రనలు 158 
యీకడను. గోనేట యతులు. బాళుపతుత్‌ మును. 


లెన్న నగ్గలమెవున్న వై ష్త్రవులలో 
యేకమై తిరువేంకటాదదీళుం డా దరిని 


యే(పొద్దు విహరించ6గాను ॥ ఆదె॥ 227 
ముఖారి 
సిరిదొలం కెడిపగలుచీ(కటా యిత?౭ డేమి 
యిరవుదెలిసియయు- దెలియనియ్య డటుగాన 11 పల్లపి 11 


తలపోయ హరినీలదర్పణంటో ఇతండు 
వెలుంగుచున్నాడు బహువిభవములతోడ 
కలగుణం బటువలెనెకాంటోలు లోకంబు 
గల దెల్ల వెలిలోనం గవిపించుంగాన 1 సిరి | 


మేరమీరిననిలమేఘమో యిత డేమి 
భూరిసంపదలతో( బొలయుచున్నా (డు 
కారుణ్యనిధియట్ల కా (బోలు (పాణులకు 
కోరికలు దల(పులో6 గురియు నటుగాన ॥ సిరి ॥ 


తనివోనిఆకాశతత్వ మో యిత౬ డేమి 
అనఘు( డీతిరువేంకటా(ద్రివల్లభుండు 
ఘనమూ ర్తి అటువలెనెకాంటోలు సకలంబు 
తనయందె యణ(గి యుద్మవమందు6గాన 8 సిరి ॥ 226 


ఆహిరి 
తినవారలు పెరవారలు. దాననియెడివా(6 డఉవ్వ6డు 
తనుగుణముల దిగవిడిచినధన్యుం డాత౭డెపో పల్లవి * 


154 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తెగంబడి మదనసము[దము దేహముతోడనె దాటిన. 
విగతంభయుం డత€ డెవ్వండు =వీరుం డెవ్వండొకో 
పగగొని పంచేందియముల[పాణముతోడనె బతికి 
జగదేకపీతుండగుచతురుం డాతండెపో తన ॥ 


యేచినపరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన 
౩ధీచతురుం డత డెవ్వండు ధీరుం డెవ్వ(డొకో 
చూచినమోహప్ప(ంజూప్తుల( జురుచూండ్ల కెడమియ్యని 
*రాచటీకపునెరజాణ(డు రసికం డాతండెపో 1తన ॥ 


చావుకుసరియగుదవ్యవిచారపుతగులుల( బాసిన. 
పాూావనుళ డెవ్య(డు బహుజనబాంధవు6 డెవ్వండొకో 
(శ్రీ వేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన_ 
దేవసమాను(డు నాత(డె దీరు(డు నాతంయడెపో ॥తన॥ 229 


దేవగాంధారి 


చెప్పుడుమాటలే చెప్పుకొనుటగాక 
చెప్పినట్ల( దామ సేయ రెవ్వరును [1 పల్లవి i 


దొడ్డయినశ రీరదోషమైనయట్టి- 
జడ్డు దొల6గ వేయ(6జాల రెవ్యరును 
గడ్డ బడి యీ (6తకాండ్లౌటగాని 
వొడ్డునడుమ నీంద నోపశెవ్వరును ॥ చెప్పి ॥ 


(శ్రీవేంక టేశుషె జిత మర్పణ నేసి 
యీవిధు లన్నియు నెడయ రెవ్వరును 
చావుంబుట్టుగులేని*న్మముగలసర్వ_ 
దెవతామూర్తులై తిరుగ రవ్వరును ॥ చెప్పి ॥ 290 


mm ౧ “భయు(డ ౨. “వీరుండె” రేకు. ఆ. ఈపాదమంత టా రేకులతో 
డుజ్‌ స్థానిక మైననున్నలస్టానములో అరనున్నలే, ఆరసున్నలు అంతటా ఒక్క-_ే, 
౪. “రాచధిక "రేకు. 


ఆధ్యాత్మ సంకీర నలు 


88 రేకు దేసాక్షి 


వేసరితి ౧ మెట్ల నీవెంట దిరిగి 
గాసింబెట్టక మమ్ము. గావరాదా 


తీసికివి కోరికల తెగనీక పంచలకు 
తోసికివి యింటింట€ దోయ[దోయ 
చేసితివి నీచేత చెల్లై ని(కనై నను 


ఆస సీపొందొల్ల ముంపరాదా 


కట్టితివి కర్మముల కడదాక నాపదల( 
బెట్టతివి దుఃఖముల. బెనచిపెనచి 
పట్టితివి చలము మము పాయనని యాన నీ. 
విశ్చున గొంతసుఖ మియ్యరాదా 


తణజపితివి పాపములే కడగి నానావిధుల 
నెజపితివి దుర్రశలే నేర్చు మెరసి 
తెజ6ం గొసంగియును ఢ్రీతిరువేంక పేశ్వరుని_ 
నెజింగియును నెఅ(గలే మింక నేతెరువో 


సామంతం 


సీవనంగ నొకచోట నిలిచివుండుటలేదు 
నీవనుచు. గను(గొన్ననిజమెల్ల స్‌ 


తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల జ్‌ 
ననయంబు6 గనుంగొన్నయతండే నీవు 
తను(గన్న తల్లి (గా తగనితరకాంతలను 
ఆఅనఘు(డె మదింజూచునతండే నీవు 


౧ మెట్లు=కొండలు కావచ్చు. 


155 


[1 ప లవి ॥। 
at) 


॥ వేస ॥ 


MoS 


॥ వేస ॥ 20! 


1 పలవి॥ 
గ 


నీవ ॥ 


1586 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సతతసత్య(వతాచారసంపన్ను డై 
ఆతిశయంబుగ మెలంగునత.డే నీవ 
౧ధృతిదూలి (దవ్యంబు తృణముగా భావించు. 
హతికాముకు(డైనయతండే నీవు 


మోదమున సుఖదుఃఖములు నొక్కరీతిగా 
నాదరింపుచునున్నయత.డే నీవు 
వేదో కమతియైనవేంకటాచలనాథ 
ఆదియును నంత్యంబు నంతయును నీవే 


ముఖారి 
ఎవ్వరి'కె నను యీో(వా(త । నను 
నవ్వులు నేనె(బో న్నావాంత 


తొలిఎన్మంబున దోషకారియె 
నలుగడ6 దిప్పెను న్నావాంత 
యిల దిర్గుణముల కీజన్మంబున- 
నల(కువ నసేనె(టో నాావాంత 


పురుషుని౬ జే శళల్పుని ననిపించుట 
నరజన్మమునకు నావా6త 
తరుచయిరినపాతక మరు పెట్టుక 
నరకము చూపె.టో నావాంత 


౨పామజితనమున బహువేదనలను 
నామన నెననె.టో నావాంత 
కామితఫలు వేంకటపతిని. గొలిచి 
నామతి దెలిపె.౮టో నావ్రాంత 


అరల లలా... దమన రా రాలా. 


౧. “'దృతి' రేకు ౨. “పామరుతనముి కావచ్చు. 


॥ నీవ ॥ 


1 నీవ ॥ 252 


1 పలవి ॥॥ 
గ్‌ా 


11 ఎవ్వ (1 


11 ఎవ్వ i 


[| ఎవ్వ । ౨935 


నే 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


ఆహిది _. అటతాళం 
కూడులేక యా.(కటికిం గూరం. దిన్నట్లు 
ఆడనీడ మోవిచిగురాకు దినేరయ్య 


దుండగపుంబగవారు దోంచంగానే తమకాన 
కొండలెక్కి_నట్లు సిగ్గు గొల్లంబోంగాను 
దండు వెశ్తేమదనునిదాడికి సతులచన్ను- 
గొండలెక్కి_ నారెసారె ౧గోడనేరయ్య 


పొదిగొన్నయలపుతో, ౨బొదలుతీగెల[క్రింద 
తుదలేనిభయముతో6 దూరినట్లు 
మృుదువై నతరుణులమెజంగుబాహులతల.___ 
పొదలెల్ల( దూరితూరి పుంగుడయ్యేరయ్య 


వలనసనగంపలమోపువలె అంపటము మోంచి 
తల(కుచు( బారబేక దాళగినయట్లు 
యిల వేంకయపేళశ ని న్నెజ6గ కిందియముల 
తలవరులిండ్రనే దా గేరయ్య 


రాగం 
వెఅతు వెజతు నిండు వేడుకవడ సిట్టి- 
రుయుచబుదుల నటు గూడుదునయ్యు 
ద ల 


దేహమిచ్చినవాని. దివిరి చం పెడువా(6డు 
దోహాగాక నేడు దొరయట 
ఆహికముగ నిట్టి అధమ్మవి త్తికి నే 
నాహసమున నెట్టు చాలుదునయ్య 


అలా అణా 


౧ గోడు అనేరు. ౨, “బొదలి కావచ్చు. 


157 


గీ 


$పలమి।। 


౧ కూడు ॥ 


॥ కూడు 1 


॥రూడు॥ 234 


॥1సపసల వి॥ 
ag) 


| వెళి ॥ 


168 (శ తాళ్లపాక అన్నమాచార్యుల 


తోడంబుట్టినవాని తొడరి చంపెడువా(డు 
చూడ దుష్టుండుగాక సుకృతియట 
పాడ్రైనయిటువంటిపాపబుద్దులు న 
నీడ నిలువ నెట్టు నేరుతునయ్య 


కొడుకు నున్నతమతి( గోరి చంపెడువా(డు 
కడు6బాతకుండుగాక ఘను(డట 
కడలేనియిటువంటికలుష ప్రి త్తికి నాత్మ 
వెడంబరపంగ నె ట్లోపుదునయ్య 


తల్లి జం౦పెడువాండు తలప దుసు(డుగాక 
యొలవారలకల నెక్కు_డట 
ae! "జు. 
కల్లరియనుచు లోకము రోయుపని యిది 
చెల్లంబో నే నేమి నేయుదునయ్య 


యింటివేలువు 'వేంక పేశ్వరు. దన వెంట. 
వెంట దిప్పెడువాండు విభుండట 
దంటనై యాతనిదాసానుదాసినై ౧ 
వొంటినుండెద నేమి నొల్లనోయయ్య 


దేవగాంధారి 
ఏమిఫలము దా నిన్నియును€ దెలిసి శను 
సాము నేసినఫలము జయశీలు€ డౌటగాక 


తాను గలిగినఫలము దయ సేయ౭గలుగుట 
మేనుగలిగినఫలము మేలెల్ల గనుట 
మానుషముగలఫలము మంచివా(6డొట తను. 
దానె తెలిసినఫలము తత్యపరు(డౌటగాక 


శయనా? అలలను. అలకా 


౧. “దానుడెి కావచ్చు, 


1 వెఠటి 4 


1 వెంఠి || 


THRE ఖి 


1 వెల ॥ 205 


4 పలవి।। 
మ్‌, 


॥ ఏమి ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 150 


పదిలమగుకులముగలఫలము తాం జదువుట 
చదివినఫలం బర్హసారంబు గనుట 
పొదలి శాస్తాంర్దంబు పొడగన్న ఫలము మతి ౧ 


దల(కకిటు వేంకకేశుదాను(డౌటగాక ॥ఎమి॥1 286 
39 రేకు శంకరాభరణం 
కొనరో కొనరో మీరు కూరిమిమందు 
వునికి మనికి కెల్ల నొక్క_ చే మందు ॥ పల్లవి ॥ 


(థువుడుగొనినమందు తొెరియు( (బహోదు(డు 
చవిగాం గౌనినముందు చల్లనిమందు 
భవరోగములు వీడిపార6గం బెద్దలు మున్ను 
జవక ట్లికొనిన నిచ్చలమైనమందు [వెన ॥॥ 


నిలిచి నారదుడు గొనినమందు జనకు 6డు 

గెలుపుతో. గొని (బదికినయామందు 

మొలచి నాలుగుయుగములరాజులు ఘనులు 

కలకాలముగొని కడ గన్నమందు [కొన ॥ 
ఆజా నకు బజరమాయువై. ౨యొసగినమందు 


నిజమె లోకములెల్త నిండినమందు 
(తిజ గములు నెఅంగ తిరువేంకటా(ది పె 


ధ్వజమెతెం గోనేటిదరినున్న మందు ॥కొన ॥ 2897 
సామంతం 
పాయపుమదములబంధమా మము 
జీయని యి6క. గృపనేయం౭గదో ॥ పల్లవి, 





౧. *మ । తిదలంకకిటు పూ. ము పా. [పాసకుదిలివది. యతిభంగము, ఇపుడు 
ఆచ్చుఅయినది రేకుపారము. (పాసభంగము. ౨. *యెపగివి కావచ్చు. 3౩. “జేయని! 
పూ. ము, పా, 


160 శ్రీ తాళ్చిపాక అన్నమాచార్యుల 


ధనధాన్యములి తనులంపటమై 

పనిగౌంటివి నను బుధమా 

౧దినిదినంబు నునుతీదీపుల.( బెను_ 

గనివై తివి యింక€ గావంగదో ॥ పాయ ॥ 
సతుల. సుతులై చలమై కులమై 

పతివై తివి వోబంధమా 

రతిం బెరరెంపుల రంతులయే(పుల 

గతిమాలితి వింక( గావంగదో ॥ పాయ ॥ 
పంతై పా(డె బలుసంపదలై 

“బంటుగ నేలితి బంధమా 

కంటి మిదివో వేంకటగిరిపై మా _ 


వెంజరాక తెగి విడువ(6గదో ॥। పాయ ॥ 208 
సొమంతం 
కటకటా యిటుచేనె€ గర్మబాధ 
యెటువంటివారికిని నెడయ దీబాధ ॥ పల్లవి ॥ 


దినదినము( (బాణులకు దీపనముచే బాధ 
తనుపోషణ ములు కందర్పబాధ 
మనసుశాంతికి సదా మమకారములబాధ 
తనివోనికోర్కులకు దైవగతిబాధ రాధ కొట ॥ 


వెడయాసచూపులకు వేడుకలచే బాధ 
కడువేడ్క-లకు వియోగములబాధ 
తొ”ొడవెనయెటబుకలకు దురిత బుద్దుల బాధ 
జడియు(బరచింతలకు సంసారబాద కట ॥ 


అరిది నిశ్చయమతికి ననుమానములబాధ 
సరిలేనిజీవులకు జన్మ బాధ 
తిరువేంకటాచలారిపుని గని మని కొలుచు - 
వెరవుచేతనె కాని వీడ దీబాధ కట ౪ 238 


rT D గొప్తతోసకుంని చరా 


| ౧. 'దినదినంబును నుతి దీపుల6ి పూ.ము.పా, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 161 


(శ్రీరాగం 
ముచ్చు(గన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టు 
తెచ్చినసంబళ మెల్త ( దీరుంటో లోతోనె " పల్ల వి॥ 


దప్పముచెడినవానితరుణి కా(గిట( జేరి 
అప్ప టప్పటికి నును రనినయట్టు 
వొప్పయినవారిభ _క్రివాల్రనివానియింటి _ 
కుప్పలై నసంపదలు కుళుంటో లోటోనె [1 ముచ్చు i 


ఆ(కలిచెడినవానిఅన్నము కంచములోన 
వో శిలింపుచు నేల నొలికినట్లు 
తేంకువై నహరిభ_క్రితెరువుగాననివాని వ 
వేంకపుసిరులు కొంపవెళ్లుంటో లోలోనేె i ముచ్చు i 


వొడలువమాసినవాని వొనరు(జుట్టము లెల్ల 
బడిబడినే వుండి పాసినయట్టు 
యెడయక తిరువేంక కేకు దల(చనివాని _ 


అడరుబుద్దులు పగలొ(టో లోలోననె ॥ముచ్చు ॥ 240 
శ్రీరాగం 
ఆంగడి నెవ్వరు నంటకురో యీ. 
దొంగల6గూడినదోహులను ॥ పల్లవి ॥ 


దోసము దోసము తొలరో (శ్రీహరి _ 
దాసానదాసుల దగ్గరక 
ఆసలనొసల హారినెజు(గక చెడి 
వీసరపోయినవెల్డులను ౧ ॥ అంగ ౪, 
౧. * వెట్టులము” కావచ్చు. 


బాల ర! 


Vol 1-[౧]11 


162 (శ్రీ తాళ్ల పాక అన్న మాచార్యుల 
పాపము పాపము పాయరో కర్క పుం. 
దాపపువారము దగ్గరక 
చేపట్టి వేదపు(శ్రీహరికథలు 


యేపొద్దు విననిహీనులము “అంగ॥ 
పంకము పంకము పై కొనిరాకరో 

కొంకు 6గెౌసరులకూళలము 

'వేంకటగిరిపై విభునిపుణ్యకధ 

లంకల విననియన్యులము అంగ 241 


బౌళి_ జం,పెతాళం 


సొగియునా మజియు ముచ్చుకు( బండువెన్నెలలు 
పగవానివలెనె లోవల దాంగుంగాక ॥పల్ల వి॥ 


దక్కుూనా పేదకును తరముగానిధనంబు 
చిక్కి యొవ్వరికై నం జేరుంగాక 
వెక్కసంటబె. నగోవిందుని(దల(పుబుద్ది 
తకి నపరుల కెల్ల 6 దల6 పేల కలుగు ॥సొగి ॥ 


అరగునా దుర్చలున కరుదై నయన్నంబు 
౧ కురుచబుద్దులను నరమిగొను(గాక 
తొరలునా హరివినుతి దుష్టునకు నది నోర 
దొరలెనా యతనినే దూషించు6గాక ॥ సౌగి॥ 


చెల్లునా యమృతంబు సేవించ నధమునకు 
బాల నని నేలపై నొలుకు (గాక 
వెల్లి గొనుమందునకు వేంక మేళుస్కరణ 
చల్లనౌనా మనసు శరియించు6గాక ; సాగి! 242 


౧. 'కరుచ బుద్ధులను" పూము.పా యతిభంగముకాటోలు. 


అధ్యాత్మ సంకీర్తనలు 


40 రేకు సామంతం 
నిగమనిగమాంతవర్జి తమనోహారరూప 
నగరాజధరు(డ శ్రీనారాయణా 


దీపించువై రాగ్యదివ్యసౌఖ్యం బియ్య - 
నోపకకదా నన్ను నొడ(బరపుచు 
పెపైనె సంసారబంధములం. గస్తేవు 


నావలుకు చెలు వా నారాయకా 


చీకౌకుపడిననాచి త్రశాంతము నేయ. 
లేకకా నీవు బహులీల నన్ను 
కాకుసేనెదవు బహుకర్మముల( బడువారు 
నాకొల6దివారలా నారాయణా 


వివిధనిరృంధముల వెడలఇదోయక నన్ను 
భవసాగరముల౯ దడ(బక౭ జేతురా 
దివిజేందవంద్య (శ్రి తిరు వేంకటా [దీళ 
నవనీత చోర (శ్రీనారాయణా 


కాంటోది 


తెల్లవారనియ్యరో తెరువు యో. 
పల్ల దపుదొంగలెల్ల ( కారాడు తెరువు 


దొంతరపూవులతో6ట తూరుపుఓదెరువు 
చింతపూవుందేనెలచెమ్మ తెరువు 
సంతులేనిసతియింటి చాయ తెరువు 
యింతలోనె చలింబడి యెండగా€కే తెరువు 


1603 


1 పల్లవి కి 


1 నిగ | 


నిగ || 


నిగ ॥1 240 


॥పలవి॥ 
a) 


తల 1 
చా 


164 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పాముపుట్టగొంటిమీ(దిపడుమటి తెరువు 
చీమకదొంతరలోనిచిన్న తెరువు 
గాములుగా చుకయుం దడే గాలి తెరువు 
యేమిటా నెక్క_డవుత ఎరగని తెరువు i తెల్ల | 


అన్ని దిక్కు._లును( దానేయైవున్న తెరువు 
పన్నీటికాలువలబాటతెరువు 
కన్నుల వేంకటపతి. గన్న తెరువు 
మిన్నునేల(గూడినమీ6ది తెరువు [| తెల్ల 1 24 


(శ్రీకాగిం 
రనమో నారాయణాయ నమః 
సమధికానందాయ సర్వేశ్వరాయ ॥ పల్లవి । 


ధరణీసతీఘన_స్తనశై లవరిరంభ - 
పరిమళ|శమజల(పమడాయ 
సరసిజనివాసినీసరసపణామ ౨ యత. 
చరణాయ తే నమో సకలాత్మకాయ ॥ నమో 


సత్యభామాముఖాంచనపత్రవల్ల్తి కా = 
నిత్యరచన్నకి యానిపుణాయ 
కాత్యాయనీసోతకామాయ తే నమో 
(పత్యకనిజపరబహ్యారూపాయ ॥ నమో. 


దేవతాధిపమకుటదివ్యరత్నాంశు సం. 
భావితామలపాదపంకజాయ 
కె వల్యకామినీకాంతాయ తే నమో 
(శ్రీవేంక టాచల(శ్ర్రీవివా సాయ ॥నమో॥ 24 
౧. ఈపాటలో నమశ్శబ్దముపై కొన్నిసంధులు వింశతై నవి. 
౨. “ధరణిసతి' పూ ము్కుుప్తా 
త, “యత రేకు, ౪. “సకళా' రేకు. పూ. మ, పా 


ఆధ్యాత్మ సంకీర. నలు 


సామంతం 


పాపినై ననాపాల( గలిగి తోవ 
చూపుమన్న నెందు జూపరు 


ధృతిదూలి జగమెల్లం దిరిగి వేసరితి 
యితరాలయముల కేంగియేగి వేసరితి 
గతిమాలి పరులపె6 గనలి వేసరితి 
మతిమాలి కులవిద్య మాని వేనరితి 


విసిగి యాచారంబు విడిచి వేసరితి 
పనచెడి [పియములు పలికి వేసరితి 
కొసరి దవ్యముపై గోరి వేసరితి 
కసుగంది లోలోనె కాగ వేసరితి 


కోవిదులగువారిం గొలిచి వేసరితి 
దై వములందరి( దడవి వేసరితి 
(శ్రీవేంక కేశునినేవ మాని వుట్టి. 
'నేవలన్ని యు నేం జేసి వేసరితి 


(శ్రీరాగం 
సకలశాస్రుజ్ఞానసంపన్ను డట చిత్ర. 
మొకటికినిం జొరదు విధియోగమొ.గాదో 


౧దొరతనంబట కలిమి దోడుగాదబ మంచి. 
తరుణులట మోహమట ౨దెన్యంబట 
విరహమట దారిదద్యవవళకుండొనట చూడ. 
నరయ నిది కర్మఫలమౌొనో కాదో 


౧, “దొరతన౧బటి రేకు, ౨ “దైన్యంబటి రేకు. 


165 


nపాపి॥n 


5 పాపి ॥ 


కపాపి॥n 246 


1 పలవి।। 
మ. 


166 @) తాళ్ల పాక అన్నమాచార్యుల 


రాజపన్మానమట రవణహీనత్వమట 
తెజమట నలువంక.6 ౦దిరిపెంబట 
వాజివాహనములట వాడి లేదట తొంటి. 
పూజఫలమిది వెలితిభోగమౌ౭గాదో 


యిలయెల్ల నేలునట ఇంట లేదట మిగుల 
బరిమిగలదట సదా పరిభవమట 
చెలువలర వేడుకల (శ్రీవేంక పేశ్వరుని 
గొలువ నేరనివెనక(6 గొర6ంతలౌ6ంగాదో 


ముఖారి 
నారిది సంసారంబు సుఖమా యిందరికి 
వరవెఅంగక వగల వేంగేరుగాక 


దేహములు దలంప సుస్టిరములా [ప్రాణులకు _ 
నూహింప లోభ మట్లుండు6గాక 
మోహంబుచే వెనకముండెలు(గలేక తమ 
దేహసుఖములు మరిగి తిరిగేరుగాక 


నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్యరికి 
అలవి నీలుప(గరానియానగాక 
బలువై నవట్టివిభ్రాంతిచే( దగులువడి 
తెలిసియును( దెలియ కిటు తరిగేరుగాక 


నెజయువిభవములెల్ల నిజములా యిందరికి 
కెఅమాలినట్టితమగుణముగాక 
యెొజుకతో.6 దిరువేంక టేకు గెలువంగలేక 
తెఅంగుమాలినబుద్ది( దిరిగేరుగార 


౧. “తిరిపెంబటి రేకు. 


11 సర్‌ 4 


సక ॥ 247 


॥ పలవి।॥ 
లా 


1 సారి ॥ 


1సారి॥ 


1సారి॥ 248 


అధ్యాత్మ సంకీర్తనలు 


41 రేకు ఆహిరి 
కాక మరి యింతేల కలుగు దమకేతమకు 
చేకొన్న కోరికలు చేరునందా(కా 


దొరతనములన్ని (యును దొరసినందా కా 
నెరతనములన్ని యును నెరపినందా (కొ 
గరగరికలన్ని యును కలసినందా కా 
పిరసంబులన్ని యును విసుగునందా€కా 


యెడమాటలన్నియును యెనసినందా(కా 
అడియాసకోరికలు అదుకునందా(కా 
జడిగొన్నగుక్కి-ళ్లు చవిగొన్నయండా(క 
వొడ లోముటలు మోహ ముడుగునందా (కా 


యీ వెల్త దమయాత్మ యిచ్చగించినదా(€క 
(శ్రీవేంక పేళుకృప చేరునందా(క 
లోవెలుతులన్నియును లో(గొన్నయందా(క 
వేవేగ బంధములు వీడునందా(కా 


వరాళి 
ఏమిసేయువార మి6కను 
ఆమని చేలవచ్చలాయ (బదుకు 


దీపనమనియెడితీరనీయాస 
రేపుమాపు. బెడ రేంచంగా 
తోపునేయ(గరాక దురితపుతరవుల. 
కాపదలకు లోనాయ (బదుకు 


16/ 


11 పలవి॥। 
యు. 


1 కౌర్‌ | 


౧ కొర ;। 


॥। కాక ॥ 249 


"మలది॥ 
ae) 


nఎ౨మి॥ 


168 శీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేడుక నెడి పెద్దవిడువనితరవు 
వోడ కెపుడు వొద్దనుండ6గా 
జోడు విడువరాక చులుక6దనంబునం 
కాడి కలకు లోనాయ (బదుకు 


మమకారమనియెడిమాయతరవు 
తిమిర మెక్కి.ంచుక తియ్య6గా 
విమలమూరితియైనవేంకటగెరిపతి 
అమర? జేరక ౧యరవాయ (బదుకు 


ముఖారి 
కడునడుసు చొరనేల కౌళ్లు గడుగంగనేల 
కడలేనిజన్మసాగర మీందనేల 


దురితంబునకునెల్లదొడవు మమకారంబణు__ 
లరిదిమమతలకు6 దొడ వడియాసలు 
గురుతయినయాసలకు( గోరికలు జీవనము 
పరగ నిన్నిటికి లంపటమె కారణము 


తుదలేనిలంపటము దుఃఖ హేతువు దుఃఖ. 
ముదుటయినతాపమున కుండ జోటు 
పదిలమగుతాపంబు [(వాణసలకటము ల్రీ_ 
మదముసెంపునకు€ దనమనసు కారణము 


వెలయ దనమనసునకు వేంకటేశుడు గర్త 
బలిసి యాతని(దల(చువనికి* దాః గర్త 
తలకొన్న్నతల6పు లివి ద వమానుషముగా( 
దలచి యాత్మేశ్వరుని. దల(పంగ వలదా 


౧. “యెరవు నకు వ్యావహారికరూపము కావచ్చు. 


॥ ఎమి | 


1 ఏమి ॥ 250 


“పల వి॥ 
లా 


| కరడు | 


కరడు॥ 


గకడు॥ 251 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


(శ్రీరాగం 
ఇతరులకు నిను నజణ6ంగందరమా 
సతతసత్య(వతులు సంపూర్ణ మోహావిర... 
పాతు లెము(గుదురు నిను నీందిరారమకాకా 


నారీకటాకపటునారాచభయరహిత_ 
శూరు లెలు(గుదురు ని్‌ను€ జూచేటిచూపు 
ఘోరసంసారసంకులపరిచ్చేదులగు- 
ధీరు లెలుగుదురు సీదివ్యవ్మిగహము 


రాగభో గవిదూరరంజితాత్ములు మహో. 
కాగు లెరుగుదురు నిను. (బణుతించువిధము 
ఆగమో _క్ర్తపకారాధిగమ్యులు మహా. 
యోగు లెలు(గుదురు సీవుండేటివునికి 


పరమభాగవతపదపద్మ సేవానిజా_ 
భరణు లెలు(గుదురు నీపలికేటిపలు ౫ 
పరగునిత్యానందపరి పూర్ణ మానస -_ 
స్పిరు లెలు(గుదురు నిను. దిరువేంకపేశ 


శంకరాభరణం 
ఎయంగుదు రించరు సనెతింగినెట౭గరు 
హారి దానే నిజపరమాతుమని 


నలినాసను(6 ఉఖజు6గు నారదు6 ఉఆలు(€గు 
కొల6ది శివు6 డఉఖజు(గు గూహుల ఉఆయు6ణగు 
యిల గపిలు6€ డెజు6గు నింతా మను వెలుగు 
తలప విష్తుండే వరతత్యమని 


169 


(ఇత 4 


1 ఇత 1 


ఇల ॥ 252 


" పల్లవి ॥ 


1 ల౨ఎరు ౧ 


170 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బెరసి ౧పహ్లాదుండు భీమ్మ౭డు జనకుడు 
గురుతుగ బలియు ళశుకు(డు. గాలు6డు 
వరుస నెజణు6గుదురు వడి రహస్యముగ 
హరి యిత(డే పరమాత్ము(డని 


తెలియదగిన దిది తెలియరాని దిది 
తెలిసినాను మది6 దెలియ దిది 
యిల నిందరు( దెలిసి రిదే పరమమని 
కలవెల్ల ౬ దెలిపె వేంకటరాయండు 


దేవగాంధారి 
లేదు (బహ్మావిద్యామహాసుఖము తమ_ 
కీడు తమకర్మ మేమి నేయ6గవచ్చు 
నానావిధుల( టొరలి నరుండు డానై వివిధ- 
మైనకర్మములే అనుభవించి 
లేనిలంపటములకు లోనై దురితా- 
ఛనులై (క్రమ్మరం దిరిగిపోవుపేకాని 


పరగ నిన్నిట6 బొడమి (బాహ్మణు(డై 
సరిలేనివేదళాస్త్రములు చదివి 
అరుదయినకాంకచే నతిపాపపరులై 
వెరవున( బొడ వెక్కి విరుగంణబడు కేకాని 


చేరనిపదార్థ ములే చేరంగోరుటగాన 
చేరువనే యా మెలు సిద్దింపదు 
ధీరులై తమలోన( దిరువేంక పేశ్వరువి. 
గోరి యిటు భజియింప6గూడు కన్న 6డుగాన 


౧. “ప్రంహాదు(డు” రేకు, 


1 ఎరు॥ 


1 ఎరు ॥ 253 


1 పలవి ।॥ 
ఉను. 


॥ లేదు ॥ 


॥ లేదు॥ 


॥ లేదు ॥ 254 


అధ్యాత్మ సంకీర నలు 


42 రేకు లలిత 
సీవేకా చెప్పంజూప నీవె సీవెకా 
(శ్రీ విభుప్రతినిధివి నేన మొదలారి 


సీవేకా క్టెదుర నిలుచుండి హరివద్ద 
దేవతల. గనిపించే దేవుండవు 
యేవంక విచ్చేసినాను యిందిరాం౧పతికి నిజ__ 
నసేవకు(ండవు సీవెకా నసేనమొదలారి 


పసిడి బద్దలవారు పదిగోట్లు గొలువ 
'దెసల6 బంపులువంపేదీరుడవు 
వసముగా ముజగాలవారి ౨ నిందరిని నీ_ 
సిసువుల (గా నేలిన నేన మొదలారి 


దొరలై నయసురుల తుత్తుమురునేసి జగ- 
మిరవుగా నేలితి వేకరాజ్యమె 
పరగుస్తూతవతీపతివై వేంకటవిభు-_ 
సిరులపెన్నిధి నీవే సేనమొదలారి 


మాడి 
బాలులతో వీథయలలో€ బారాచువా(డు 
కోలలెతు క వుటు గొటీ౭జుండీ 
అటి! ap) ఠం 


నారికడపువక్క_లు నానినసనగలు 
చారపపస్వు6 దేనెలు చక్కెరలును 
పేరిననేతులు నానవియ్యాలు నుట్ల నవే 
చేరి యళోదబిడ్డకు: జెప్పేరుసుండీ 


అవర రాలా కారాక భారతా. 


౧, “సతికి'రేకు. ౨ *నిందతినిని పూముపా. 


171 


1పలవిః।। 
na’ 


[1 ప క్‌ 


/నీప ॥ 


॥ పలవి ॥ 
cn 


Hirer i 


1/2 (శ్రీతాళ్ళపాక ఆన్నమాచార్యుల 


చక్కిలాలు నడుకులు ౧ సనిగెపప్పులును 
చక్కి_నమె తనితూ(టచెజకులునె 
పెక్కు_వగా నుట్లలో బిందెల నించిన వవే 
చక్క_నెళోదబిడ్డకుం జామేరుసుండీ ః బాలు ॥ 


నువ్వులు. జిటిబెల్లాలు నున్ననిచిమ్మిలులు 
నువ్వుటిడియును. జిన్నినురుగులును 
౨ యెవ్వారు వేంకటపతి కెయిగించ నారగించి 


కివ్వకివ్వ నవ్వ నణకించీజుండీ ॥ బాలు ॥256 
కన్న్నడగాళ 
= పుండు జీవుల కెల్ల 6 బుట్టక మానదు 
పుండు మాన మందువోయ€6గదయ్య ॥ పల్లవి ॥ 


నెత్తురు నెమ్ములు నిండినపుంటికి 
తిత్తిలో సోదించనేరా 
నితెమూ వేనీళ్ల గడిగినాను 


మత్తిలి వుబ్బు మాన దెలయ్యా ॥ పుంపు ॥ 


చల్ల (గూడు వెట్టి చల్ల (గా । పొత్తు. 
అల బెటి దిగియించ౭గాను 
ఛా లు 
కల్లగాదు చీము గారు తొమ్మిదిగండ్ర 
కుల లా6 జొల( బుటింగదయ్యా * పుండు ॥ 
దా రు 


ఆదినుండి పాక మైనది | యెవ్వ- 
రేడిరో మొక మేరుపడదు 
ఆదరించి వేంకటాధిప సీ వింక 
సోదించి మానంజూడంగదయ్యా ౫ పుండు ॥ 257 


ర. “సనిగలుి యతిస్థానములో నుండుట గమనింపవ లెను. 
౨ “యెవ్వరు పూ.ముపా, ౩. ఈపాటలో పూ.ము,పా. న “ప్రగహ”చిహ్నోలు లేవు. 


ఆధ్యాత్మ నంకీ ర్తనలు 170 


సాముంతం 
భావమున( బరబహ్మ్మ మిదె 
కెవసమై మాకడ చూడకా i పల్లవి i 
నీలమేఘ ముపనిషదర్హం బదె 
పాలుదొంగిలెడిబాలులలో 
చాలు నదియ మాజన్మరోగముల_ 
చీల దివియ మము జెల(గించకా ౪? భావ ॥ 


తనియనివేదాంతరహన్యం బదె 
వొనర గోపికలవుట పె 
పనుపడి సకలా పజ్తాలంబుల. 
పనలు దీర్చ మము. బాలించకా 1 భావ ॥ 


భయములేనిపెను(బరమపదం బధదె 
జయమగువేంక టశెలముపె 
పయిపడుదురితపు(బౌొ(జుల నుక్కు_న 
లయముసేయ మము లాలించజా 1 భావ ॥ 258 


సామంతం 


నగధర నందగోప నరసింహా వో_ 
౧నగజవరద (శ్రీ౨నారసింహా ॥ పల్లవి ॥ 


నరసింవా పరంజోతి నరసింహా వీర_ 
నరసింహా లక్ష్మీనారఫింహా 
నరసఖ బపహాముఖ నారసింహా వో. 
నరకాంశక జేజే నారసింహా ౪ నగ ॥ 
"సె. వగజవరద = గజవరద.  “మతంగడోగనోనాగ ఆమ నతయువలోని. 
“నాగి శబ్బవ్యుత్చుత్యర్హము గా “నగణ'” శబ పయోగము,. ౨, “నరసింహ” ;'నారసింహ్వా 
ఇత్యాదిగా రేకులలో. 


174 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నమో ౧నమో పుండరీకనారసింహ వో_ 
నమితసురాసురనా రసింహో 
నమకచమకహిత నారసింహా వో_ 
నముచిసూదననంద్య నారసింహో ॥ నగ ॥ 


నవరసాలంకార నారసింహా వో. 
నవనీత చోర (శ్రీనారసి ౨హా 
నవగుణికేంకటనారసింహో వో. 


నవమూ ర్తి మండెమునారిసింహో “నగ ॥ 259 
పాడి 
కడ గనుకే సౌఖ్యముగాక యో 
తడతాంకుల నెందరు చనరిటా 1 పల వి॥ 
ae) aa) 


నిలిచినదొక చే నిజమని తెలిసిన. 
తెలివే ఘన మింతియకాకా 
కలకాలము చీకటి దవ్వుకొనెడి.. 
వలల(భమల నెవ్వరు ee రిట్లా 1 రడ 9 


పరహిత మిదియే పరమని తెలిసిన _ 
పరిపక్వ మె సంపదగాకా 
దురితవిధుల గొందుల నందుల బడి 
ధరలోపల నెందరు చనరిట్లా గ కడ ॥ 


ఘను దీతిరువేంకటపతియని కని 
కొనకెక్కట తేకువగాకా 
పనిమారినయీపసలులంపటముల 
తనువు వేంచు పెంతటిపని యిట్లా 15కడ ౫ 260 


౧. “నమో పుండరీక” ఇది వ్యావహారిక సంధి 


ఆధ్యాత్మ సంకీ ర్త నలు 


45 రేకు ధన్నాసి 


ఆదిమునులసిద్దాంజనము 
యేదెనల జూచిన నిదివో వీడే 


నగిననెలవి( బడు నాలుగుజగములు 
మొగమున( జూపి మోహనము 
నిగిడి యశోదకు నిధానంబై 
పొగడొందీ గృహమున నిదె వీండే 


కను దెరచిన నలుగడ నమృతము అటు 
అనువున( గురిసీ నపారము 
వనితలు నందట(వజమున€౬ జెలంగయగ 
మనికికి నిరవై మలసీ వీడే 


పరమునకును దా. బరమె సాలసినం 
పరిపూర్ణ పరాత్సరు(డు 
సరుస రుక్మిణికి సత్యభామకును 
వరుండగు వేంకటవరదుండు వండే 


సామంతం 


నారాయణ నీనామము బుద్ది( 
జేరినా(. జాలు సిరు లేమిబాంతి 


నను పై న(శ్రీవిష్ణ్టునామము | సరు 
కొనంగానే తేకువమీరయగా 
ఘనమైనపుణ్యాలు గలుగంగాః: తమ. 
కనయము(౬ బర మది యేమిబాంతి 


175 


"పలి 
ea) 


1 ఆది ౫ 


1 ఆది ॥ 


1 ఆది ॥ 261 


1(పలఅవి।। 
ae) 


నరో 


176 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నలువై న(శ్రీహరినామము మతి(= 
దల6౭చిననా బంధము లూడ+6గా 
యెలమి దీని. బరియించినా! యీ. 
కలుషములేల కలుగు నెవ్వరికి 


చేంకటపతినామవిభవము కర్మ. 
పంకములెల్ల (6 బరిమార్చ€6గా 
బింకమె తల(పెడి(పియులకు । యెందు. 
నింక నీసుఖ మిది యేమి[బా(తి 


ఆహారి 
మోహము విడుచుకే మోక్ష మది 
దేహ మెబు(గుకే తెలివీ నదే 


ననిచినత నజన్మ ము. గర్భము దన-_ 
పనియు నెజుంగు కే పరమ మది 
తనకు విధినిషేధములు.( బుణ్యముల. 
ఘనత యెటబు(గుకే కలిమి యది 


తటీ(దణి( (బేమపుత ల్లిదండ్రులను 
యెజు6గనిదే కులతహొన తది 
చటుల బొరలి యాచారధర్మములు 
మజచినదే తనమలిన మది 


కమ్మర(గమ్మరం గామభోగములు 
నమ్మి తిరుగు పే నరక మది 
నెమ్మది వేంకటనిలయునిదాసుల- 
సొమ్మయి నిలుచుట సుకృత మది 


జ నిరా 4! 


1నారా॥ 262 


1 పలి ॥ 
మిని, 


।; మోహా ॥ 


౪ మోహా ॥ 


॥ మోహ ॥। 2860 


అధ్యాత్మ సంకీర్తనలు 


ముఖాది 
(శ్రీశోఒయం సుసిదోషయం 
థ 
కౌశికముఖరతకో2౬యం 


నిగమనిధినిర్మతో౬ఒయం 
జగన్కోహనసతీపతి౧_ 
విగతభయో౬యం విజయసఖథఖోఒయం 
భృగుమునినా సం(ప్రీతోఒయం 


సకలపతి శృాశ్వతోఒయం 
శకముఖమునిజననులభోఒయం 
(పకటబహళశోభనాధికోఒయం 
౨వికచరుక్కిణీ వీత ఆకో=_యం 


సరసోఒయం పరిసర[పియో=౬యం 
తిరువేంకటాధిపోఒయం 
చికంతనోఒయం చిదాత్మకోఒయం 
శరణాగతవత్పలోఒయం 


శుదవసంతం 
క్‌ం ౩ కరిష్యామి కిం కరోమి బహళ 
శంకాసమాధానజాడ్యం వవహామి 


నారాయణం జగన్నాధం (తిలోశై క_ 
పారాయణం భ_క్తపావనం 
దూరీకరోమ్యవాం *దురిశదూరేణ సం-_ 
సారసాగరమగ్నచంచలత్వేన 





న. a న ల ఈ 


రేకు. ౪, “దురిత ల క్వేన్‌ ఈభాగమున కర్ణము విచార్యము. 


ఇ ౨ ౩3% 


Vol 11-౧12 


౧. “పతిః” కావచ్చు. ౨ ఆర్హస మాసములు విచార్యములు 


177 


॥పలఅవి॥ 
మ్‌. 


॥ శ్రీల ॥ 


॥ శ్రీళో ॥ 


i (శ్రీకో n 264 


"పల వి॥ 
na) 


1 కింక ॥ 


తె. “క రుష్యామి” 


178 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ._._ 
వరదం శరణా గతవత్సలం 
పరమవురుషం కృపాభరణం న భజామి 
మరణభవదేహాఖిమానం వహామి ॥ కీంక ౪ 265 


శ్రీరాగం 


ఆపన్నులపాలి'దై వ మాత౭డే ౧గతిం దక్కు 
యేేపొద్దును భజియించంగ నితరుండు మరి ౨కల(డా ॥పల్ల వి ॥ 


నిరుపాధికనిజబంధు(6డు నిరతిశయానందు(6డు 
కరివరదు€ డిత౭డేకాక ఘను డధికుండు గలడా 11 ఆప 


సంతతగుణసంపన్ను (డు సాధులకు( (బసన్ను (డు 
అంతర్యా మిత6డేకాక అధికుండు మరి కలండా 1 ఆప || 


పరమాత్కు6డు పరవమపురుముండు పరికింప6గం6 గృపాలుండు 
తిరు వేంకటవిభుడేకాక దేవుడు మరి కల(డా ॥$ ఆప ॥ 266 


కురంబి.-. అటతాళం 


3మందరధర మధుసూదన 
నందగోపనందనా tt పల్లవి [| 


నరసింహా గోవింద నవనీతానంద 
హరిముకుంద నయనారవింద 
కరివరద గరుడగమనరూప 
గురుచాపా యదుకులదీపా ; మంద । 





౧. *మతిదక్కి రేకు, *గతిదక్క* ఉండవచ్చు. 
౨. కలీ అవియే అంతటా పూ.ము పా, 
౩. ఇది (హస్వదీర్ధాంతమైనతెలుగు సంబోధనములతో కూడినది. 


అధ్యాత్మ సంకీర్తనలు 179 


భవదూర భయహర పరిపూర్ణామృత 

భవనపాలన సురపాలన 

భువనభూషణ పరపుకుష పురాతన 

నవభోగా కరుణాయోగా [మంద ॥ 
పంకజాసననుత భవ్యనిర్మలపాద- 

పంకజ పరమ పరాత్పర 

వేంకటశె లనివేశ శు... 


భంకరా కేమంకరా 1 మంద ॥ 2867 
44 రేకు అలిత 
ఈ దేహవికారమునకు నేదియు6 గడపల గానము 
మోదమెరంగనిమోహము ముందర గననీదు i పల్లవి ॥ 


నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు 
సత్యాలాపవిచారము జరగదు లోభికిని 
హత్యావిరహితకర్యము అంటదు [కూరాత్క్మునకును 
ప్రత్యకంబగుపాపము పాయదు కష్టనకు ॥ ఈదే ॥ 


సతతానందవికాసము సంధించదు తామసునకు 
గరకల్మషభావము దొరకదు ప్యసనికిని 
జితకాము(డు డా నవృటకు సిద్దింపదు దుష్క్లర్మెకి 
అతులిత గంభీరగుణం బలవడ దధమునకు ॥ ఈదే ॥ 


(శ్రీ వేంకటగిరివల్ల భు నేవాతత్పరభావము-_ 
౧ దోవ మహాలంపటులకు తోంపదు తలంపునకు 
దేవో త్రము(డగునీతనిదివ్యామృతమగునామము 
'సేవింప6గ నితరులకును చిత్తం టొడ[బడదు ॥ఈదే॥ 263 


౧. దోవ==తత్ప్సర మార్గము అని అర్ధము కావచ్చు. 


180 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


(శ్రీరాగం 
౧నమో నారాయణాయ 
నారాయణాయ సగుణబ్రహ్మణే సర్వ- 
పారాయణాయ శోభనమూర్తయే నమో ॥ పల్లవి ॥ 
నిత్యాయ విబుధసంస్తు త్యాయ నిత్యాధి- 
పత్యాయ మునిగణ౨ప్రత్యయాయ. 
సత్యాయ (ప్రత్యశ్రాయ ౩ సన్యానససాం. 


గత్యాయ జగదవనకృత్యాయ తే నమో నమో ॥ 
అక్ర మోద్దత బాహువిక్రమాతిక్రాంత_ 

శుక్రశిష్మోన్యూలనక్రమాయ 

శ క్రాది గీర్వాణవక్రభయభం గని. 

ర్య(కాయ నిహతారిచకాయ కే నమో *నమో ॥ 


అతరాయాతినిర పేశ్తాయ పృండరీ_ 
కౌశాయ (శ్రీవత్సలక్షణాయ 
అక్షీణవిజ్ఞానదకయోగీంద్రసం_ 
రకొనుకంపాకటాక్షొయ తే నమో (నమో ॥ 


కరిరాజవరదాయ కౌస్తు భాభరణాయ 
మురవై రిణే జగన్మోహనాయ 
తరుణేందుకోటీరతరుణీ* మన స్తోత్ర 
పరితోషచితాయ పరమాయ తే నమో ॥ నమో ॥ 


౧. చరణుంతములందు అంతటా ॥నారా॥ అనియే పూ,.ము,ప్కా వల్లవ్మిపారంభము 
“నమో. పాటకడపట “నారాయణాయ” వదము పూ,ము,పా,లో లేదు, పల్లవిలో “మి 
(పాస లేదు. “నారాయణాయ నమో కు బదుల్టు*న మో నారాయణాయ” వడిన దేమో? రేకు 
ననుసరించి చరణాంతముల౦దు “నమో” గు ర్రించితిని, పల్లఏమొదటితునుక పొటకడవట 
అనూచ్చారితమైనట్లు ఉన్నది. ౨. “_్రత్యాయా” రేకు, ౩. “సన్మాననం। గత్యాయి 
రేకు. ౪. “మనస్తోఎత్రి రేకు, 


ఆధ్యాత్మ సంకీర నలు 


పాత్రదానోత్సవపథిత వేంకటరాయం 
ధాతీశకామితార్శపదాయ 
గోతభిన్మణిరుచిరగాత్రాయ రవిచం(ద. 


181 


నేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో నారాయణాయ॥నమో॥ 269 


కన్నడ గళ 


నీమహ తంబు లోనికి. వెలుపలికి. గప్పి 
కామింవ నిట్టిదని కానరా దటుగాన 


నిండి యిన్నిటిలోన నీవు గలవని (భాంతి 
నుండుదువుగాని నీ వొకటియును.6 గావు 
దండిగలగిరి (పతిధ్వని దోచు(గాని యది 
కొండలోపల లేదు కొండయును. గాదు 

బలసి యిన్ని టిలతోపలను( జై తన్యమె 
మెల(గుదువుగాని యేమిటి నీవు లేవు 
పలుదెర గులై నదర్పణమునం దొక నీడ 
వొలయు6గా కందు దలపోయ నది లేదు 


వుడుగ కన్నిటిలోన నుండుటయు లేదు నీ. 
వుడివోయి యం దుండకుండుటయు లేదు 
చెడనితేజముగాన (శ్రీవేంక కేశ నీ_ 
పొడవు పరిపూర్ణ మై పొలుపొందుంగాన 


మాళవి 
ఆది నాయపరాధ మిది నాయపరాధ. 
మదియు నిదియు నాయపరాధము 
నెరయ రూపములెల్ల సీరూప మేకా_ 
నరయనియది నాయపరాధము 
పరిపూర్ణుండగునిన్ను6 బరిచ్చిన్నుని(గా- 
నరయుట యది నాయపరాధము 


౧. ఇది సంబోధ నమా? 


॥ సీమ ॥ 


" నీమ ॥ 


॥ నీమ ॥& 270 


॥। పలవి ॥ 
ae) 


n అది ॥ 





182 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జీవాత్మునింగా6 జింతింప6 దలంచుట 
యావంక నది నాయపరాధము 
సేవించి నిను నాత్మ. జింతింపకుండుట 
ఆవల నిది నాయపరాధము 1 అది ॥। 


యీడెరంగక వేంకచేకుండ నిను గొపి. 
యాడుట యది నాయపరాధము 
యేడ6 జూచిన నాయెదుర నుండగ నిన్ను. 


నాడనీడ వెదకు టపరాధము "అది ॥ 271 
కన్న డగౌళ 
సతతవిరక్తు (డు సంసారి గాడు 
రతిసమ్మదు6డు విరకు(డు నిత(డె "పలవి॥ 
pan. aa) 


నిత్యు(డె నవాండు నిథఖిలలోక ముల. 

(దత్యకవిభవసంపన్ను (డు గాడు 

నిత్యుండు నిత6డే నిరుపమాను(డై న... 

(ప్రత్యక్షవిభవసంపన్ను€ డిత6డె 1 సత ॥॥ 
యోగియెనవా(డు వానర నేకాలము 

భోగియె భోగిపె థోగింపలేండు 

యోగియు నితండే వుడుగక భోగిపై 

౧ ఖోగించునటువంటిపురుషుండు నిత౭డె ॥ సత ॥ 


దేవుడై నవాండుం 'దెలుప లోకముల 
'దేవతారాధ్యు.డై దిపింపలేండు 
దేవుడు నత౭డే దివిజవంద్యు.౬డై న- 
(శ్రీ వేంకటగిరి దేవుం డత ౯ “సత ౪ 272 





౧. 'భోగించి” రేకు. 


అధ్యాత్మ సంకీర్తనలు 188 


45 రేకు వరాళి 
ఎచ్చోటి కేంగిన యెప్పుడూ. దమ్షలోని. 
మచ్చిక పెను6దెవులు మానకపోయె ॥ పల్లవి ॥ 
పాయపుసతులగుబ్బల పెదపొట్లాల 
కాయము వడి నొతి కాంచంగను 
రాయిడిచే ఘనమాయంగాని లోని. 
మాయపుృపెను6దెవులు మానకపోయె 11 ఎచ్చో [| 


అతివల మోహ పుటధరామృతములు 
యితవుగ నోరి కందియ్య6గను 
ఆతిమోహమే ఘనమాయఈ.గాని లోని. 
మతకరిపెను(దెవులు మానకపోయె Wu ఎచ్చో it 


తరుణుల మేనిమె త్తనిపరపులమీ (ద. 
నిరవుగ నిటు సుఖియించ(6గను 
తిరువేంకటాచలాధీళశుక్కపచేంగాని 
మరుచేతిపెను. దెవులు మానక పోయె 11 ఎచ్చోో 1 278 


మలహారి 
పండియు(6 బండదు చిత్తము పదిభవ మెడయదు కౌంక్షల 
యెండలనే కా౭గితి మి(క నేలాగోకాని ॥ పల్లవి ॥ 


పదిగోట్రుజన్మంబుల బాయనికర్మ పుంబాట్లు 
వదలక వొకం నిమిషములో వడి.6 దీరుచు నితండు 
చెదరనినిజదాసులకును (శ్రీహరి, మా కిపు డంతక ౨ 
హృదయము నిలువదు 3చంచల మేలాగోకాని "పండి ॥ 


౧. విషయములో” పూ,ముపా ౨. అంతక =అంతవరకు కావచ్చు. 
౩, “చెంచెలి రేకు. 


184 శ్రీ తాళ్ల పాక ఆన్న మాచార్యుల 


౧కకూపపుబహునరకంబుల కోట్లసంఖ్యల. బొరలేటి= 
పాపము లొకనిమిషములో. బాపంగంగలం డితండు 
కాపాడంగ6 దలచినశియీకమలాపతి, నే మీతని_ 
యేపున6 గని మనలే మి6క నేలాగోకాని ॥ పండి ॥ 
జడిగొని యెన్న్నండు బాయనిసంసారపుబంధంబుల 


విడుమని వొకనిమిషములో విడిపించును యితడు 
కడుంగొలిచినవారికి వేంకటపతి, నే మీతని._ 


నెడయక కొలువ౭గలేమి(క నేలాగోకాని 1 పండి ః 274 
వరాళి 
వాడలవాడలవెంట వాడివో వాడివో 
వీడనుండి చీరలమ్మే నేత బేహారి ut పల్లవి i 
పంచభూతముల నెడిపలువన్నె నూలు 


చంచలపుగంజి వోసి చరిసేసి 
కొంచెపుకండెలనూలిగుణముల నేసి 
మంచిమంచిచీరల మ్మే మారుబేహాోరి 1 వాడ ॥ 


మటవమాయముల€౬ దనమగువ పసి6డినీరు 
చిటిపొటియలుకల. బిలికించ6గా 
కుటిలంపు(జే(తలు కుచ్చులుగా. గట్టి 
పటవాళిచీరల మ్మేబలుబేవోరి 1 వొడ ॥ 


మచ్చికకర్మమనేటిమెలసంతలలోన 
వెచ్చపుకర్మధనము వెలువచేసి 
పచ్చడాలుగా( గుటి బలువేంకటపతి 
ఇచ్చ కొొల(దుల నమ్మేఇంటిబేహారి వాడ ॥ 275 


౧. “ఐబహునరకకూపంబులకోట్లు ఆనుట వపహపాజము, ఈ వింతసమాసములు 
ఈ వాజ్యుయమున గలపు. ౨. “యాకమలాి పూము,పా. ౩. “డెవో” పూ.ము,పా. 
“వాడు -[- ఇగో”కు వ్యావహారికము. ఇట్టివి ఈ వాజ్మ్యయమున గలవు. చూః 279 పాట. 
౪. ”విలువి పూ.ము.పా. 


అధ్యాత్మ సంకీర్తనలు 185 


సామంతం 
తొక్కనిచోట్లు దొక్కెడిమనసు 
యెక్కడ గతిలే దింకంనో తెరువు * పల్లవి ॥ 
పాపము వాయదు యు య మనసున 
కోసము దీరదు కొంతైనా 
దీపనబాధయు.€ దీర దిన్ని యును 
యేపున6 బెనగొనె నింకనో తెరువు ॥ తొక్క ॥ 


౨యెన్వనమదమును నెడయదు కోరికే 
కొవ్వును నణ6గదు కొంతే నా 
రవ్వగుమమకారము€౬ బెడబాయదు 
యెవ్విధియును లే దింకనో తెరువు ॥ తొక్క ॥ 


వెజఅపును విడువదు వెడమాయల బడి 
కొఅంతయు. దిరదు కొంతే నా 
తె. గొసంగేటి శ్రీతిరువేంకటపతి_ 


నెటజిగినెఅంగలే మికనో తెరువు "తొక్క. ॥ 276 
సాళంగనాట 
ఎట్టివారికి నల్ల నిట్టికర్మములు మొ. 
కయెట్టివారికి నింక నేది తోవయ్య 11 పల్లవి 11 


పాము6జంపినయట్టిపాతక మున. బెద్ద- 
పాముమీ(6ద నీకు6 బవళించవలసే 
కోమలింజంపినకొఅ6త వల్ల నొక్క. - 
*కోనములి నెద బెట్టుకొని యుండవలనె tt ఎట్టి i 
౧. *ఓతెరువీ సంబోధనమా? *తెరువా కావలె. ఇంకనో తెరువు==-ఇంకానా 
మనకు (తోవ? అని కావచ్చు. ౨. “యవ్వని పూ ము.పా. యతిభంగము, “యెడయి 
లోని యకారమునకు గూర్చిరే మో? ౩, యిట్టి” పూ ము.ప్య్మా “మాయట్సి” అనుదానికి 
“మాయెల్సి ' అను వ్యావహారికరూవము ఈ వాజ్కయమున గలదు, ౪, “గోమలి” 
పూ,ము.పా 


186 శీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


బండివితలీచినట్టిపాతక మున. బెద్ద అ 
బండిబోయి(డవై పని సేయవల'నె 
కొండ వెజీకినట్టిగుణమునఈ దిరువముల౧ = 


కొండమీద నీకు. గూచుండవలపే ॥ ఎట్టి ॥ 277 
ముఖారి 
అన్ని చోట్ల. బరమాత్మ సీవు 
యిన్ని రూపుల (భమయింతువుగా 11 పల్లవి [1 


పాలజలనిధి నుండి బదరీవనాన నుండి 
ఆలయమై గయలో. (బయాగ నుండి 
భూలోకనిధివై పురుషో త్తమాన నుండి 
వేలసంఖ్యలరూపై విచ్చేతుగా "అన్ని ॥ 


వుత్తరమధురలో నయోధ్యతోపల నుండి 
స త్తెననంద్భవజాన నుండి 
చిత్తగించి పంచవటి సింహో(ద్రిలోన నుండి 
వత్తుగా లోకములు పావనము నేయంగను ॥ అన్ని ॥ 


కె వల్యమున నుండి కమలజ లోకాన 
మోవం౭ంగ శ్రీరంగమున నుండి 
యావల నావల నుండి యీ వేంకటా(దిపె 


సిపే నీవే వచ్చి నలకొంటిగా 11 అన్ని un 278 
సామంతం 
మాయపుదనుజులమదవై రి కపి__ 
రా యఃడు ౨వీ(డివో రామునిబంటు ॥ పల్లవి ॥ 


౧ శీతిరుమలకొండ'” గూడా “వేంక మేక” ము దయేనే మో ? ౨. “వీండెవోి 
పూముపాొ చూ: 275 పాట. 


ఆధ్యాత్మి సంకీర్తనలు 


పెట్టినజంగయు బంపుమిగుల మొల 
గట్టినకానెయు గర్భమున 
నిట్టనిలిచి పూనినచేత నడిమి _ 
దిట్ట వీ(తువో దేవునిబంటు 


నవ్వుచు అంకానగరపుదనుజుల. 
కా వ్వణ6చినకపికుంజరు (డు 
మువ్వురువేల్పుల మొదలిభూతియగు.. 
రవ్వగు సీతారమణునిబంటు 
పంకజసంభవుపట్టముగట్ల్టను 
వుంకించిన తనవొడయనిచే 
పొంకపుకలశాపురహనుమంతు(డు 
వేంకళాగమణునివేడుకబంటు 


46 రేకు శంకరాభరణం 
పరుసము సోంకియు (బదుకవద్దా 
తిరిగి కర్మము లింక తీదీపులా 


పడిగాలువడియున్న(పాణా చారముల_ 
పడ6ంతుల నధములలఈ బాలించితి 


యిడుమల( బెడ౮బాప నింకనేల తెగి కొంక 
౧గడిచిటిచ్చియు నింక6 గడ మున్నదా 


మితిలేనిధనములు మెరసి కానుకగొని 
అతిపుణ్యు లిందరి నలర్షించితి 


సై 
ధృతిహీనులకు నెల్ల దిక్టు.యి కాతువుగాక 


వతముచెల్తిన నింక వట్లంగట్లా 
మ్‌ (a) లా 


౧. “గడియించి తెచ్చియు' పూ. ము, పా, 


187 


ః మాయ || 


క మాయ ॥ 


॥nమాయ॥ 279 


1 పలవి ॥ 
(oa) 


౪ పరు ॥ 


1 పరు ॥ 


188 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాలించి నావిన్నపమున వేంకటరాయ 
లాలించితివి నే నీలలన(గానా 
యీలాగుననె తోకమింతా. గాతువుగాక 
పాలుదాగినమీ€ద. బె కుడుపులా 


శ్రీరాగం 


భాలనే తానల(ప్రబలవిద్యుల్ల తా... 
కేలీవిహార లక్షీనా రసింహో 


(పళయ మారుత ఘోరభ స్రికా ౧ పూత్కార-_ 
లలితనిశ్వాసడోలారచనయా 
కుల శె లకుంభినీకుముదహితరవిగగన._ 
చలనవిధినిపుణ నిశ్చల నారసింహో 

వివరఘనవదనదుర్విధహస నన్నిష్యూత-_ 
అవదివ్య౨వరుషలా లాఘటనయా 
వీవిధజంతువాతభువనామగ్నీ కరణ 
నవనవ(పియ* గుణార్లవనారసింహా 


దారుణోజ్ఞ్వలధగద్దగితదంష్టారినలవి- 
కారస్ఫులిం గసం గక్రీడయా 
వై రిదానవ ఘోరవంళభస్మీకరణ._ 
కారణ (పకట వేంకటనారసింహో 


కన్నడ గౌళ 


ఇంత నేనెంటో దైవ మింతలోననే అయ్యో 
సంతపాకలంజ( చెచ్చి అణా జేసె 


క నా. 


; పరు ॥ 280 


ఇ పలఅవి ॥ 
ళో 


1భొాల 11 


11 భొల 4 


1 భాల ॥ 281 


it పల్ల వి॥ 


౧. “భూక్కార' రేకు ౨ “పత్న-పురాతన; నూత్న-నూతని శబ్బమ.లవ లోవర్ష-వరుషి 


శబ్ద ములా? ౩. 'మగ్నకరణి పూ,ము,పా, ఆగ్ని శబ్ద మునకు, 'అగ్నిసాత్‌ వరు 
అర్ధము చెప్పుకొని “ఆగ్నీకరణి పయోగించినట్లున్న ది. స గ పె చరణము 


లో ని'భన్మీకరణ' [వయోగముకూడ ఆధారము, ౪. “*“వివిధజంతు 


భాగము ఆంత సుఘటితార్హము కాదు. 


(పయ, వరకుగల- 


అధ్యాత్మ సంకీర్తనలు 189 


పరిగెలేరేటివానిC బట్టపురాజుంగా 
నిరతభోగము లిచ్చి నిలిపినట్లు 
ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు 
ఆరయ నిత డి దెచ్చి యపరంజి( జేసె 1 ఇంత 1 


కుక్క_లఅవండుకతినే కుల హీనునిC దెచ్చి 
వెక్కు_సపు౭ంబా పని గావించినయట్లు 
దిక్కులెజంగలగం గష్టదేహిని నన్ను6 దెచ్చి 
గక్కూన 6 దెలుకపిండి కస్తూరి సస * ఇంత 


చెడుగైనదోమ. దెచ్చి సింహవుంగొదమంగా 
బెడిదంపుబేమతోడం బెంచినయట్లు 
కడునధముని వేంకటపతి నను నిటు 
చిడిపిరాయి దెచ్చి చింతామణి సేసె ॥ ఇంత ॥ 282 


నాట 
మాన డెన్నండు శరీరి దు. 
ర్మానబోధితుండుగాన ¥ పల్లవి 11 


వంచభూతవికారంబులు 
పంచేందియములూ 
పంచమవోపాతకములకును 
పంచివేసినవిగాన ॥ మాన. ॥ 


తె 9గుణ్యవికారంబులు 
తె 9గుణ్య పు దనువులు 
(శ్రీగురుండగు(శ్రీ వేంకటపతి. 
భోగయోగ్య్వములుగాన 1 మానం॥ 288 


190 శ్రీ తాళ్ల ”*క అన్నమాచార్యుల 


(శ్రీరాగం 
ఎన్నిబాధల6 బెట్టి యేంచెవవు నీ వింక నెంతకాలముదా€క6 గర్మమా 
మన్నించుమనుచు నీమఆఅంగు చొచ్చితిమి మా మాటాలకించ వో. 
కర్మమా ॥పల్లవి॥ 


('ప్రతిలేనిదురితములపాలు నేయక నన్ను బాలించ వైతి వోకర్మమా 
తతితోడ నాత్మపరితాపంబుతోడుతను తగులేల నేసి తోకర్మమా 
జితకాములకు6గాని చేతికిని లోనయి చిక్క వేకాలంబు కర్మమా 
మతిహీనులై నట్టిమాకు నొకపరిపాటిమార్గంబు చూస వో 

కర్మమా ॥ ఎన్ని ॥ 


ఆసలనియెడితాళ్ల నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా 
వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నెచెడనీకు వోకర్మమా 

కాసుకును+గొరగానిగతిలేనిపనికింగా కాలూందనీవేల కర్మమా 

౧వోసరించొకమారు వొయ్యనే వొకరీతి నొల్లనని తల౭ంగుమీ 
కర్యమా ॥ ఎన్ని ౪ 


తిరువేంకటాచలాధిపునిమాయలచేత దెస లందిరి గినయట్టికర్మ మా 
హారిదానులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా 
వరుస నేనుగమీందవాని సున్నం బడుగవచ్చునా సీకిట్లం గర్మమా 
పరమపురుషో త్తమునిిభమత (బడి నీవిట్ల బట్టబయలై తిగా 
కర్మమా ॥ఎన్ని ॥ 284 


దేవగాంధారి 
ఇన్ని నేంతలకు నిది యొకే 
కన్నా మాన సిది కానదుగాని i పల్లవి 11 


౧. ఓసరించి-[ఒశ మారు. 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 


పాతికకోట్లు భవనములు భసీ_ 
భూతము సేయగ బొడవొకపే 
శ్రీతరుణీపతిచింత, నిజముగా 
యేతరి చిత్తం బెజంగదుగాని 


మరణభయంబులు మదములు మభినీ_ 
కరణము సేయంగ6గల దొకే 
హారినామామృత, మందుమి(ది రతి 
నిరతము నా కిది నిలువదుగాని 


రుతిలములును దుర్గుణములును. దృుణీ- 
గృుతమ లు నేయంగ గురుతొక పే 
పతియగు వేంకటపతి నేవారతి, 
గతియని మతి గని కానదుగాని 


47 రేకు ముఖాం 
ఏమీ నెఅ6గనినా కెడపుణ్యము 
తామసుండ6జుమ్మీ ముందరనున్నదై వమా 


పాతకపు(జేతులనే పట్టి నిన్ను. బూజించు- 
ఘాతుకుండ నాకు నెక్కడిపుణ్యము 
చేతనము. బోది సేయుచి త్రము నీదేకాన 
రాతిబొమ్మ(ంజుమ్మీ భారము నీది దైవమా 


వూనినయెంగిలినోర నొప్పగునిన్ను€ బొగడు-- 
హీనజంతువునకు నా 'కే(టిపుణ్యము 
తేనెవూసి సీ విట్లాం దిప్పణానే తిరిగేటి- 
మానిబొమ్మ6జుమ్మీ నామతిలోనిదె వమా 


191 


[1 ఇన్ని il 


[8 ఇన్నీ [1 


॥ ఇన్ని ॥ 255 


1; పలపి ఇ 
Yt 


[1 ఏమీ Ui 


॥ ఏమీ ॥ 


192 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జాలింబడీ సంసారజలదిలో ముని౭గేటి. 
కూళండ నా కేంటితేకువపుణ్యము 
పాలువోసిపెంచిననాపాలభివేంక పేళ నే 


౧తోలిబొమ్మంజుమ్మీ కాతువుగాని దైవమా _ ॥ ఏమి ॥ 286 
దేవగాంధారి 
భారమైన వేంపమాను పాలువోసి పెంచినాను 
తీరనిచేందేకాక తియ్యనుండీనా ॥ పల్లవి 11 


పాయందీసి కుక్క_తోంక బద్దలువెట్టి బిగిసి 
చాయ కెంత గటినాను చక్కనుండీనా 
౬ 
కాయపువికార మిది కలకాలము జెప్పినా 
పోయినపోకలేకాక బుద్ది విసీనా 2 భార ॥ 


ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా 
మించినగొడ్డలి నేడు మెత్తనయ్యోనా 
పంచమహావాత కాలబారి(బడ్డచి_త్త మిది 
దంచిదంచిచెప్పినాను తాకి వంగినా ॥ భార ॥ 


కూరిమితో దేలు దెచ్చి కోకలోనబెట్టుకొన్నా 
సారెసారెల గుట్టుగాక చక్క_నుండీనా 
వేరులేనిమహిమలవేంకటవిభునికృప 


ఘోరమెనఆస మేలుకోరసోంకీనా 1 భార ॥ 287 
భూపాళం 
ఆకొాళ మడ్డమా ఆఅవ్వలయు నడ్డమా 
శ్రీకాంతుభజియించు సేవకులకు [1 పల్లవి u 


౧. తోలుబొౌమ్మకావచ్చు, “కోలు” కాపవిభ_క్తికమా ? 


అధ్యాత్మ సంకీర్తనలు 193 


పాతాళ మడ్డ మా బలిమధథనుదాసులకు 
భూతలం బడ్డమా పుణ్యులకును 
'సేతుకై లాసములు చిరభూము లిన్నియును 
పెడత్రోవలట పరమభాగవతులకును 1 ఆకా ॥ 


అమరావతడ్డమా హరిదాసులకు మహా. 

తిమిరంబు లడ్డమా దివ్యులకును 

కమలాసనునితోకం బదియు నడ్తమా 

విమలాత్ములై వెలుంగువిషస్ణుదాసులకు జ ఆకా ॥ 
పరమపద మడ్డమా ౧ బహ్మాండధరు€డ న. 

ధర వేంకకేక్వరునిదాసనులకును 

యిరవై నలోకముల విన్నిటా భోగించి 


వరుసలను విహరించువరవై ష్షవులకు ; ఆకా ॥ 288 
దేవగాంధారి 
ఆదిదేవ పరమాతుమా 
వేదవేదాంత వేద్య నమో నమో tt పసల్హవి॥ 
పరాత్సరా భక్కభవభంజనా 
చరాచరలోకజనక నమో నమో uw ఆది ।। 
గదాధరా వేంకటగిరినిలయా 
సదానంద (ప్రసన్న నమో నమో ॥ ఆది ॥ 289 
భె రవి 
జూ 
హరిం గొలిచియు మరీ నపరములా 
తిరముగ నతనినే కెలియుటగాకా ॥ పల్తవి ॥ 


అపంతాండా పతతి తగా. 





pore mea 








౧. “అహ్మా౦డరరుండై నవేంకటేశ్వరుండ” అను సమాసమధ్యమున “ధరి 
శబ్ద(ప్రయోగము వింత. “ధరలో నివేంక రేక్వరు(డ” అని ముందు సమనించ్చి తరువాత 
*బహ్మోండధరుఃడైని ఆనుభాగముతో సమసింవవలనేమో. చూ; 885 పాట, 


Vol 1-F13 


194 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంకజనాభునిపాదములు దలంచి 
యింకా మరియొకయితరములా 
అంకెల నతనినే అతనిదాసులనే 
కొంకక నిజముగ గొలుచుటగాకా 


పన్న్నగశయనునిబంట్రకు బంక 
కొన్నిటిపె మరి కోరికెలా 
యిన్ని కోరికలు యిదియే తనకని 
కొన్నదికోలై కోరుటగాకా 


వీనుల వేంకటవిభునామామృత._ 
మూనిన మతి మరియును రుచులా 
తేనెలుగా రెడి తీపు లతనినుతి 
నానారుచు లై ననుచుటగా కా 


లలిత 
దెవమా సరద వమా 
ఇ (sR 
పుచగంతలు నాకు నెట్టు దెచ్చేవో 


పాపకర్యుని(6 దెచ్చి పరమియ్యందల (చిన 
మేపులకే పోక మెయికొనీనా 
తీపులు రూపులు. దివిరి ఏనావెనువెంట. 
నేపొద్దు వీ వేయడం దెచ్చేవో 


ఆధమాధముని దెచ్చి యధికుని జే సేనంకే 
విధిని షేధములు వివరించునా 
నిధినిధానములు నిచ్చనిచ్చలుం బెక్కు.- 
విధముల నెటువలె వెదచల్లెదవో 


౧. *నావెంటి పూ,ము.పా. మా(తాభంగము. 


1 పాది ॥ 


॥ హారీ ॥ 


2 హారి॥ 290 


[| పల్లవి ॥ 


i దైవ th 


॥చదెవ॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 195 


ఆతికప్టుండగునాకు నలవిగానసీ౦యయా_ 
మత మొసంగిన నేను మదిగేనా 
(పతిలేని వేంకటపతి నీదునామా_ 


మృత మిచ్చి నను నీవే మెరయింతుగాక 1 దైవ un 291 
భూపాళం 
ఏకులజు(6 దేమి యెవ్వ6డెన నేమి 
ఆకడ నాంతదె వారి నెజశి6ంగినవా (డు || పల్ల వి॥ 


పరగినసత్యసలపన్ను (డె నవాండే 
పరనింద సేయ€ దత్పరుండుగానివాండు 
అరుదై నభూతదయానిధియగువా(డే 
పరులుదానేయని భాఎంచువా(డు ॥ ఏకు ॥ 


నిర్మలులడై యాత్మనియతి గలుగువాలండే 
ధర్ముతత్పరబుద్ది6 దగిలినవా౭డు 
కర్మమార్శములు గడవనివాండే 
మర్మమై హరిభక్తి మజవనివాండు 1 ఏకు ॥ 


జగతిప హితముగా. జరియించువా౭డే 
పగలేక మతిలోన (|బదికినవా(డు 
తెగి పకలము నాత్మ దెలిసినవా.డే 
తగిలి వెంక మేకుదానుండయినవా (డు 7౯ ఏకు ॥ 292 


48 రేకు ముఖారి 
నేవింతురా యితని* జెల౭గి పరు;లిట్రనే 
కావించె మమ్ము బెేక్కు_డిదెవ మిత(డు 1 ప లవి ॥ 
= a; 


196 (శీతా ్ల్షపాక అన్నమాచార్యుల 


పాలచవి యితడెలు(గు పాలం బవళించ గో. 
పాలు(డని నే మితని భజియించ(గా 
పాలుపడి తలిచను(బాలుసహితంబు నక 
కాలమును బాపె నెక్కూడిదైవ మిత (డు 


పుట్టింప( దానె మజ పురుషో త్రము (డు మంచి. 
పుట్టు వొసగీననుచు6 బూజించ(గా 
పట్టుకొని మము దెచ్చి బలిమి బుట్టువు లెల్ల (6 
గట్టి పెట్టించె నెక్కుడిదె వ మితండు 


కర్మకరారు6ండని కడలేనిపుణ్యముల._ 
కర్మఫలములు దనక 6 ఒగాకలుపయగా 
కర్క గతిం దెచ్చి వేంకటవిభుడు మావుభయ.__ 
కరముల జెరిచె నెక్కుడిదైవ మిత(డు 


షు ఖారి 
అఆరిది నేతలే చేసి తలాడ నిలాడ 
యా లా 
సరిలేక వుండితివి జలరాశికాడ 


పొలియ6 వీర్చితి వొకతి( బురింటిమంచముకాడ 
నల(చితి వొకని గగనంబుకాడ 
బలిమి6 దన్నితి వొకని బండిపోతులకాడ( 
దులిమితివి యేడుగుర(6 ౨దోలి మందకాడ 


తడవి మోదితి వెకని తాటిమా(కులకాడ_ 
నడిచితివి వొకని. బేయలకాడను 
పిడిచివేసితి వొకని బృందావనముకాడ 
వొడిసితివి వొకని నావులమందకాడ 


క్ర "సేవిం. 


॥ సేవం ॥ 29: 


1 అది, 


1 ఆది; 


౧. 'దేర్చిత' పూ.ము.పా. *పీల్చు” ధాతువునకు *పీరుచు” అనియు వ్యవహారము 


గలదు. pa “దొలి” పూ.ము,.పా. 


ఆధ్యాత్మ సంకీర నలు 


పటపటన దిక్కులు పగుల బగతుల చునిమి 
నటియించితివి మామనగరికాడ 
కుటిలబహు దై త్యాంత కుండవు వేంకటరాయ 
పుటమెగసితి జగంబులయింటికాడ 


పాడి 


బలువగు6 దనరూపము చూపెకా 
కలదింతయు' దనఘన తెతటీ౭గించెకా 


ంపా౦డవరతణపరు(డై నరునకు 
నండనే తెలిపె మహిమహిమ 
దండి విడిచి తనదయతోే నర్జును(- 
డుండ6గ మగటిమి నొడ(బడ6 బలిక 


మగుడ6గ ఈకలధర్మములు( బుణ్యములు 
తెగి పార్టున కుపదేశించెళా 
నగుచు నతనితో నానాగతులను 
నిగమమునియిమమునిజ యరి(గించెకా 


'వెరవృుమిగుల నావిజయుసిమనుమని 
పరీడీత్తు( దగ (బదికించెకా 
తిరువేంక టగిరి దేవుండు దానై 
గరిమల భారతకథ గలి గించెళా 


సామంతం 


197 


1 అరి ॥ 294 


1 బలు || 


1 దలు | 


nnn 295 


బలువగుకర్మము లివివో జీవులప్రారబ్దంబులు సంచిత ౦బులును 


బలిసి తీర వివి పెరుగనేకాని (బహ్మలబహుకల్పంబులదా6క ॥ పల్ల వి॥ 
ళా 


నన న రాల దానా నాాతం శారాను ర. మ మా పుననాతానానా... రానా. చారల. అజమాంంకాాల య. సాల. 


౧. “పాండవమరక్షక* రేకు, 


ఇలా న. అంటాం తా అలా అన అలన లంకాయాం. రాలా. 


108 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాయనిజన్మంబులకర్మంబులు పాయక జీవుల ప్రారబ్దములై_ 
యేయెడ (జూచిన నెదిటికొలుచులై 9యిచ్చల నిటు భుజియించంగను 
కాయప్పంబెడతటిగండ.డు విధిదనుంగడ తేర్చిన తనకడకర్మములు 
పోయి సంచితంబుల( గలసిన, నవి పొదలుచు( గొండలపొడవై 


పెరుగు 11 బలు ॥ 


పొదలి సంచితంబులు వడింబెరుగును పొలియును 
జీవునిపుణ్యము( జాలక 
యెదిగినపుణ్యం బిగురును కా౭గినయినుముమీ (దిజలములవ లెను; 
పదిలములె కడు(బాపకర్యములే బరువై పరగ6గ౮6 (వాణికి నెన్నండు 
తుదయు మొదలు నెందును లేక, వడి దొలంగక భవములతొడవై 
తిరుగు 1 బలు ॥ 


తలంపుతో నవయందల6చినజంతువు, కలుషహరు(డు- 
వేంకటగిరిపతి దను_ 
దల(చుభాగ్య మాత్మకు నొసగిన( జి త్రము పరిపక్వంబై యెపుడు 
జలజోదరుణదల(చ6గఈ (మైరబ్రంబులుసంచితంబులు€ బొలిసిపుణ్యులై 
చెలువగునిత్యానందపదంబున( జెలంగి సుఖించగం జేరుదు రపుడు 
"బల 296 


భె రవి 
చాల నొవ్వి నేయునట్టిజన్మ మేమి మరణ మేమి 
మాలుగలపి దొరతనంబు మాన్సు టింత చాలదా [1 పల్లవి i 
పుడమి. బాపకర్మ మేమి పుణ్యకర్యమేమి తనకు 
కడపరానిబంధములకు (6 గారణంబులై నవి 


యెడపకున్న పసి(డిసంకెలేను యినుపసంకెలేమి 
మెడకు దగిలియుండి యెపుడు మీందుచూడరానివి ॥ చాల॥ 


౧. “యిచ్చట నిటు భజ పూముపా, ౨. *తల6ంపులో మనుపందలంచిని” 
కావచ్చు. “స్వామి తనమననులో కాపాడ దలచిన్మపాణిని అని అర్థము కావచ్చు. 


ఆధ్యాత్మ సంకీ రనలు 199 


చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడు దనకు 


49 


ఆలమిపట్టి దుఃఖములకు నప్పగించినట్టిది 
యెలమి6 బసిండిగుదియయేమి యినుపగుదియయేమి తనకు 
ములుగ ములుగ దొలితొలి మోందు టింత చాలదా 1) చాల 11 


కర్మియైనయేమి వికృతకర్మియైననేమి దనకు 
కర్మఫలముమీ(6దకాంక్ష గలుగు టింత చాలదా 
మర్మ మెరింగి వేంక పేశమహిమలనుచు. దెలిసినట్టి- 
నిర్మలాత్కు కిహము. బరము నేండు గలిగం జాలదా 


చాల॥ 297 
రేకు కన్నడగౌళ 
కాలాంత కుండనుచేంటకా( డెప్పుడు? దెరిగాడును 
కాలంబనియెడితీ(వపుగాలివెర వెరి?గి it పల్ల వి 1 


పరమపదంబ. శచేనికి పసిగొనునరమృగములకును ను 
తరమిడి, సంసారపుటచోందములనె యాః:గించి, 
వురవడి6 జేసినకర్మపుటురులు దరిదదంబనువల 
వొరపుగ ౧మాయనుపో(గులు వొకవెరవున వేసీ 1 కాలాం॥ 


కదుముకవచ్చేటిబలురోగపుంగుక్కల నుసికొలిపి, 
వదలక ముదిసినముది మె వాకట్టుగం గట్టి, 
పొదలుచు మృత్యువు పందివోటె నల్లెట నాడ6౬గ 
పదిలముగా€౬ గింకరులనుచొప్పరుల(౬ బరవిడిచీ ఇకాలాం॥ 


ఆవోందంబుల6 జిక్కక, ఆవురులను. దెగనురికి, 
ఆవేంటకాండ్ర నదలించాచేనే చొచ్చి, 

పావనమతి. బొంవొడిచి పరమానందము€ బొందుచు 
శ్రీచెంకటపతి మనమున జింతించీ నరమృగము॥కాలా॥ 288 


nen జతలు మ. అంటు. ——————” ల 


ps మాయ-- అను. 


200 (శ్రు కాళ్ల పాక అన్నమాచార్యుల 


భూపాళం 


పలవచ్చీ యేలపోయీ నెందుండీ. (బాణి 
తోలుతి త్తిలోనం జొచ్చి దుంక దూరనా 


పుట్టులేక నరకాలపుంగుడై తా నుండక యీ 
పుట్టుగున కేల వచ్చీ పోయా. (బాణి 
పుటుచునే కన్న వారి బుట్లినవారి నాసల6 
ళు శ 
బెట్టి పెట్టి దుఃఖములః బెడరేంచనా 


॥ పల్లవి [| 


భూత మై యడవిటో, బొక్కు.చు. దా నుండక యో. 


బూతుజన్మ మేల మో6చె( బుచ్చినపాణ్‌ 
రాతిరింబగలు ఘోరప్ప(బాటు వడిపడి 
పాతకాలు చేసి యమబాధంబడనా 


కీటమై వేంకటగిరి కిందనై న నుండక యీ. 
చేటువాటుకేల నోంచె చెల్లంటో (ప్రాణి 
గాటమైెనసంపదల కడలేనిపుణ్యాల- 
కోటికి బడగె_త్తక కొంచెపడనా 


నాటి 
౧అయ్యా మానుపంగదవయ్య మనుజుండు తన. 
కయ్యపుంగంట. గాన(6లడు 


పాపపుణ్యలంపటు.డైనా దష్ష- 
రూపుడూ జన్మరోగి యటుగాన 
పెపెన రల లా పుట్టి 
యేపొద్దు వొడలెర౭గ డు 


౧. ఈపాటములోనిభావము సుస్పష్టముగా తోపదు. 


బాలా చలా. వాజలా- లలల చాలు. మాల నాలాల. కలా. నా చనద టావతతాలాాా. ల ల 


॥ ఏల | 


॥ ఎల 299 


॥ పలఅవి ॥ 
a) 


T అయ్యా 


అరా వావాకాలా. జం. అలా 





ఆధ్యాత్మ సంకీర్తనలు 


నరకభవనపరిణతు6.డై నా కర్మ. 
పురుషుడు హేయభోగి యటుగాన 
దురితపుణ్య[త్రిదోషజ్వర ము వట్టి 
అరవెరమాట లాడీని 


దేహమోహసుసిరుండె నా ని_ 
అ వ 
ర్వాహు(డు తర్క_వాది యటుగాన 
(శ్రీహరి వేంకట(శ్రీకాంతునిం గని 
వూహాల జేరనొ ల్ల(డు 


నాట 


ఏదియునుబేని దేంటిజన్మము 
వేదాంతవిద్యావివేకి గావలెను 


పరమమూ ర్రిధ్యానపరు(డు గావలె నొండె 
పరమానందసంపద లొందవలెను 
పరమార్థముగ నాత్మ భావింపవలేె నొండె 
పరమే తానై పరగుండవలెను 


వేదళాస్తాంర్హకోవిదుండు గావలె నొండె 
వేదాంతవిదుల సేవించవలెను 
కాదనక పుణ్యసత్కర్మి గావలె నెండె 
మోదమున హరభ క్తి మొగి నుండవలెను 


సతతభూదదయావిచారి గావలె నొండే 
జిత మైనయిం[దియస్టిరుండు గావలెను 
అతిశయంబగువేంకటా(దీశునేవకులె 
గతియనుచు తనబుద్ది. గలిగుండవలెను 


201 


(1 అయ్యో is 


। అయ్యో ॥ 300 


1; పలవి 4 
లా 


॥ ఎది ॥ 


॥ ఎది ౪ 


1 ఎది ॥ 301 


202 


శ్రీతాళ్ల పాక అన్నమాచార్యుల 


గుండ(కియ 


కడుసెంత తాం గుడుచుకుడుపెంత దినికై 


పడనిపాటనెల 6 బడి పొరలనేలా 
na) తమ. 


సరులమనసునకు నావదలు గలుగంగంజచేయ. 


బరితాపకరమైన(బదు కేలా 
సొరిది నితరులమేలు చూచి నై 6పంగలేక 
తిరుగుచుండేటికష్టదేహ మిది యేలా 


యెదిరి కెప్పుడు. జేయుహిత మెల్లం దనదనుచు 


చదివిచెప్పనియట్టిచదు వేలా 
పొదిగొన్న యాసలో బుంగుడై సతతంబు 
సదమదంబై పడయుచవులు దనకేలా 


(శ్రీవేంక కేశ్వరుని నేవారతికి (గాక 


జీవనభా౭తింబడుసిరులేలా 

దేవో త్తముని నాత్మ దెలియనొల్లక సెక్కు - 
వావాలుటనో భా 

(తోవ లేంగినదేహిదొరతనం బేలా 


సామంతం 


ఘనమనోరాజ్యసం గతి చెలంగినంగాని 


జనుల కెప్పుడు నాత్మసౌఖ్యంబు లేదు 


ప్రతిలేనిధై ర్యంబు పదిలవరచిన(గాని 


sD 


మతితోనిపగవాదీమద మణ౭పసరాదు 
మితిలేనిశాంతమను మె6టికై దువంగాని 
రకత కంబువిషయముల గెలుసిర౭గరాదు 


“కృతకంబు నకు వ్యావహారికమా? 


1పల వి॥ 
9 


జ కడు 11 


15కడు ॥ 


॥ కడు ॥ 802 


11 పలపవి 1 
మ్‌, 


ఘన ॥ 


న వునోలఖలున చత లా 





ఆధ్యాత్మ సంకీర నలు 208 


సొరిది నిర్మోహమనుజోడు దొడిగినంగాని 
వెరపుడిగి మమతచే వెళ్లంబడరాదు 
యిరవై నవిజ్ఞానపింట నుండినఃగాని 
అరసి జగమెల్ల తానై యేలరాదు ॥ ఘన ॥ 


యిన్ని యను దిరువేంక మేకు డిచ్చిన6గాని 
తన్ను(దానెరి6గి యాతని6 గొలువరాదు 
కన్నులను వెలి లోను గలయ.జూచిన.గాని 


సన్న ంబుభఘనమనెడిజాడ గనరాదు 1 ఘన ॥$ 903 
54 రేకు ముఖారి 
ఎఅుక గలుగునా6 డెఅగయడటా 
మజఅచినమేనితో మరి యెతి౭గినా ॥ పల్లవి [| 


పటువై భవముల. బరగేటినాండే 
తటుకున శ్రీహరి దల౭6యచ(డటా 
కుటిల దేహియె కు_త్తిక€ (బ్రాణము 
తటతటనదరంఒగం దలంచీనా ॥ ఎయి 11 


ఆలుబిడ్డలతో మహాసుఖ మందుచు 
తాలిమితో హరిం దలచ[డటా 
వాలినకాలునివస మైనప్పుడు 
౧. దాలు వెండంగా( దలంచీనా ౫ ఎఆలు॥॥ 


కొఅ+తలేక తేకువ( దా నుండేటి.. 
తత్‌ వేంకటపతి. దలంచండటా 
మజులు బేహియె మఠ చివున్న యడ 
తఅచుటూరుపులం దలయణీనా 1 ఎణు 1 804 


౧. “దాలు (శి?) వేడగా” పూ.ము.పా 


204 @) తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 
కాలము కాలముగాదు కపటాలే తఅచాయ 
చాలునింక దీనితోడీజాలి మానరే 


పిన్ననాటనుండి తనపెంచినయీ దేహము 
మున్నిటివలెగాదు ముదిసిని 
యొన్నికదినాలచేత నెప్పు డేడం బడునో 
కన్నవారిచేతికి గక్కూన నియ్య రే 


తోలునెముకలచేత దొడ్డనయా దేహము 


గాలిచేత దాలిమీంచం గాగిని 
కీలుగీలు ంయెప్పు డేడ కింద వీడిపడునో 
మేలుగిడు లేనిచోట మే(టి(జేసిపెట్టరే 


కింకపుకిసరుచేత కీడై నదేవాము 
వంకవంకతెరువుల వడిసీని 


యింక నీవిధిచేత నెప్పు డేడం బడునో 
వెంక కేకు జేరం బడ వేయంగదరే 


బెళి 


ఇటువలెనేసో సకలము యించుకగన భావించిన 
అటమటములసంతోషము ఆసలు సేయుటలు 


పగగొనితిరి గేటిజన్మపుబాధలు తన కేకాలము 


తగుసుఖ మెక్క_డ నున్నది తడతా(కులేకాక 


"పలవి॥ 
“మకు. 


+ రాల; 


i కలం 


॥ కాల ॥ 305 


|. 
rl వపలపి If 
నో 


వపవాగతోవల నెక గాసిన భుగభుగ. గన్నుల న్‌ళ్ల 


నిగిడి వదుఃఖ మేకాక్‌టు నిజసౌఖ్యము గలదా 


౧ "యివ్వు రేకు ౨౨: “శకి రేకు 


1 రదు (1 


అలు మానాలు... తాలాలు. లాణాాాలల తన జాలా అినాంతకాల పాల కతతలాల "భా అ. అరం కానారటె. అతల ఎజాకాసాల ననన వారాల వక లల్ల పనా లాలా రాగా న నాలాలో. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 205 


పొలసినమాయపురూపులు పొల(తులమద్చిక మాటలు 
తలచిన తనకేమున్నది తల(పో౭తబేకాక 
బలువున6 బారంగ మోహావుపాశము తనమెడల.6 దగిలిన 
తలకిందుగ6 బడు టెల్లను తనకిది' [పియమౌనా ౪ పటు ॥ 


చేతిపదార్థము దల(చక చేరువనుండినవారల- 
చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా 
ఆతుమ6గల వేంకటపతి నాత్మం దలంచి సుఖింపక 


యేతరిసుఖముల.€ దిరిగిన నింపులు దనకొనా ॥ ఇటు ॥ 806 
కాంథభో(బో?)ది 
శమముచాలనియట్లి జన్మం బిదేమిటికి 
దమముచాలనియట్టితగు లిదేమిటికి 11 పల్లవి ॥ 


పగయును(టోలె నాపై సేయునడియాస 
తగిలి యేపనేకాని దయ గొంత లేదు 
జగడమున(టోలె నలసతిలేనిమమత దను 
తెగి వేంచనేకాని తీరుగడ లేదు ॥ శమ ॥ 


బుణమును(దోలె తీరియు(దీరనది కర్మ 
గణనగలకాలంబు కడ మొదలు లేదు 
(వణమును(బోలె విడువక రా6గందేహఎపు- 
గుణము సౌఖ్యము తెరువు గొంతయును లేదు సనమ ॥ 


నీతియు (బో టె. 1(బాణీికి వేంక కేళుకృప 
చేతికి నిధానంబు చేరినట్లాయ 
భూతములు౭బోలె తలపున కితరసంస్మరఃణ-_ 
భీతిపుట్టించి య(పియభావమాయ ఇశమ॥ 307 








౧. “రాంగి లో ఆరనున్న విచార్యము “*“రాంగు” కావచ్చు '“రాంగుి లో 
ఈ వాజ్మయమున ఆరనున్న కలదు. 


208 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రైరాగం 
ఇదివో సంసార మెంతసుఖమోకాని 
తుదలేనిదుఃఖమనుతొడవు గడియించే 


పంచేం[ద్రియంబులను వాతకులు దను(దెచ్చి 
కొంచెపుసుఖంబున కు (6 గూర్చుంగాను 
మించి కామంబనెడి మేంటింతనయుండు జని- 
యించి దురితధన మెల్ల గడియించె 


పాయమనియెడిమహాపాతకుండు తనుం దెచ్చి 
మాయంపునుఖమునకు మరువంగాను 
సనోయగపుమోహమనునుతు. డేచి గుణమెల్ల 6 
బోయి యీూనరకమనుపురము గడియించె 


ఆతిశళయుండగు వేంకటా[దీశుండనుమహా_ 
హాతు (డు చిత్తములోన నఎననయ6గాను 
మతిటోపల విర క్రిమగువ జనియించి య. 
(పతీయయి మోక్షసంపదలు గడియించె 


బళ్లి 

చిత్తమో కర్మమో జీవుండో దేవుడో 

వొ_త్తినయీ చేంత లొకరకివి గావు 
పదిలమెనమోహాపాశంబులు దెచ్చి 

కూ 

మెదలకుండ€గ నాకు మెడ (జుట్టి 

యొదిరివారు నవ్వ నింటింటల దిరిగించి 

తుదలేనియాసల దుఃఖాతురుని జేసె 


౧. “తనయందు” పూ, ము. పొ, 


॥వపలవది॥ 
మయా. 


జ కది | 


ఇ ఇది ॥ 


» ఇది ॥n308 


TT PAF 
శం 


ఇచి త్తః॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 207 


కొల(దిమీజ జన్మకోట్ర( బెనగొని 
తొలంగనినాలోనిదురితము " 
తొల(గింప నాలుకతుదకు నీపేరిచ్చి 
తెలుపు మింతియ చాలు. దిరువేంక కేశా ॥చిత్త॥ 809 


51 నుండి 60 వరకు గల 10 రేకులు లేవు. 


61 రేకు భాయానాటి 


తల(ప వెనక నుయ్యి తగరు ముందట (2 దీనం 
దొల€ంగ నాకు దెరువుదోసం దేమి సేతు ॥ పల్ల వి ॥ 


మమకార(ము?) విముక్తి౨మార్షదూరము నీపై 
మమత సేయక నాకు మనరాదు 
మమత మేలో నిర్మమత మేలో దీని. 
కమమున(క్రమము నేం గాన నేమినేతు తల 


కర్మమార్గము జన్మ గతికి జేరువ ని_ 
ష్క_ర్మము పాతకమునకు( దొడవు 
కర్మి గావలెనో నిష్కుర్మి గావలెనో యీ-_ 


మర్శ్మంపుుమదము మాన దేమి సేతు ॥ తల6 ॥ 
శరణాగతరకకుడవై నయట్రి- 

తిరు వేంకటగిరి దేవు(ండా 

పరిపూర్ణుండవో నీవు పరిచ్చిన్ను 6డవో ష్‌ 

న్నరసి భజింపలేనై తి నేమినేతు aon 310 


ER కష mT Tn 
నుయ్యి ముందు కొండ' అనునలవాటు. ఇక్కడ ముందట “తగరు” వచ్చినది. 

౨. మార్గ “సహజమార్గము” కావచ్చు. ౩-*మదము=అజ్టానమూ అని ఉపచా 
రార్హమున ప్రయోగము కావచ్చు. 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మలహాది 
పాలదొంగవద్ద వచ్చి పాడేరు తమ 
పాలిటిదెవమని బహ్మాదులు 


రోల. గట్టించుక పెద్దంరోలలుగా వాపోవు 
బాలునిముందర వచ్చి పాడేరు 
ఆలకించి వినుమని యంబరభాగమునందు 
నాలుగుదిక్కుులనుండి నారదొదులు ॥ పాల 


నోరునిండా జోల్లుగార నూ౭గి * ధూళిమేనితో 
పారేటిబిడ్డనవద్దం బాడేరు 
వేరులేనివేదములు వెంటవెంట6 జదువుచు. 
జేరిచేరి యింతనంత శేషాదులు ॥ పాల 


ముద్దులు మోమునంగార మూలలమూలలదా౭గే. 
బద్దుల బాలునివద్ద( బాడేరు 
అదివో (శ్రీతిరు వేంకటా[దీళు( డిత(6డని 
ఉం 


చద్దికి వేండికి వచ్చి సనకాదులు ॥ పాల ॥ 3! 
ధన్నాసి 
నందనందన వేణునాదవినోద ము. 
కుంద కుందదంతపహాన గోవర్ణనధరా ॥ పల్లవి ॥ 


రామ రామగోవింద రవిచం[ద్రలోచన 
కామ కామకలుషపికారవిదూరా 
ధామ " ధామవిభవ(త్పతాపరూష (2) దనుజని_ 
ర్లూమధామకరణచతుర భవభంజనా ॥ నంద ॥ 


 నిడురేకు 48, 1. నోర జొళ్లుగారంగను నూంగుధూళి వినుతి 2- నేయుచునుండ. 


నిడురేకు. 50. 8. దామ విభవ _పతాపరూప, ౧. “రొదలు' కావచ్చు. 


అధ్యాత్మ సంకీర్తనలు 209 


౧కమల కమలవాస కమలారమణ దేవో. 
త్తమ తమోగుణసతతవిదూర 
(పమదృత్సమదా'నుభవభావకరణ * (72) 
సుముఖ నుధానంద శుభరంజనా 1 నంద॥ 
పరమ పరాత్పర పర మేళశ్వరా* 
వరద వరదామల వాసుదేవ 
చిరచిర ఘననగ శ్రీ వేంక కేళ్వర 


నర*హాదినామ పన్నగశయనా = ।॥ నంద ॥ లీ12 
కన్నడ గౌళ 
౨. వెలికీ వెళ్ళడు చలికి వెరవండు 
వులికీ నులికీ నలికీనయ్యా ॥ పల్లవి ౫ 


రోగియె తా రుచుల దబాయ(డతు 
భోగియై రతిపొందల్ల (డు 
వేగిమిగిలినవెడచీ(కటినీరు 
తాగీ€ దాగి దాగినయ్యా ॥ వెలి ॥ 


తొడికిం దొడుకండు వుడికీ నుడుక(డు 
కడికీ€ గసరందు కడుంజేరండు 
మడికీ గుడికీ మానినమమతల 
బుడికీ. బుడికి బుడికినయ్యా ॥ వెలి ॥ 


నిండీ నిండ(డు నెరసీ నెరయండు 
పండీ6 బండండు బయలీ(తలా 
అండనె తరువేంకటాధిపు. దలంపుచు = 
నుండీ నుండీ నుండీనయ్యా ॥ వెలి ॥ 818 


1. (వమదష్రమదా. 2. కారణ రి. శ్వరపరావరవరదా క. నరనామ 
పన్నగరాజ ౧, కొషధమా? వైద్యుడా? ౨. దీనిభావము స్పష్టమగుటలేదు, 


Vol 11-౧14 


ధన్నాసి 
దేవదేవం భజే దివ్య(ప్రభావం 


రావణానురవె రిరఘుపుంగవం ॥ పల్లకి 
రాజవర శేఖరం రవికులసుధాకరం 

ఆజానుబాహునీలా[భకాయం 

౧రాజారికొదండరాజదీకొగురుం 

రోజీవలోచనం రామచం(దం ॥ దేశి 


సీలజీమూత సన్ని భశరీరం ౨ఘనవి_ 
శాలవకం విమలజలజనాభం 
తాలాహినగహరం ధర్మసంస్థాపనం 
భూలలనాధిపం భో గిశయనం ౪ దే; 


పంకజాసనవినుతపరమనారాయణం 
3శంకరార్హిత జనకచాపదళ నం 
లంకొవికోషణం లాలితవిభీషణం 
చేంక కేశం సాధువిబుధవినుతం ॥ దేవ॥ $ 


ఆహిరి 
ఎడమపురి వె శ్తై పరహితవి వేకము, లోన 
గుడుసువ డె6 జదువు, మెరు(గులుపా 6౮6 జలము ॥పల। 


లంపు మేయ6గందొణ6౫ లలితంపుమతి లోనె, 
తెంపు దిగవిడిచె యెడ తెగనిమానంబు, 
చంప దొరకొనియె వేసటలేనితమకంబు, 
యింపు ఘనమాయ నే నింకనేమి సేతు Ts 


౧. “రామునితో యుద్భముచేనినశృతురాజులు ఆతనికోదండలాఘవమ 
తాము విలువిద్య నేర్చిరి” ఆనుభావమున ఈ సమాసమేర్పడినడేమో? అప్పుడు (అరిం 
సహజము. *రాజారి” (పాస నిర్భంధము. ౨. ఈ వాజ్యయమున “విశాలన। 
తప్పుగాదు. “విశాలవత్సంి” కావచ్చు. ౪ “ఆర్చిత' కావచ్చు. 'జనకార్నిత శం 
చాఫదళనం'” అను భావమే మో 


62 


ర) 


అధ్యాత్మ సంకీర్తనలు 211 


బయలువందిలివెట్టు(ప్టై?) పనిలేనిలంపటము, 
డయ విడువందొడంగె చిత ములోనికాంక, 
పయికొన్న మోహంబు పడనిపాట్ల 6 బరచె, 
లయమాయ శాంతి మెల్ల నె తీరె నెరుక 1 ఎడ్‌ || 


చావు(బుట్టువు మంచె సంసారబంధంబు, 
దైవమును విడిచె యా(నే?తరికంపుబీియము 
(శ్రీవేంక కేశ్వరుండు చి త్తరంజకుండు యి6క6 


గావలసినది యతనికరుణ (పాణులకు ॥ ఎడ ॥ లీ15 
రేకు (శ్రీరాగం 
ఎంతగాలమొకదా యూదేహధారణము 

చింతాపరంపరల€ జిక్కుువడవలనె ఇ పల్లవి ॥ 


వడీగొన్న మోవాంబువలల. దగులై కదా 
కడలేనిగర్భనరకము లీ.దివలనె 
నడిమిసుఖములచేత ననుపుసేయ(6గంగదా 
తొడరి 'హేయపుదిడ్డిం దూరాడవలనె 1 ఎంత ॥ 


పాపపుంజములచే. బట్టువడ6గా(గదా 
ఆపదలతోడి దేహము మోవవలనె 
చూపులకులో నై నసుఖము గానక "కదా 
దీపన(భాంతిచే. దిరిగాడవలనె 1 ఎంత ॥ 


హితుగ్యడెనతిరువేంక కేశు గొలువకకదా 
(పతిలేనినరకకూపమున( బడవలసె 
అతనీకరుకారసనం బబ్బకుండ6గంగదా 
బతిమాలి నలుగడలం బాఠరాడవల'నె ॥ ఎంత ॥ 016 


ఆ నాతల జగాద కారకాలకు నషా లారా లలనా లలని కనుకా నావలా జానామి యండ నారాల డయా డాగర గాయాల కానడ దడా పాడని తా జానా కులకాకరా యనగా రా అనంవతాంాకతాాాంాతాన లన్‌. దాకా యాని దాాకారారాలరాా లాల -దాాగాకారానానాకాకాతా లాలా సానా. రాజాయ నారాయన కామా కాకాను. ఇ 


శ వేం, శేషాచార్యులవాత్మపతిలో. (44) 1, వరళగర్భమునం బడవల సె. 


నిడు రేకు 18. 2 గోరంగంగదా ? 


212 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాట 
తెలిసిన6 దెలియు(దు తెలియనివారలు 
తొల(గు€6డు (బహ్మాదులె యొరుళగుదురు 1 పల వి 


వరదు( డఖిలదేవతలకు వంద్యుడు 
గరదు? డ(కరదుట?)నురలకు( గంటకు౭డు 
పరమాత్కు( డంబుజ((డబ్ద్బ?)భవశివాదులకు( 
బరులకెల మువ్వురలో నొకండు ॥ తెలి. 


దేవుండు సనకాదిమునులకును(€ బర-_ 
దైవ మథిలవేదములకును, 
కై వల్య మొస(గుఘననిధి, విధికిమ _ 
హోవిధి, జడులకు* యాదవకులు.డు ॥ తెలీ॥ 


అఆద్యు6౬ డచలు(డు మహాభూత మిత. డ_ 
భద్యుం డసాధ్యు(డు భీకరు(డు 
సద్యఃఫలదు(డు సకలమునులకును 
చేద్యు డిత౭డెపో వేంఠటవిభుండు ॥ తెలి ॥ 317 


సామంతం 
ఎక్కు. వకుల జు డై న హీనకులజు (డైన 
నిక్క మెరింగినమ హోనిత్యుండే ఘను (డు ॥ పల్లవి ॥ 


వేదములు చదివియును విముఖు(డై హరిభక్తి" 
యాదరిలచనిసోమయా జికం ప 
యేదియునులేనికులహేనుండై నను విష్ణు- 
పాదములు నేనించుభక్తుందడే ఘను(డు* ॥ ఎక్కు ॥ 


..... విడురేకు 88. 1. శ్రీరాగం; 2. జనులకు, నిడురేకు 710 $. హరికథల 
4. పానసేవకుండె పో (బ్రాహ్మణో కృముయగు 


అధ్యాత్మ సంకీ ర్రనలు 218 


పరమమగువేదాంతపఠన దొరకియు సదా 
హరిభక్తి లేనిస న్యాసికం క 
సరవిమాలినయంక్యజాతికులజు (డె న_ 
నరసి వివ్షునివెదకునాత (డే ఘనుండు ॥ ఎక్కు. ॥ 


వినియ జదివియును (శ్రీవిభునిదానుడుగాక 
తనువు వేంపుచునుండుతపసికం మె 
యెనలేని (శ్రీవేంక కేళుపసాదాన్న - 
మనుభవించినయాత( డప్పుడే ఘను6డు ॥ ఎక్కు. ॥ 818 


శ్రీరాగం 


కను(గౌన౬* ' జీవుం డెరంగండుగాక యెరంగినను 
ఆనవరత విభవంబు అప్పుడే రావా 11 పల్లవి 11 


విసుగ కెవ్వరినై న వే(కనేర్చననోరు 
దెసలకును బలుమారు€ దెరచునోరు 
వసుధాకళతు( దడవదుగాక తడవినను 
యెస6గం గోరికలు తన*కిస్పుడే రావా ॥ కను6॥ 


ముదమంది యెొవ్వరికి* (మొక్క. నేర్చినచేయి 

పొదిగి యధముల నడుగంబూనుచేయి 

అదన హరిం బూజసేేయదుగాక సేసినను 

యెొదురెదుర6 గోరికలు యిప్పుడే రావా. కనుంn 
తడయకేమిటికై న దమకమండెడిమనను 


ఆడరి యేమిటికైన* నలయుమనను 
వడి వేంక పేళు. గొలువదుగాక కొలిచినను 


బడిబడినె చెడనిసంపద లిట్లు రావా nకనుం॥ ౮౪19 
నిడురేకు 121. 1. ఘనసుఖము జీవు. 2. విభవములెల్ల నివ్వు 8. యిందరికి, 


శ. యెందుకునైన నల ౧. *శాయదు రేకు 


214 శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


ముఖారి 
జనులు నమరులును జయలిడ(గా 
ఘను6ండ దె వుయ్యాలగంభముకాడ ॥ పలవి॥ 


వదలక వలసినవారికి వరములు 
యిెదుందురె తానీచ్చు చును 
కా 
నిదురలేక పెనునిధినిధాన మై 
కదల6 డదే గరుడగంభముకాడ ॥ జను ॥ 


కోరినవారికి కోరినవరములు 

వోరంత ప్రొద్దు ౧ నొస(గుచును 

చేరువయై కృషపనేసీ నిదివో 

కూరిముల నడిమిగేపురమాడ ॥ జను ॥ 
వడి వేంకటపతి వరములరాయ(డు 

నుడుగం((గు 2) గాళ్ళు. గన్నులు సుతుల 

బడిబడి నొసన్హంగుచు (ను 2) (బాణచారులకు ౩ 


కడిమి నీడదిరుగనిచింతాడ ॥; ఎను ॥ 320 
భవుళి 
కొండ దవ్వుట యెలుక గోరిపట్టుట దీన 
బండాయ సంసారబంధము it పల్లవి tu 


వెలయ జి_త్తంబునకు వేరుపురువై బుద్ది 
గల(గించె మోహవికారము 
కలకాలమునకు లింగముమీ(దియెలుకయె 
తలకొనియె౨ నాత్మపరితాపము ॥ కొండ ॥ 
న న TTT TT నం. 


ఆధ్యాత్య సంకీ ర్తనలు 


అరయ(6౬ జంచలముచే నాలజాలంబువలె. 
దిరుగదొరకొనియె. దనదేహము 
తీరు వేంకటాచలాధిపుని మన్ననంగావి 
పరిపాటి. బడదు తనభావము 


68 రేకు ఖెరవి 
ంవీ(డివో యిదెేవింతదొంగ 
వేండిపాలు వెన్న * వెరంజినదొంగ 


వెలయ నీట జొప్పువేనేటి? దొంగ 
తలగాననీక దాంగుదొంగ 
తల(కక నేలదవ్వేటిదొంగ 
తెలిసి సందెకాడ. దిరిగేటి దొంగ 


అడుగుకింద లోకమడచేటి దొంగ 
అడరి తలి కినెన నలుగుదొంగ 
౧౧ యాజ 
అడవిలో నెలవై యున్న దొంగ 
తొడరి సీలికాసెతో నుండుదొంగ 


మోస మింతుల( జేయుమునిముచ్చుదొంగ 
రాసి కెక్కి_నగుజ్జంపుదొంగ 
వేసాల కిటు వచ్చి వేంకటగిరిమి6ద 
మూసినముత్యమె ముదమందుదొంగ 


(శ్రీరాగం 
త్వమేవ శరణం త్వమేవ శరణం 
కమలోదర శ్రీజగన్నాథా 


215 


॥ కొండ ౪ 821 


1 పలఅపవి ॥ 
భా 


శి] వీ(డి॥ 


౪ వీడి ౫ 


॥మీడి ॥ 922 


పల ఏ౫ 
na) 


విడురేకు. 856. 1. చోయల. 2. నెన్నలు(బాలు, కి, వేసిన 4. తిరుగాడు. 


ర. మణ(చిన. ౧, ఇందు దశావతార సమన్వయము గలదు. 


216 శీ తాళ్లషాక ఆన్న మాచార్యుల 


వాసుదేవ కృష్ణ వామన నరసింహా 
(శ్రీసతీళ సరసిజనేతా 
భూసురవల్లభ పురుషోత్తమ పీత 
కౌ శేయవసన జగన్నాథా u త్యమే ॥ 


బలభ(దానుజ పరమపురుష దుగ్గ- 
జలధివిహార కుంజరవరద 
సులభ సుభ(దాసుముఖ సురేశ్వర 
కలిదోషహరణ జగన్నాథా it త్వమే it 


వటపతశయన భువనపాలన జంతు. 
ఘటకారకరణ శృంగారాధిపా 
పటుతర నిత్యవై భవరాయ తిరువేం. 
కటగిరినిలయ జగన్నాథా ॥త్వమే॥ 820 


సామంతం 


ఆది దేవుండన(లగ మొదల నవతరించి జలధి సొచ్చి 
'వేదములును శాస్త్రములును వెదకి తెచ్చె నీతంయడు ॥ పల్లవి it 


వాలి తిరుగునట్టిదె తృవరులమోహవతులనెలై 
మూలమూల. (దోసి మును(గుపాలు నేనె నీతండు 
వేలసంఖ్యలై నసతుల వేడుకలలర (జేసి చాంటి._ 
నాలిమగనిరీతి. గూడి యన భవించె నీతండు ॥ ఆది ॥ 


కడుపులోనిజగము లెల్ల గదలకుండ.6 బాంపరేని_ 
పడుక నొక్క_మనసుతోడ( బవ్వళించె నీతండు 
అడుగుకింద లోక మెల్ల నడంచందలంచి గుజుతుమీర 
పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చె నీతండు ॥ ఆది॥ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


కోడెవయసునాండు మంచి గోపసతుల మనములెల్ల 
ఆడి కెలకు నోపి కొల్లలాడి (బదికె నీతండు 
వేడుకలర వేంకటాది వెలసి భూతకోటి దన్ను. 
జూడుండనుచు మోతపదము చూరవిడిచె నీతండు 


ముఖారి 
మాదృశానాం భవామయదేపహినాం 
యీదృశం జ్ఞానమితి మేపి న వదంతి 


వాచామగోచరం వాంఛా సర్వత 
నీచకృతైైరేవ నివిడీక 
కేచిదపి వా విష్ణుకీర్తవం (పీత్యా 
సూచయంతో వా (శ్రోతుం న సంతి 

కుటిలదుర్భోధనం కూ(కు?హకం సర్వత్ర 
విటవిడంబనమేవ వేద్య్యధీతం 
పటువిమలమార్షసంభావనం పరనుఖం 
ఘటయితుం కష్టకలికాలే న సంతి 


దురితమిద మేవ జంతూనాం సర్వత 
విరసకృతె ౪రేవ విశదీకృతం 
పరమాత్మానం భవ్య వేంకటానామ- 


217 


n ఆది ॥n824 


41పలమి ౪ 
తి 


T మాద్చ it 


ఇ యమా స! [1 


గిరివరం భజయితుం కేవా న సంతి 11 మాదృ ॥ 325 


(శ్రీరాగం 
కాకున్న సంసారగతులేల 
లోకకంటకములగులోభంబులేల 


మలా 
నవా 


౧. ఈ వాజ్మియమున 'యత్‌,కిం? కబ్బముల ప్రయోగము శాస్త్రరీతిగా లేదు. 


118 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వినికి గనవలసినను విష్ణుకీ ర్హన చెవికి 
వినికిచేసిన నదియె వేదాంతబోధ 
మనికి గనవలసినను మధువె రిపె భక్తి 
ంవునికి [ప్రాణులకు (టహ్మోప దేశంబు 

చదువు గనవలసినను శౌరినామము దిరుగ. 
జదువుచే సకలశా_స్తములసమ్మతము 
నిదుర గనవలసినను నీరజాక్తుఎకి. దన. 
హృదయమర్పణ సేయు టిది యోగనిదుర 


ఆన వలసిన వేంకటాదీశ్వరునికృపకు_ 
నాససేయు పే పరమానందసుఖము 
వాసి గనవలసినను వైష్టవాగారంబు 
వాసి నేయుట తనకు వై భవస్స్ఫురణ 


దేశి 


జీవు. డెంతటివాండు చిత్త మెంతటిది తన_ 
దై వికము గడవ నెంతటివాండు దాను 


విడిచిపోవనియాస విజ్ఞానవాసనఐ( 
౨గడచి మున్నాడె నెక్కడివివేకములు 
వుడుగనియ్యనిమోహ ముబ్బి పరమార్ధముల 
మెడవట్టి నూకె నేమిటికింక నెరుక 


పాయనియ్యనిమహాబంధ వ ధ్యాత్మతో 
రాయడికి. దొడయగా నెరణలేల కలుగు 
మాయనియ్యనికోపమహిమ కరుణామతిని 
వాయె త్తనియ్య దెవ్వరికి (6 జప్పుదము 


దాలు. శాలు దారా వారాల. 


,౧ “ వునికి, బాణులకు” రేకు, ౨. “గడచె' కావచ్చు. 


ఇకెరు॥ 


11 కారు ॥ 


॥ కాకు ॥ 326 


॥ జీవు6 | 


॥ బీవు(€ 





ఆధ్యాత్మ సంకీర్తనలు 


219 
సరిలేనియాత్మచంచల మంతరాత్మకుని_ 
నెరంగనియ్యదు దనకు నేంటిపరిణత(తు?)లు 
తిరువేంకటాచలాధిపునిమన్నన(గాని. 
వెరసి యిన్నిటి గెలువ వెరవు మతిటబేదు ॥ జీవు6 1827 


64 రేకు. వరాళి 


ఏమిగల దిందు నెంత పెనగిన( వృథా 
కాముకపుమనసునకు కడ మొదలు లేదు it పల్లవి 1 

వ_త్తిలోపలినూనెవంటిది జీవనము 
విత్తుమీ చటిపొల్లువిధము దేహంబు 

బ_త్తిసేయుట యేమి పాసిపోవుట యేమి 

పొ త్తులసుఖంబులకు పొరలుటలుగాక 


॥ ఎమి ॥ 
ఆకాశపాకాశ మరుదై నకూటంబు 


లోకరంజకము తమలోనిసమ్మతము 
చ్రాకిమణు(6గులజాొడ చంచలపుసంపదలు 
చేకొనిననేమి యివి చెదరినను నేమి 


"ఎమి ॥ 
గాదె(టోసినకొలుచు కర్మిసంసారంబు 


వేదువిడువనికూడు వెడమాయబదుకు 
వేదనల నెడతెగుట వేంక హేశ్వ్యరుక్ళృ పా_ 


మోదంబు వడసినను మోక్షంబు గనుట "ఎమిొి॥ 026 


శ్రీరాగం 
* కొంచెమును ఘనము. గను౯గెౌననేల హారిందల6చు- 
పంచనమవోపాతకు.డే ద్రాహ్మణో త్రము(డు u పల్లవి it 


* ఈ సంకీర్తన 818వ సంకీర్తనక్కు ఆత్యల్పభేదమ.తోడీయ నువాదమే. 


220 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


వేదములుచదివియున. విముఖు(డె హరికథల. 
నాదరించనినోమయా జికంకు 
యేదియునులేనికులహీన (డె నను విష్ణు- 
పాద నేవకి 6డువో (బాహ్మణో త్త ము(డు ౪ కొంచె ॥ 


పరమమగువెదాంతపఠళన దొరకియు సదా 
హరిందల(చలేనిసన్న్యాసికం శె 
మరిగి పసుంము(దినెడిమాలయైనను వాడె 
పరమాత్ము( గొలిచినను (వావ్మాణో తము(డు ॥ కొంచె ॥ 


వినియు( జదివియు రమావిభుని. దల(పక వృథా 
తనువు వేగ౧పుచుం దిరుగుతపసికం"టె 
చనవుగల వేంక పేశ్వరుదాసులకు వెంట 
బనిదిరుగునధము (డే (బాహ్మణో త్తముండు ॥ కొంచె ॥ 329 


బౌళి 

తెలిసియి నత్యంతదిను(౬డై తన్ను 

దెలియగంగోరెేటి తెలివే పో తెలిపి ॥ పల్లవి ॥ 
వలచినసతి చన్ను వడి. గాల(దన్నిన 

అలరి యెట్లా నుబ్బు నటువలెనే 

తల(క కెవ్వరు 'గాల6దన్నినా మతిలోన 

అలుగక ముదమంలంమనదివో తెలివి ॥ తెలి ॥ 
అరిది మోహపు*వనిత ఆలిషె దిట్రిన-_ 

నరవిరై చొక్కినయటువలెనే*ే 

పరులు దన్ను వెలుపల నిట్ల ౬ బలికిన 

అరలేక రతిం జొక్కు_నదివో తెలివి ॥ తెలి ॥ 


 నిడురేకు, 1. కెవ్వండు 2, హవనిత. 8. చొక్కుట్లననే. 


అధ్యాత్మ సంకీర్తనలు 


శనివోక [పియకాంతతము్ములపురస మాన. 
ననయమును నటు గోరునటువలెనే 
తనర వేంకటపతిదాసుల పసాదంబు 
అనిశము*ేను గొన(గోరునదివో తెలివి 


గుండ క్రియ 
హోరాక పోయి తల౭పుననున్న దైవంబు. 
జేరనొల్లక వరుల. జేరందిరిగెదము 


వడి(బారుపెనుమ్నగము వలలలోపలం దగులు._ 
వడి వెడల గతిలేక వడ(కుచున్నట్లు 
చెడనికర్మములలో జిక్కి. భవములభాధ( 
౧బడియెదముగాక యేపనికి6 దిరిగెదము 


సీరులోపలిమీను నిగిడి యామిషముశకె 
కోరి గాలము (మింగి కూల(బడినట్లు 
జారిపోయిననేల సంసారసౌఖ్యవి_ 
కారంపుమోహాముల( గట్టువడియెదము 


(శ్రీవేంకటేశు నా(శ్రితలోకరకకుని 
భావింప దేవతాపతియైనవాని 
నేవించుభావంబు చిత్తమొడంబడక నేం 
మీవలావలిపనుల నిట్ల ౭ దిరిగెదము 


శ్రీరాగం 
సకలసందేహమై జరగుచున్నది యొకటి 
(పకటింప జీవమో (బవ్మామో కాని 


అగా అలాల క ల. 


221 


n తెలి; 330 


పబ ని! 
నానిన 


1 పోరా ॥ 


1 పోరా hn 


॥పోరా॥ 8331 


౪ పల్లవి tt 


"1. అనయము. ౧. “బడియది రేకు, ఇళ్లు తక్కిన స్టలముల. 


222 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వసు దేవుజఠరమనువననిధి కి (6 జం(ద్రు6డై 
అసమానగతి. బొడమినా. డీతండు 
వసుధ జం[ద్రుండు నీల వర్దుం డేంటికినాయ 
రసరెత్రి నునుంగందు గలయ(గొనుంటోలు "సక్‌ ॥ 


ఇనవ6ళమున లోకపాతకల్పభూజమె 

అనఘు€౬డై జనియించినా( డీతండు 

ననుపై నసురతరువు ౧నల్ల నెంటికినాయ 

సెనుగొమ్మలో జలగ సెరిగిరాంటోలు ॥ సక ॥ 
తిరువేంకటాదిపై దెలియ (6 జింతామతై 


అరిదివలె. బొడచూపినా6 తీత6ండు 
గరిమె నది యిపుడు చీంకటివర్ష మేలాయ 


వారిసీలవణుల(ప్రభ లలమికొనంటోలు ॥ సక ॥ 882 
ముఖారి 
చిరంతను6డు ' శ్రీవరు(డు 
పరమం భవ్యం పావనం [॥ పల్ల ఫి 


చదమయు(డు కోవిదు6 డమలు.డు పరు. 
డాదిపురుముండు మహామహా. (డు 
యేదెన నేమని యేది దలచిన న. 


భేద మవాద మఖిలసమ్మతం ॥ చిరం | 
నిఖిలనిలయు(డు మునివరదు6౬ డధికు(డు 

మఖముఖళుకాభిమతరతుండు(?) 

శిఖరం శివం నుళీలన మతిశయ. 

ముఖరం ముఖ్యం మూలమిదం ॥ చిరం ॥ 


ఎడుచేకు 66 1. చిరతరుండు శ్రీధరుండు 2, డసరుండా. ౧ నల్లన ?-ఏంటికి ఆయ, 


అధ్యాత్మ సంకీ.ర్రనలు 2928 


అనేకప్రదు. డనాదినిధనుండు 
ఘను. డీతిరువేంకటవిభు6డు 
దినందినం సముదితరవికోటిభ. 


జనం (7) సీిదాంజనం ధనం do 323 
(on) 
65 రేకు సామంతం 
౧ఇందరికి నభయంబు లిచ్చు(జే బు 
కందువగుమంచిబ౩గారుచేయి 4 పల్లవి ॥ 


వెలలేన వేదములు వెదకితెచ్చినచేయి 
చిలుకుగుబ్బలికింద( జేర్చుచేయి 
కలికియగుభూకాంత 4 గా (గౌ ?)గిలించినచేయి 
వలనై నకొనగోళ్ళవాండిచేయి ॥ ఇంద 1 


తనివోక బలిచేత దానమడిగినచేయి 
వొనరంగ భూదానమొస(గుచేయి 
మొనసి జలనిధి యమ్ము మొనకు దెచ్చినచేయి 
యెనయ ' నాగోలు ధరియించుచేయి *ఇంద॥ 


పురసతులమానములు పొల్ల" నేసినచేయి 
తురగంబుంబర పెడి దొడ్డచేయి 
తిరు వేంకటాచలాదీళుండె "మోక్షంబు 
తెరువు ప్రాణుల కెల్ల దెలిపెడిచేయి “ఇంద ॥ 804 


పాడి 
అందరిబదుకులు నాతనివే 
కందు వెల్ల (శీకాంతుని దే [1 పల్లవి [| 


న 








లాలాజల వరాలను మజా. మాటాలారామయానిలనానాలాాజాకాలాాలా లా 





య జాలు. వత చారల అలలా ర వ 
నిడురేకు, 48 1. యెనసి. 2, పొల్లు, ౧. ఇందు దిశావతార సమన్వయము కలదు. 


224 శీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


వేమరు6 జదివెడివి|పులవేదము 
సోము(మ?)క వె రియళోవిభవం 
(శీ మించునమరలజీవనమెల్ల సు... 
ంధామథనునిసంతతకరుణే 1 అంద ॥ 


హితవగు నిలలో సీసుఖమెల్లను 
దితిసుత దమను(డు దెచ్చినదే 
తతి తల్లిదం(డి తానై కాచిన- 
రతి (పహ్తాదవరదునిక్ళ పే 1 అంద ॥ 


అలరినయమరేం(దాదుల(బదుకులు 
బలిబంధనుకృప. బ5గినవే 
బలసి మునులయాపదలు వాపుటకు 
బలునృపభంజను పరిణతలే ౪ అంద ॥ 


పూని యనాధుల పొందుగం గాచిన. 
జానకీవిభునిసరసత లే 
నానాభూభరణంబులు నందుని. 
సూను(డు చేసినసుకృతములే 1 అంద॥ 


తలకొని ధర్మము తానై నిలుపుట 
కలుషవిదూరునిగర్వములే 
నిలిచి లోకములు ఎనిలిపినఘను (డగు 
కలియుగమున వేంకటపతి వే 4 ఆంద ॥ 885 


కన్నడగౌళ 
పాయక మతినుండి ౩పరగ మేలుగిడును 
సేయించి కర్మిం. దా* జేయు బవ్యరిది ॥ పల్లవి ॥ 


డు య పయనడ న జానాడాదద ననా గాబాతనారినత తామరలు చాలా నామాబలాతాతతాం. దారాల యంత తారా. 


౧. 'నుధామధనుని” రేకు. ౨. “నిలిపిన ఘనుడగు వేంకటపతి” అను వమా నమధ్యమున 
శటయుగముని పదముచేరుట వింత.*కలియుగమున 'వేంకటవతి మందు నమనించుకొని 
తరువాత పూర్వపదముతో సమనింపవలెనేమో. చూ: 288 పాట. ౩. 'వరగు' రేకు. 


ఆధ్యాత్మ నంకీ ర్రనలు 


వెలయ. జరాచరవిభు€డై నవిభు నాత్మ. 
దలంచుంగాక [ప్రాణి దా నేమినేయు 
తెలిపి నిర్మలభ క్తి దీపించి తను(జేరం 
౧గొలిపించుకొనలేమి కొరత యెవ్యరిది 


కొందరు సుఖులై కొదలేక మెలంగంగ 
కొందరిదుఃఖపుకొరత యెవ్వరిది 
అందరిమతి వేంకటా[ది వల్ల భ నీవు 
చెంది కర్మముల. జేయుచేంత యొవ్వరిది 


ఆటూరి 
ఎండలటోనినీడ యీూామనసు 
పండు గాయసనేయంబనిబేదు మనసు 


వానచేతక౨ములవలెనాయ మనసు 
గో నెంబట్టినబంకగుణమాయ మనస 
మాన(జిక్కి_నకోలమతమాయ మనసు 
తేనెళలోపలియీ[గతెజంగాయ మనసు 


గడిరాజుబదుకాయ కడలేనిమనసు 
నడివీదిపెసరాయ నయ మైనమనసు 
గడకుంగట్రినపాంత గతి దోంచె మనసు 
అడునులోపలికంబమె తోచె మనసు 


తెరువుచూపినజాడం దిరుగు నీమనసు 
మరుగ6జేసిన చోట మరుగు నీమనసు 
తిరువేంక టేశుపె . దిరమైనమనసు 
సిరిగలిగినచోట.6 జేరు నీమనసు 


న ద జులకా డా. దాం ఆరా. 


౧. “గొలిపించుకొనలేని” కావచ్చు 


Vol 1-F15 


225 


tt పాయ కలీ 


2 పాయ ॥ 806 


; పలవి 4 
7) 


1 ఎండ 1 


1 ఎండ ॥ 


11 ఎండ ౪౫ 987 


Be “చాతక” కావచ్చు. 
౩. ోతిరుగును- ఈమనసు. తక్కిన స్థలములలో ఇంతే. 


226 (శ్రీతాళ్ల పాక అన్నమాచార్యుల 


భూపాళం 
అలర నుతించరో హారిని 
యెలయించి మిము (భ్రమయించీని. గాలము 


సేయరో మనుజులార చింత హరినింకనైన 
రోయరో మీభుజియించురుచులమీ (ద 
కాయ మస్టిరము యీకలి మ/ధువము చాల. 
బోయ(బో యెందుకు(గాకపోయ. గాలము 


'మెచ్చరో మనుజులార మీరే హరికథలు 
పుచ్చరో మీమదిలోనిపొరలెల్తాను 
కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు. 
నిచ్చీని శుభములు యివి యెల్ల కాలము 


కనరో వేంకటపతి. గన్ను లుదనియంగా 
వినరో యీతనిస్తుతి వీనులు నిండ 
మనదో (శ్రీహరిచేతిమన్న నలు(ల?) మీరు 
తనమీ(6దిమది బుద్ది దాంచీని. గాలము 


ధన్నాసి] 
చదివెంటో (పాణి సకలము యీ. 
చదువుమీ దింవిద్య చదువ(డాయం౭గాని 


సీరులు చంచలమని చేత ల(ధ్రువమని 
పరగుసంసారము బయలని 
తొరలినసుఖ మెల్ల దుఃఖమూలమని 
యెరిగి తోభమువీడ నెరంగండాయంగాని 


8 ధాలు 11 


5 ల it 


॥ అల॥ 3838 


1 పలవి॥ 
లా 


చది;।। 


నిడురేకు 84. 1. దేవగాంధారి ౧. “చదువి ప్కూము.పొ. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 227 


తలకొన్న ధర్మమే ' తలమీదిమో (పని 
వలసీనొల్లమి దె వవశమని 
కలిమియు బేమియు6 గడవ౭ంగిరాదని 
తెలిసి లోభమువీడ6 దెలియండాయంగాని ॥ చది ॥ 


యేచిన పరహితమెంతయు' దమీేదని 
వాచవులిన్ని ట్ట నెవ్వగలని 
యాచందమున వేంక రేశుచేతలనిీ 


చూచి తోభమువీడ6 జూడడాయయలాని జ చది 1; 889 
రెకు శుద్దవసంతం 
ఎందు జూచిన దనకు నిన్నియును నిట్రనే 

కొందులేనినుఖము కలనైన లేదు bt పల్లవి ॥ 


సిరులుగలిగినఫలము చింత. బొఠలనె కాని 
సారిది సంతోష మించుకయైన లేదు 
తరుణిగలఫలము వేదనల. బొరలుజు కాని 
నెరసులేనినుఖము నిమిషంబు లేదు 1 ఎందు ॥ 


తనువుగలఫలము పాతకముసేయనె కాని 
అనువై నపుణ్యంబు అది యింత లేదు 
మననుగలఫలము దుర్మ్కతి(బొందనే కానీ 
ఘనమనోజ్ఞానసంగతి గొంత లేదు 3 ఎందు ॥ 


చదువుగలిగినఫలము సంశయంబే కాని 
సదమలజ్ఞాననిశ్చయ మింత లేదు 
యిది యెరింగి తిరువేంక పేళ్వరునిం గొలిచినను 
(బదుకు గలుగును భవము (అాణులకు లేదు ॥ఇ॥వందు॥ 840 


వదనా జల దదజా యం =. 


1. కర్మమే 2. గడవ(గ 3. దనదని శ్క లెల్బ ర్క లన్ని చూచి 
"తమల డన్ను. జాడ 


శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆహిరి 
సతతము నే జేయు ననాచారములకు గడ యెక్కడ 


మతి ననుంగని కావుము రామా రామా రామా tt పల్లవి ॥ 


0 సేసిననా(బిహ్మాత్యలు శిశుహపాత్యలు గోహత్యలు 
ఆసలనెన్నో యెన్నో ఆయాజాడలను 
యీసున నే నిపు డెరిం/గయునెరంగక నేసేదురితప్ప- 


రాసులకును గడలే దిదె రామా రామా రామా ॥ సత 4 


నమలెడినావాచవులకు నానావిధభక్షణములు 
కమి లినదుర్గంధపుశాకమ్ములు దొమ్ములును 


జముబాధల నరకంబుల సారెకు నన్నె(కునెటుటువలె (శ్రీ - 


రదుణు6లడ నను గాచే విటు రామా రామా రామా "నత ॥ 


కపటపునాధనవాంఛలు కలకాలము బరకాంతల. 
జపలపుందలపుల* నే(తలసంఖ్యము లరయఃగను 
యెపుడును నిటువలెనుండెడుహీనుని నన్నెటు గాచెదో 
రపమున (శ్రీవేంకటగిరిరామా రామా రామా 


"సత ॥ 841 
కన్నడ గౌళ 

కరుకకానిదిం గధాధరం 

శరణాగత వత్సలం భజే ut పల్ల వి శ్‌ 
శుకవరదం కౌస్తుభాభరణం 

అకారణ(పీయ ' మనేకదం 

సకలరక్షకం జయాధికం సే. 

వకపాలక మేవం భజే ॥ కరు ౪ 


నిడురేకు 78 1. ఆకారణద మనేక 


౧. 'నానేనిన (బహ్మాహత్యలు” అనుట సహజము ౨. 


“సఖ్యము కావచ్చు 


ఆధ్యాత్మ సంకీర నలు 229 


వురగశయనం మహోజ్ఞ్వలం తం 
గరుడారూఢం కమనీయం” 
పరమవ దేశం పరమం భవ్యం 
హరిం ధనుజభయదం ' భజే ॥ కరు ॥ 


లంకాహరణం అక్క్మీరమణం 
పంకజసంభవభవ [ప్రియం 
వేంక పేశం వేదనిలయం శకు_ 
భాంకం లోకమయం భజే ॥కరు॥ శీ42 


సామంతం 
చాలదా (బహ్మా మిది సంకీర్తనం మీకు 
జాలెల నడ౭గించు సంకీ రనం ॥పలవి॥ 
ae) ప్‌ డా 


సంతోషకరమైనసంకీ ర్తనం 
సంతాప మణ౭గించు సంకీర్తనం * 
జంతువుల రక్షించు సంకీర్తనం 
సంతతము దలచు, డీసంకీ ర్రనం ॥ చాల ॥ 


సామజము గాంచినది సంకీ ర్రనం 
సామమున కెక్కు. డీసంకీ ర్తనం 
సామీప్య మిందరికి సంకీర్తనం 
నామాన్యమా విష్ణుసంకీర్తనం 1 చాల 


జముబారి విడిపించు సంకీర్తనం 
సమబుద్ది వొడమించు సంకీర్తనం 
జమళిసౌ ఖ్యములిచ్చు సంకీర్తనం 
శమదమాదుల(6 జేయు సంకీర్తనం $ చాల 4 
1 దనుజహరం (త్రయహరం అవి సరియైన పాఠమేమో) నిడురేవ 91 .2 (రెండవ 
మా౬డవపాదములు వ్యత్యస్తములు) ౧. “కమవియ్యంి రేకు. 


280 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జలజాసనునినోరిసంకీ ర్తనం 
_ చలిగొండసుతదలంచుసంకీ రనం 

చలున గడు నాలుకకు సంకీర్తనం 
చలపట్టి తలచు. డీసంకీర్తనం 

సరవి సంపదలిచ్చు సంకీర్తనం 
సరిలేని దిదియపో సంకీర్తనం 
సరుస వేంకటవిభునిసంకీ ర్తనం 
సరుగనను€ దల౭చు€ డీసంకీ ర్రనం 


శుద్దవసంతం 
ఎదుటినిధానమ వెటుచూచిన సీ. 
వదె వేంకటగిరియనంతు(డా 
సాగిసి భాద్రపదళుదచతుర్శశి 
థి ద 
తగువీడుక నిందరు గొలువ 
పగటంసంపదలు బహుళ మొస6గుం౧ వీ? 


వగు వేంకటగిదియనంతు (డా 


తొలుత సుశీలకు దుళశ్శీలవలన 
వెలయు సంపదల విముఖు(డవై 
వలెనని కొలిచిన వడిం గాచినమా _ 
యలవేంకటగిరియనంతు(డా 


కరుణ€ల గాచితిఫి కాండిన్యుని మును 
పరగినవృద్ద(బాహ్మా డవై 
దొరవులు మావులు (ధువముగ. గాచిన- 
హారి వేంకటగిరియనంతు (డా 


"1 చొల 


; చాల ॥ 34 


గ ఎదు! 


11 ఎదు ॥ 


॥ ఎదు ॥ 244 


నిడురేకు, 82. 1. సంగినిధివగు (సగునిధి ౩) ౧. ఈపారమే సులభమేమో, 


అధ్యాత్మ సంకీర, నలు 231 


శుద్దవ సంతం 
ఏమి వొరలేరు యేమి మరలేరు 
యోమాయలంపటం వీందమోంయదనేకాని ॥ పల్లవి * 


సతులుగల మేలు దా సడింటొరలనేకాని 
సతమైనసౌాఖ్యస్వస్తానంబు లేదు 
= థి 
హితులుగల మేలు తా నిడుమ[బొోరలనేెకాని 
హితవివేకము నరుల కెంతైన లేదు 1 ఏమి ॥ 


తనువులె త్తినమేలు తగులాయ మేకాని 
కనుంగెనంగ యోగభోగము గొంత లేదు 
ఘనముగలమేలు తా గర్వాంధ మెకాని 
ఘను(డై న(శ్రీనాథు. గనుంగొనంగ లేదు ॥ ఏమి ॥ 


చింతగలిగిన మేలు చివుకంబట్టనకాని 
చింత వేంకటవిభునిం జింతించ లేదు 
సంతుగలిగినమేలు సంసారమేకాని 
సంతతము( జెడనిసద్దతిC జేర లేదు ౪ ఎమి ॥ 345 


67 రేకు ఆహిరి 


నానాదిక్కు._ల నరులెల్లా 
వానలలోననేె వత్తురు గదలి ॥ పల్లవి శ 


సతులు సుతులు బరిసరులు బాంధవులు 
హితులు గొలువ6గా నిందరును 
శతసహసయోజనవాసులు సు. 
(వతములతోడనె వత్తురు గదలి ॥ నానా ౪ 


౧. 'ఈ(65త-_..మో:.త” అని అన్నమయ్య అలవాటు. ఇక్కడ “ఈందుట=మోదుటి 
కావున రెండవపదములో “మోయుటి కాక “మోందుటి కావలనివచ్చినది. 


282 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


ముడుపులు జాశెలు మొగి౬౯ దలమూ6టలు 
కడలేనిధనము6 గాంతలును 
కడుమంచిమణులు కరులు6 దురగములు 
వడిగొని చెల(గుచు వత్తురు గదలి 


మగుటవర్హనులు మండలేశ్వరులు 
జగదేకవతులు. జతురులును 
తగు వేంకటపతి దరుశింపంగ బహు. 
వగలనంపదల వత్తురు గదలి 


నోట 
ఎంత బోదించి యేమి నేసిన దన 
దొంతికర్మములు తొల6గీనా 


సతతదురా చారజడునకు 6 బుణ్యస౦= 
గతి దలపోసినల గలిగీనా 
అతిపాపకర్మటోధకు6డై వెలయుదుష్లు 
వతి. దలపోసిన మరి కలిగినా 


బహుజీవహింసాపరు(డై నవానికి 
యిహాపరములు దైవ మిచ్చీనా 
విపహితకర్మములువిడి ఛినవానికి 


సహాజాచారము జరిగినా 


దేవదూషకు(డై తిరి గేటివానికి 
దేవతాంతరము దెలిసీనా 
శ్రీవేంక యేక్వరు జింతింపకుండిన 
పాపనమతు(డె (మతియై?) (బతికినా 


క నోసో ఖీ 


॥ నానా ॥ 8468 


[(పలవి 1 
లా 


1 ఎంత 4 


8 ఎంత ౪% 


॥ ఎంత ॥ ఏత? 


ఆధ్యాత్మ సంకీ ర్తవలు 238 


(శ్రీరాగం 
ఎటి(బదుకు యేటి(బదుకు। వొక్క 
మాటలోనే యటమటమెన(బదుకు 1 పలఅవి॥ 


సంతకూటములే చవులయిన(బతుకు 
దొంతిభయములతోడి[బదుకు 
ముంతసీళ్ళనే మునింగేటిబదుకు 
వంత బొరలి కడవరం లేని బదుకు ॥ ఏంటి ॥ 


మనసుచంచల మే మనువయినబదుకు 
దినదినగండాల 6 దీరుుబదుకు 
తనియ కాసలనె తగిలేటిబదుకు 
వెనకముందర చూడ వెరపయిన బదుకు 1 ఏంటి ॥ 


తెగి చేందె తీపయి తినియేటిిబదుకు 
పగవారిపంచలపాలై న! (బదుకు 
తగువేంక క్సేకష్వరు. దల(చనిబదుకు 


పొగకు నోపక మంట. బొగిలేటిబదుకు ॥ ఏంటి ॥ 848 
అదిత 
సకలసం గ్రహము సరలసంచయము 
అకృతసుక్కత మిది హాదినామం ॥పలవి $ 
లా 


సకలవేదశాస్త్రములసార మిది 
సకలమం[(తరాజంబు నిది 
సకలపురాణరసములమభధుర మిది 
ఆకుటిలపావనం * హరినామం 1 సక 4 


చలల. లా నాకా ట్రా కానరాక అతనో 


విడురేకు 5కి. 1, పాలి|జదుకు. నిడురేకు 108. 2. ఆభిలపావనం. 
౧. 'శతపల' కౌొవచ్చు. ౨. “చెడి పూ, ము. పా. _ప్రాసభంగము.యతిభంగము, 


284 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సకలతత్వసంశయఖండన మిది 
సకలకర్మనిశ్చాయము నిది 
సకలవిధిరవాస్య ప్రధాన మిది 
అకారణహితం వారినామం క సక ॥ః 


సకల దేవతాస్వామి(పియం ఖిది 
సకలలోకరక్షణము నిది 
(పకటం వేంకటపతినామాంకిత- 


మకించనధనం హారినామం ॥ సక ॥ 849 
పాడి 
కటకటా జీవుండా కాలముదోలుకరాయగ 
సటవటలనే పొద్దు జర'పేవుగా [1 పల్లవి st 


“సమత నన్నీ యును జదివి కడపటను 
కుమతివై అందరి గొలిచేవుగా 
తమిగొని పేమ నెంతయును గంగకు బోయి 
తమకించి నూతినీరు దాగేవుగా 1 కట ॥ 


తనువు. ([బాయము నమ్మి దానధర్మము మాని 
చెనట్‌వై కర్మాలు “నేనేవుగా 
వొనర(6గ మీందనొడ్తిన మొగులు నమ్మి 
దొనలనీళ్ళు వెళ్ళందో సెవుగా 15ట 4 


యెొలమితో. దిరువేంక సేతుం గొలువలేక 
పొలమురాజులవెంట. బొయ్యేవుగా. 
చిలుకకువలె బుద్దిచెప్పిన€ గానలేక 
౧పలుమారుకే తోజు€ బాడేవుగా ॥ కట ॥ 850 





౧. వలు=చాలగ్క మారుకే=మన్మథునికే కావచ్చు, పల్కు శబ్దమును వ్యస్తముగ 
ధాతుజవిశేషణముగ వాడుట వింత, లేక, బలుమారుకే =ఐలవంతు డైన మన్మఠకునకే 
కావచ్చు. 


68 


నిడురేకు 70, 1 ముట్టిన. 2, కుంవార.. 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 235 


సామంతం 
అందరి కాధారమైనఆదిపురుషు( డీత౭డు 
విందై మున్నా రగించె విదురునికడ నీత6డు tt పల్ల వి జ 


సనకాదులుగొనియాడెడిసర్వాత్మ కుం డీతండు 
వనజభవాదులకును దై వంబె నత. డీత(6డు 
యినమండలమున( జెలంగేటిహితవై భవు6 డీతండు 
మునువుట్టిన* దేవతలకు మూలభూతి యీతండు 1 అంద ॥ 


సిరులొనంగి యళోదయింట శిశువై నతం డీతండు 
ధరనావులమందలలో తగ౭ జరించె నీతండు 
సరసతలను గొల్లైతలకు. జనవులొసంగె నీతండు 
ఆరసి కుచేలునియడుకు లా* రగించె నీతండు 1 అంద ॥ 


పంకజభవునకును (బహ్మాపద 'మొస6గ౧ను యితడు 
సంకీర్తన లాద్యులచే జట్టిగొనియె నీతండు 
తెంకిగ నేకాలము6 బరదెవుండయినయీత.డు 
వేంకటగిరిమీ6ద6౬ [బభల వెలసినఘను. డితండు ॥ అంద 151 


రేకు నాట 


కాయము బజీవుడుగలనా౭డే తెలియవలే 
యీాయత్నములు దనకెన్న డు కవల వి॥ 
ళా 


సతతము సంసారజడు.డు దానట యాత్మ. 
హితవు దెలుసుకాల మెన్న (డు 
రతిసరసముల వూరకే (పాయ మెడలంగ 
యితరసుఖము దన కెన్న (డు ॥ కాయి ॥ 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెడపక (ద్రవ్యమోహితు.(డై తిరుగ దన. 
యిడుమపాటు మాను బన్న డు 
కడలేనిపొలయలుకలచేత6 దనదేహ.- 
మిడియ6ంగ నిజసుఖ మెన్న డు ఇ కొయ ॥ 


శ్రీవేంక కేశునిం జేరి తక్కి.ననుఖ. 
మేవగించుకాల మెన్న (డు 
(శ్రువల్లభునికృప సిరిగా. దలంచి జీవ 
డీవై భవము. గాంచు బన్న (డు ॥ కాయ ॥ 852 


సామంతం 


ఆతడే సకలవ్యాపకుం డత౭౯డే యాతురబంధువు6 - 
డత6డు దల(పులముంగిట నబ్బుట యొన్నండెకో ॥ పల్లవి ॥ 


సారెకు సంసారంబనుజలనిధు లీందుచు నలసిన = 
వారికి నొకదరిదాపగువా( డి(క నెవ్వండొకో 
పెరినయజ్ఞా నంబనుపెను(జీ(కటి తను6గప్పిన 
చేరువవెలు€గై తోంపెడిచెలి యింక నెవ్వ(డాకో rn అత6 4 


దురితపుకాననములలో (తో వటుదప్పినవారికి 
తెరు విదె కొమ్మని చూపెడిదేవు. డి(డ 7) దెవ్వండొకో 
పెరిగినయాశాపాశము పెడగేలుగల దనుంగట్టిన 
వెరవకుమని విడిపించేటివిభు6 డింక నెవ్వండొకో ॥ అత్డ 


తగిలినయాపదలనియెడి దావానలములు చుట్టిన 
బెగడకుమని వడినార్పెడిబిరు దడిక నెవ్వండొకో 
తెగువయు౬ దెంపునుగలిగినతిరు వేంకటవిభు. డొక్కు_ండే 
సొగిసి తలంచినవారికి సురతరువగువా (డు 1 అతి ॥ 958 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


ముఖారి 


ఎక్క-.డనున్నా నీతండు 
దిక్కయి మాదెస. దిరిగీ[గాక 


సరసుండు చతురుండు జగదేకగురుండు 
పరమాతు( డభిలబంధువుయడు 
హరి లోకో త్తరు( డత6డే నామతి 
సిరితో. బాయక చెల6గింగాక 


ఉన్నతోన్నతు( డుజ్జ్వలు. డధికుండు 
కి. ము 
పన్న గశయను(డు భనహరు6డు 
యిన్ని ట(గలిగిన యిందిరా (5 ఇ)రమణు6డు 
మన్ననతో మము మనిపీంగాక 


మమతల నల మెల్మంగకు సంతత _ 
రమణుడు వేంకటరాయండు 
ఎబమళిసంపదల సరనపిభవముల 
తమకంబున మము. దనిపీ౧గాక 


కన్నడ గొళ 


విశ్వప్రకాశునకు వెలింయేడ లో నేడ 
శాశతున కూహింప జన్మ మి(క నేడ 

సర్వపరీపూర్ణునకు సంచార మి6క నేడ 
నిర్వాణమూర్తి, కిని నిలయ మి(క నేడ 
వుర్వీధరునకు( గాలూ(ద నొకచో కేడ 
పార్వతీస్తుత్యునకు భావ మి(క నేడ 


౧. "యాడ రేకు, 


297 


ti ఎకు [1 


st ఎక... (3 


॥ ఎక్కా ॥ తీం( 


; పలవి।ః। 
టొ 


[| విశ్వ క 





(శ్రీతా శ్లపాక అన్నమాచార్యుల 


నానా [పభావునకు నడుమేడ మొదలేడ 
ఆననసహానునకు నవ్యలివ లేడ 
మౌనిహృదయస్స్టునకు మా'పటేడ పలుకేడ 
జ్ఞానస్వరూవునకు( గాన విన నేడ 


పరమయోగీందునకు పరులేడ తానేడ 
దురితదూరునకు సం స్తుతినింద లేడ 
తిరువేంక టేళునకు దివ్యవి(గహ మేడ 
హరికి నారాయణున కవు6గాము లేడ 


వసంతం 
౧ తలవులోవపలితల(పు చివ మిత౭డు 
పలుమారు బదియును+ బదియెనతల పు. 


సవతె నచదువులు సరుగ( దెద్చినతల(పు 
రవళి దరిగుబ్బలిని రంజిల్లుతల (పు 
కవగూడం గోరి (రుఇ)భూకాంతముంగిటితల౯పు 
తివిరి దూషకు గోళ్ళ దెగటార్చుతల(పు 


గొడగువట్టినవాని. గోరి యడిగనతలంపు 
తడ(6బడక వ్మిపులకు దానమిడుతల పు 
వొడిసి జలనిధిని6 గడ గూర్చి తెచ్చినతల (పు 
జడియక హాలాయుధము జళిపించుతల6పు 


వలపించి వురసతులవతము చెరిచినతల(వు 
కలికితనములు చూప6గలిగున్న తలపు 
యిల వేంకటా।ద్రిపె నిరవుకొన్న తలపు 
కలుషహారమై మోక్షగతిచూపుతల6పు 


౧. ఇందు దశావతారసమన్వయము కలదు. 


క్‌! వశ్వ il 


॥ విశ్వ ౪ 8656 


1 పలవి॥ 
య 


1 తల6॥ 


॥;తల౮6 ॥ 


॥ తల€ | 856 


ఆధ్యాత్మ సంకీర్స నలు 


పొడి 
* అస్మదాదీనాం అన్యేషాం 
తస్మికా తస్మికా త్యత్రచ పునశ్చ 
సతతాధ్యయననిష్టాపరాణాం దృఢ 
[వతినాం యతీనాం వనవాసినాం 
గతిరిహ స్మర్తుం కా*జగత్యాం పర_ 
స్థితిరియం కా విష్ణునేవా వునశ్చ 
మోహినామత్యంతమువష్కరాణాం గుణ. 
(గాహిణాం భువనై కకఠినానాం 
దేహసంకొళన విదేశకోవా సదా 
(శ్రీహరిస్మరణవి శేషః పునశ్చ 
కింకుర్వాణదుఃఖిత బీవినాం 
పంకిలమనోభయ[భ్రాంతానాం 
శంకాం నిరురుతి స్పరసా కా, (శ్రీ- 
వేంకటాచలప తేర్వినుతిః పునశ్చ 


69 రేకు సామంతం 


దొరకునా యితనికృప తుదిపదరిబు 
అరిదివిభవము లొ ల్లమనినా( టొదలు 


నొాంపలర నిత౭డు కృపంజూచు టరుదనికాక 


యింపు సామాన్యమా యితనికరుణ 
లంపటముఘనమైనలక్ష్మీకటాకములు 
సంపదలు తోడనే చల్లు వెదలాడు 


289 


1 పలఅవి॥ 
aa) 


18 అస్మ శ్ర! 


[| అస్మ క 


॥ అస్మ ౪ 957 


11 పలవి।। 
ne 


ఇజదొెర॥ 


ఈ ఈకీ రవ స్ముగహముగా లేదు. ఇ౭ందలిది యధామూలపారము, విడురేను 
2లో రెండవచరణపుమూ(డవపాదమున * నంకాళనవిధిక్చ కోవాి-ఆని కొంత మేలైన 


పార్మ కలదు, 


240 (శ్రీ కాళ్ల పాక అన్నమాచార్యుల 


తగ నితనిపై భక్తి తగులు టరుదనికాక 
నగుట సామాన్యమా ననిచి యితండు 
జగదేకహితములుగ సరసతలు సౌఖ్యములు 
దిగులువాయంగ నితండు దిప్పు దీరాడు ॥ దొరకు ౫ 


తిరువేంకటాది సిద్దించు టరుదనికాక 
* మరుగ(6 దనుసనీచ్చునా .మరియొకరిని 
యిరవై నభో గములు యిష్టనా[మాజ్యములు 
విరివిగొని యితనిదయవెంటనే తిరుగు ॥ దొర ॥ 856 


ఆహిరి 
ంచెలి నేండు తా నేమినేయునమ్మ 
చెలి యేమిసేయు నీచెలు లేమి నేయుదురు 
చెలువై నవిభు మేనిచెలు వింత సేయంగా [| పల్లవి ॥ 


సతి నేడు బంగారుచవికెలో. జిత్రంపు- 
గతు అంత చూపిన గడకంటం జూడదు 
అతనింజూచినమంచియబ్బురపుంజూపులు 
అతనివెంటనే పోయ నటుగా౧టోలును ॥ చెలి ॥ 


తేనియలూ రేటిమంచితియ్యనిమాటలు మం(త్ర_ 
గానములుగా వినుపించి కడువేసరితిమి 
వానిమాటటలు విన్నవలనై నముదమున 


వీనులు ముదించినవిధముగాబోలును 1 చెలి ॥ 
నిడురేకు 2. 1. ఇరవు సామాన్యమా యిందరికిని, సరిలేని విభనములు సర 


సతలు సౌఖ్యములు ఆరిది నీతనిమహిమ నండనే వుండు. 

౧. 8655, 360 పాటలు రెండూ పూర్వ్యముదణమున తప్పిపోయినవి. 859వ పాట 
శుద్ద శృంగారసంకీర్యనములలో నుండదగినది. 880 వ పాట వేదాంతవిషయోపనూన- 
ములతో కూడినళ్ళగారసంకీర్త నము. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


నిచ్చళపుమోమున నెయ్యము దై లువారె 
బచ్చనచేంతలు గుబ్బలపై నిండనొప్పెను 
అచ్చపువేడుక వేంకట్నాద్రిళు. డీరేయి 
నెచ్చెలికి నిచ్చినట్టినేరుపు గాంటోలును 


సామంతం 


ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటా 
క్రొ త్త నేంతలెల్ల దొరకొంటిగా నీవు 


హీనులై నవారు విన్ను నేచి కొలిచిన ఘన- 
మైనపదవుల€౬ బెశ్తేయెం(య?)టువలెనే 
మానక యెవ్వతెనై న మచ్చిక. దగిలి నాతో. 
నానిపట్టి సరినేనే వద్దిరా నీవూ 


శడుంబాతకులు నిన్ను€ గదిసి కొలిచేరంటా. 
నడరి పుణ్యులంజేయునటువలెనే 
కడంగి యెవ్వతెనై న గాజు మాణికము నేసి 
వడి నన్ను6 గెరలించవద్దురా నీవూ 


దిందుపడ మాయ నేసి దేవుండ నేయగానంటా. 
నందరి (భమలంబెట్టునటువలెనే 
అందమైనతిరువేంకటా(దీశ సీపేమ 
చెంది నన్ను+ గూడి దాంచంజెల్లునా నీవూ 


బౌళి 


ఎక్కడ చొచ్చెడి దీభవమేదియు€ గడపల గానము 


వుక్కు.న( బరితాపానల మూదక మండెడిని 


౧ యతిశంగము,. 
Vol 1-F 16 


241 


॥ చెలి ౪ 859 


॥ఇత్త ॥ 


౪౯౬ త్త ॥॥ 


ui ఇత్త 1 360 


11 పలవి।ః। 
ne) 


242 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


హృదయవికారము మాన్స (గ నేతెర్ళగును సమకూడదు 
మదనానందము చెరుపంగ మందేమియు లేదు 
పొదలినదేహగుణంబుల6 టోనడువంగ గతి గానము 
[బదికించినకోరి కెలకుC (బాయము దిరిగినది "18 ఎక్కు. ॥ 


కమలినయజ్ఞానం బది కన్ను లముందర( గానదు 
తిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదు 
తెమలనియాళాపాశము తెంప(గ సత్యము చాలదు 
మమకారము వెడరింవప(గ మతి యెప్పుడు లేదు ॥ ఎక్క ॥ 


దురితంబులు పుణ్యంబులు తొడి(బడ నాత్మను బెనగొని 
జరగగ శరీరధారికి సత్క_ర్మము లేదు 
తిరువేంకటగిరిపతియగు దేవళిఖామణిపాదము 


కరణని (బదుకుటదప్పను సన్మార్గము లేదు ॥వఏక్ళ్క_॥ 361 
గుండ(కియ 
ప్రాణులనేరమి గాదిది బహుజన్మపరంపరచే 
(ప్రాణులు సేసినత మత మపాపఫలముగాని శి పల్లవి " 


హరి సకలవ్యాపకు€డని ఆందరు6 జెప్పంగ నెరింగియు 
పరద వంబుల( గాలువకపాయరు మానవులు 
నరపతి భూమేలంగ భూవరు భజియింపంగనొల్రక 
పరిసరవర్తులబెంబడి( బిని సేసినయట్లు జ(|పాణు॥ 


పొందుగ తమతమ నేసినపూజలు మొక్కులు గై కొను(న?) 
అందముగా€౬ బురుషో త్తము( డాత(డే కలండనవియు 


అందరు నెరింగియు యితరుల. జెందుదడు రున్నత శై లము స్త్‌ 
నందక చేరునతరువుల నందుకొనినయట్లు 81 (పాణు 11 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 248 


శ్రీ) వేంకటపతి యొక్క_౭డె చెప్ప6గ జగముల కెల్లను 
దైవము నాతుమలోపలిధనమనంగా వినియ 
నేవింపరు పామరు లీదేవుని మధురంబొల్లక. 
వావిరి. బులుసులు చేందులు వలెనని కొనునట్లు ॥ (ప్రాణు ॥862 


ధన్నాసి 
ఘారదురితములచే గుణవికారములచే __ 
నిరితిబడునాకు నేది దెరువు 1 పల్లవి it 


హరి జగన్నాథు * లోకారాధ్యు- 
నెరంగ'నేరనివాని కేది దెరువు 
పరమప్పరుషుని జగద్భరితు నంతర్వ్యా ప్తి- 
నిరవుకొలుపనివాని కేది దెరువు ॥ ఘోర ॥ 


శ్రీ) 'వేంక పేళు. దలంచినవెనక సకలందబు_ 
నేవగింపనివారి కేది దెరువు 
దేశో_త్తమునిమహిమ డెలిసితెలియ(గలేని_ 
యీవివేకంబునకు నేది దెరువు ॥ ఘోర ॥ 863 


70 రేకు ఆహిరి 
ఏపనులు 'నేసినా నిటువలెనేపో 
యీపనికి. జొరవిపని యేటిలోపైరు ॥ పల్ల వి॥ 


హరికథలమీ (ది|పియమబ్బు(బే?)నా తొంటితమ- 
పరిపక్వమగు.దపఃఫలముగాక 
గరిమె నివిలేకున్న6 గలకాలములు€౬ జేయు. 
నిరతంపు(దప మెల నీటిలో 1 వాంత n ఏప॥ 


శనాజలాాలోలలాతలాడానా 


౬ ఇందు “అభిలాత్మవంటి” వద మొకటి యెదుమా(తలది లో పించినది గాంటోలును. 
నిడురేకు 47. 1. నీటిపై. 


244 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నారాయణునిభ క్తి ననిచెనా ధనమెల్ల 
వారంజల్లిన దానఫల మదియపో 
కోరి యివి లేకున్న కోటిదానములై న 
"పేరుకొని* వరత (€గలపిన చింతపండు 


వదల కిటు వేంక కేశ్వరుండే దైవంబనుచు. 
జదువ6గలిగిన మంచిచదు వదియపో 
సదిలముగ నీవిధము పట్టియ్యకుండి నను 
చదువు లసురలు మున్ను చదివేటిచదువు 


(శ్రీరాగం = జంపె 
అణు రేణుపరిపూర్ణు(డై నథశ్రీ వల్ల భుని6 
(బణుతించువారువో (బాహ్మాలు 
వారినామముల నె సంధ్యాదివిధు తొనరించు. 
పరిపూర్తమతులువో (బాహ్మృలు 
హరిమంత వేదపారాయణులు హరిభక్తి. 
సరులై నవారువో (బాహ్మాలు 
యేవి చూచినను హరి యిన్నిటా( గలండనుచు- 
భావించువారువో [బాహ్మాలు 
దేవకీనందను6డె దేవుడని మతిందెలియు. 
పావనులు వారుదో (బాహ్మలు 
ఆదినారాయణుని ననయంబు+ దమయాత్మ 
బాదుకొలిపినవారు (దాహ్మలు 
వేదరకకు(డై నవేంకటగిరీశ్వరుని... 
పొద 'సేవకులువో (బాహ్మలు 


1. యిది 2 కొన 


1 ఏవ ॥ 


* ఏప।॥ 964 


॥పలవి॥ 
oa) 


ఏ అణు 1 


జ అము 1 


| అణు 365 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


దేళాకి 
_ తోకవిఘాతరక వో. 
పాతాళలఅంకాపతివిభాళొ 


హనుమంతరాయ ౨ంజనీతనయ చో. 
వనధిలంఘనగా(త్ర వాయుపుత్రా 
యినకులాధిపనిజహిత జగన్నుత- 
వనజోదర నేవక సత్వధనికా 


పళయాంతకరూప బలద్‌ీప రవిఫల- _ 
గిశన ప్రతాప నుగివషపియా 
కుళకదానవసంకులవిదారణ 
భళిభళి జగత్సతిబలుబంటా 


పంకజాసనుదివ్యపదవై భవ గ 
లంకిణ్మపాణవలంఘన 
'వేంక పేశ్వరు నేవావీర మహాధీర 
కింకరరాయ సుఫీభవా 


(శ్రీరాగం 
ఇన్నిజన్మము లేంటికి హరిదాసు. 
లున్న్నవూర.6 దా నుండిన జాలు 


హరిభకులయింటియన్న ము గానువారి. 
వరువుడై వుండవలెనన్న జాలు 
పరమభాగవతభవనంబుల జెడ్డ_ 
పురువు దానయి పొడమిన?౭ జాలు 


౧. 'అంతజీసీ” రేకు. 


245 


1 పసలఅవి॥॥ 
శ) 


tt పీతా |. 


క్రీ పీతా కి 


[1 సీతా " 866 


11 పలవి ॥ 
ము. 


[| ఇన్ని [| 


248 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వాసుదేవునిభ_క్రవరులదాసులు మున్ను -- 
రోసినయెంగిలి రుచిగొన్నం జాలు 
(శ్రీ సతీశునిందలంచినవారి ౧దాసాన- 
దాసు(డైవుండ(దలంచిన6 జాలు ॥ ఇన్ని ॥ 


శ్రీ వేంక కేకు. జూచినవారి(శ్రీ పాద. 
సేవకుండె ౨ యండంజేరినంజాలు 


యీవిభుదాసులహితులపాదధూలళి. 
పావనమె ఫో (కి (బదికిన6 జాలు * ఇన్ని ॥ 367 
ముఖారి 
భోగీంద్రులను మీరు. బోయి రండు 
చేగన మీందటివిభవాలకు u పల్లవి u 


హారుఃడ పోయిరా; అజుండ సీవునుటోయి 
తిరిగిరా మీదటితిరుణాళ్ల కు ; 
సురలు మునులును భూసురలు. బోయిరండు 
అరవిరి నిన్నాచ్ల నలసితిరి ॥ భోగీ ॥ 


జము(డ పోయిరా; శశియు * సీవును బోయి 
సుముఖు(డవై రా నురల గూడి; 
గుములై. దిక్పతులు దిక్కులకు. బోయిరండు 
'పమదాన నిన్నాళ్లు బఐబడలితిరి భోగి ॥1 


నారదసనకసనందనాదులు 
భూరివిభవముల.6 బోయిరండు ; 
దూరముగా బో కిస్తే ' తొర్రలి వేంకటగిరి. 
జేరి నన్నిట్ల నే నేవించు.డీ భోగి ॥ 868 


విడురేకు 58 1. శని నీ, 2. దూరంగాకిబే. ౧. *“దాసాను కౌవచ్చు. ౨. “వృుండిరేకు. 


అధ్యాత్మ సంకీర్తనలు 247 


సామంతం 


అతని కెట్ల సత మైతినో కడు. 
హితచో పొందులహితవో యెణంయగ it పల్లవి te 


హృదయము తలపున నిరవయిన(6గదా 
పదిలమొను తోపలిమాట 
వెదకినచి_త్తము వెర వెజంగదు pe 
నెదిరి నెఅయంగ నే నేమియు నెజంగ ॥ ఆత ॥ 


కాలూ6ద మనసుగలిగికదా నా. 
తాలిమి మతిలో. దగులౌట 
మేలిమిపతితో మెల6గుపేదో నే_ 
నేలతో నే నిపుడెక్క_డో యెజ(6గ 1 అత ॥ 


నేండని రేపని నే నెజింగికదా 
ఫోడిమి మతిలో పొలుపొట 
వాదే వేంకటేశ్వరుడు రాంగలిగ 
౨ఆ(డుజన్మ మేనౌటిది యయి6గ ॥ అత ॥ 869 


71 నుండి 77 వరకుగలయేడురేకులు లేవు 


78 రేకు శ్రీరాగం 


3 ఎట్టు వేగించే దిందుకేగురే సితరకాండ్రు 
వెట్టివేమి సేయుమంటా వెన్నడించే రిపుడు ut పల్లవి 1; 


వొంటికాల6 గుంటికుంటి వూరిబందెలకు.6 జిక్కి 

పంటదా౮6కా దున్నె నొక్క.పసురము 

గంటుగంటులాక లొత్తి కల్ల అనడిమిపంట 

కుంటివా(డు గావలుండి కుప్ప లేరుపరచె ॥ ఎట్లు ॥ 
౧. ఇది కృంగారకీర్తనలలో నుండదగినది. ౨. ఆండుజన్యము --ఏను- బాట, 
౩, దీనిభావము స్పష్టృమగుట లేదు. 





మగా. 


248 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కలది కుక్కి మంచము కన్నవారెల్లా( బండేరు 
తలెతో ౧ దొగ్గినంబలి దావకూళ్ళు 
వెలింగంతలకొంపలు వీడుంబట్లు చూసేరు 
తలవరులెందులోనా దప్పు వెదకేరు 


వొళ్ళుచెడ్డవా€ డొకంయడు వుభయ మార్గము గవి 
కల్లదొరపుట్టుబడి కడుంగట్టీని 
చల్లని,శ్రీ వేంక కేశ సకలలోకపతివి 
యిల్లి దె సీశరణంటి మందరిని గావవే 


లలిత 
తప్పదు తప్పదు దైవముకృప యిది 
ముప్పిరి నింతా ముకుందు.6డే 


వెక్కసపుమతి 'వెలుతులుడీరిన_ 
నెక్కడ చూచిన నీశ్వరుండే 
గుక్కక యాసలు గోసివేసినను 
నిక్కు మడుగడుగు నిధానమే 


పొంచి ళరీరపుథోగము లుడిగిన 
చుంచుంబాపములు సుకృతములేఎ . 
౩ దంచెడివిషయపుతగులమి((ము?) బాసిన 
యెంచిచూచినసు యిహమే పరము 


2 ఎటు ॥t 
లు 


2 ఎట్టు ॥ 870 


1 పలవి ॥ 
య 


tt తప్ప & 


కి తప్ప ts 





౧ 'డెగ్ని” రేకు ౨. 'నుగృతములే” రేకు ౩, 'దంచేటి” రేకు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 249 


(శ్రీ వేంకటపతి నేవే కలిగిన 
వేవేలువగలు వేడుకలే 
చేవదీరె సందియము లే చిదే* 


భావమునమ్మిన(పపన్సు లకును ॥ తప్ప ॥ 871 
బౌళి 
దేవ నీవిచ్చేయందుక్తు దీనికిగా నింతయేల 
యేవేళ మాయెరుకలు యెందుకు గొలుపును ॥ పల్లవి 


యెవ్వరివసములు బుద్దెరింగినడ చేమన 
యివ్వల నారాయణ నీవియ్యక లేదు 
దవ్వుచేరువ మనసుతనయిచ్చయి తే(గనక 
రవ్వగ మృగాదులెల్ల రాజ్య మేలనేరవా ॥ దేవః 


సారెకు నిన్ను (దలపించ జంతువులవసమా 
కేరి నీవు జిహ్వా6 బరికించంగా6గాక 
యీరీతి లోక మెల్లా. దమయిచ్చకొలందులనయితే 
దూరాన6 గొక్కెరలు చదవవా వేదాలు ౪ దేవ ॥ 


యిందరిపాపపుణ్యాలు యిన్నియు నీచేంతలే 
కందువ స్వతం(తులు గారు గాన 
చందపు(శ్రీవేంక మేళ శరణంటి నిదె నీకు 


చంది నీవే కాతుగాక చేంతలూను వలెనా ॥ దేవ ॥ 872 
నామంతం 
పరుస మొక్క కేకాదా పయిండిగా. జేసేది 
అరయ లోహమెట్టున్నా నందుకేమీ tt పల్లవి [1 


* ఈ పాదమున యతి లేదు. “చావదీరె సంశయము లేనిడె' అని పారము 
గాంటోలును. “చేవి యీ “చావి గా (వాతలోనుండుట సామాన్యము. 


250 (శ్రుతాళ్లపాక అన్నమాచార్యుల 


వనజనాభునిభ క్తి వదలకుండిన6 జాలు 
మనసు యెందు దిరిగినా మరియేమి 
మొనసి ముద్రలు భుజముల నుండితే6 జాలు 
తనువెంత హేయమైనా దానికేమి 


(శ్రీ కాంతునామము జిహ్వా దగిలితే జాలు 
యేకులజు (డై నాను హీనమేమి 
సాకారు€డైనహరి శరణుచొచ్చిన€ జాలు 
చేకొని పాపము లెన్ని చేసిననేమి 


జీవు€ డెటున్నానేమి జీవునిలో యంతరాత్మ 
శ్రీ వేంక కేళున కాచింతయేమి 
యేవలన( బరమెన యిహమైన మాకు( జూలు 
3 వళమాయ నతడు కడమలింకేమీ 


భూపాళం 
మిన్న్నక వేసాలుమాని మేలుకోవయ్యా 
సన్నల నీయోగనిద్ర చాలు మేలుకోవయ్యా 


ఆవులు పేయలకుంగా నఅచీ€ బిదుకవలె 
గోవిందు€డ యింక మేలుకొనవయ్యా 
ఆవలివలిపడుచు లాటలు మరిగివచ్చి 
[తోవగాచుకున్నారు (పొద్దున మేలుకోవయ్యా 


వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడ. 
aa) 0 
గూడియున్నా రిదే మేలుకొనయ్యా 
తోడనే యశోద గిన్నెతో. బెరుగు వంటకము 
యీడకు( దెచ్చిపెక్పై నింక మేలుకోవయ్యా 


8 పరు ॥ 


1 వరు ॥ 


॥ పరు ౪ 987/8 


వల వి॥ 
na] 


11 మిన్న 11 


il విన్నా 11 


అధ్యాత్మ సంకీర్తనలు 251 


పిలిచీ నందగోపుండు పేరుకొని యదె కన్ను (= 
గొలుకులు విచ్చి మేలుకొనవయ్యా 
అలరిన (శ్రీ వేంకటా।దిమీ ది బాలకృష్ణ 
యిల మామాటలు వింటి విక మేలుకోవయ్యా. ॥మిన్న ॥ 874 


పాడి 


ఇందునుండ మీ పేడ లేదు 
సందడి సేయక చనరో మీరు ॥ పల్లవి ॥ 


నాలుక (శ్రీహరినామం బున్నది 
తూలుచు6 బారరొ దురితములు 
చాలి భుజంబున చక్రం బున్నది 
తాలిమి భవబంధము లటు దలరో ॥ ఇందు ॥ 


అంతర్యామై హారి వున్నా డిదె 
చింతలు వాయరొ చిత్తమున 
వింతల6౬ జవులను విష్ణుకథ లివిగొ 
పొంత6 గర్మములు పోరో మీము ॥ ఇందు ॥ 


కాపయి (శ్రీ వేంకటపతిపే రిదె 
నావె నున్నది నయమునను 
కోపపుకామాదిగుణములాల మీ _ 
రేపున కడ(గడ నెందైనం జోరో ॥ ఇందు ॥ 875 


79 రేకు రామ్మక్రియ 
సీయాజ్ఞ దలమోచి నీదేహధారి నైతి 
యీయెుడ గోవిందు6డ నే నీడేర దెట్లో i పల్లి ఏ 11 


252 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తనువు వేసరినాను తలంపు వేసరదు 
ధనము గడించెడితరి తీపున 
చెనకి మగడు విడిచిన మామ విడువని = 
పనియాయ హారి నాబదుకుజాడ యెట్లో 


పాయము ముదిసినాను భావము ముదియదు 
'వేయైనా సరసారవిషయాలను 
వోయయ్య కలివోసినావుట్లదిక్కు. చూచేది 
మాయదాయ నిక నామనసుజా డెట్లో 


కడలేనినావిధులు కన్నులార. జూచి నీవు 
నడుమ (శ్రీవేంక కేళ నన్ను నేలితి 
నొడుగులు దప్పినాను నోముఫలము దప్పని _ 
ఆడియాల మబ్బె నాకు నానతిచ్చి తెట్లో 


భూపాళం 
మేదిని జీవుల గావ మేలుకోవయ్యా 
నీదయే మాకెల్ల రక నిద్ర మేలుకోవయ్యా 


తగుగోపికల కన్నుందామరలు ౧వికసించె 
మిగుల సూర్యనేతుండ మేలుకోవయ్యా 
తెగువ రాకసులనేతిమిరము విరియ6గ 
నెగడినపరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా 


ఘనదురిత పునల్ల ౧గలువలు వికసించె 
మినుకు* కశివర్ణుండ మేలుకోవయ్యా, 
పనివడి వేదాలనేపతులెల్లా( బలుకఈ6గ 
౩ఆనక (7) యాగ్రితపారిజాత మేలుకోవయ్య 


mo 





॥ నీయా ॥ 


॥ నీయా ॥ 


1 నీయా ॥ 878 


ఇ పలవి।। 
య 


॥ మేది 1 


॥ మేది ॥ 


౧. “వికసించి కావచ్చు ౨.*శళినేేతుండి కావచ్చు. 8. “తంగడీ” అనునర్థ్ధములో 


జనకకబ్దము కావచ్చు. పూ.ము.పాఠములో (పళ్నార్థకచిహ్నమెట్లో? 


ఆధ్యాత్మ నంకీ ర్రవలు 258 


వరలక్ష్మీకుచచ[క్రవాకము లొండొంటి రాయ 
మెరయుదోషారహిత మేలుకోవయ్యా 
పొరసి నీవు విత్యభోగములు భోగించ 
నిరతి (శ్రీవేంక కేళ నేండు మేలుకోవయ్యా ॥ మేది ॥ 877 


లలిత 


ఆతుమ సంతస పెట్టుటది యొజఖుక్క తౌ. 
నేతెరువు నొల్లకుండు టిదియే యెఆంలుక ॥ పల్లవి ॥ 


ముంచినబంధములలో ముణు€ంగుడునడక తా. 
నంచల విడందన్ను టది యెలుక 
చంచలపువిషయాల సగ్గుడుముగ్గుడుగాక 
యెంచి హరిందలపోయు టిడియే యెలుక 1 ఆతు ॥ 


పాయనియర్థములకు బంటుబం మె తిరుగక 
ఆయతమై మోసపోని దది యెలుక 
పాయపుంగామినులతో( బలుమారు జేయుపొందు 
హేయమనితలపోయు టిదియే యెలుక 1 ఆతు ॥ 


ధరమీ(దగల(ప్రాణితతుల నొప్పించక 
అరయ€గ సముండగు టది యెలుక 
గరిమల (శ్రీవేంకటపతిదాను.డై 
యిరవొంద సుఖించు టిదియే యెటుక $ ఆతు ॥ 37 


రామ్ముకియ 
ఇందిరానాయక యిదివో మాపాటు 
చెంది నీవే గతి చేకొనవయ్యా i పల్లవి [3 


254 శీ) తాళ్లపాక ఆన్న మాచార్యుల 


తీసీ. గోరికతీదీవు లొకవంక 
లాసీ సంసారలంపటము 
మూసీ గర్భము మునుకొని పరచింత 
'సేసేదేమి(6క.6 జెపే ర దేమి 4 భంది ॥ 


వంచీ నాసలు వలసినచోటికి 
పొంచీ దుర్గుణభో గములు 
ముంచే యొవనమోహాంధకారము 
యెంచేదేమి సోదించే దేమి ॥ ఇంది ॥ 


యెజింగీ. జిత్తము యించుకించుక నిన్ను 
మజవనినీపె పెభక్రి కి మతినుండయగా 
నెజి (శ్రీ వేంకటపతి నీవే కాతువుగాక 
'వెజుచి స్ట యగన నేవిన్నప మేమి ॥ ఇంది ॥ 879 


రామ్మ క్రియ 


నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో 
యీరచనలనే యెవ్వరు దల (చిన యిహపరమం౭త్రము లిందరికి॥ పల్ల వి॥ 


గోవిందాయ నమా నమా గోపాలాయ నమో నమో 
భాఎజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో 
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు 
యీవరుపలనే యెవ్వరు దలచిన యిహపరమం(తము లిందరికి 
1 నారా 11 
దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో 
(శ్రీమహిళాంపతయే నమో శిష్ట రక ణో నమో నమో 
వామనాయ తే నమా నమో వనజావాయ నమో నమో 
యీమేరలనే యెవ్వరు దల(చిన యిహపరమంత్రము లిందరికి 
శ నారా || 


౧. “ఫతియేన్న మో రేకు ౨. *రకణే' రేకు. 


అధ్యాత్మ నంకీ ర్తనలు 255 


పెిరిపూర్ణాయ నమో నమో ౧వ్రణవ[గ్రాయ (7) నమో నమో 
చిరంతన (శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో 
నరకధ్యంే (2) నమో నమో నరసింహాయ నమో నమో 


యిరవుగ సీగడతి నెవ్వరు దలచిన యివాపరమం(తము. 
లిందరికి నారా ః॥ 880 


అలిత 


అంతర్యామీ అలసితి సొలసితి 
యింతట సీళశర ణిదె చొచ్చితిని it పల్లవి i 


కోరినకోర్కు.లు కోయనికట్లు 

తీరవు నీ వవి తెంచక 

భారహంబగ్గాలు పాపపుణ్యములు 

నేరుపులల చోసీవు నీవు వద్దనక 18 అంత || 
జనులసంగముల జక్కరోగములు 

విను విడువవు నీవు విడిపించక 


వినయపుదె న్యము విడువనికర్మము 
చన దది నీవిటు సంతపరచక 1 అంత ॥ 


మదిలోచింతలు మయిలలు మణుగులు 
వదలవు నీవవి వద్దనక 
యెదుటనె (శ్రీవేంక కేశ్వర నీ వదె 


అదన. గాచితివి అట్టిట్టనక ॥ అంత ॥ 881 
80 రేకు ఆహిరి 
దేవ సీమాయతిమిర మెట్టిదో నాం 
భావము చూచి గొబ్బన( గావవే ౪ పల్లవి ॥ 


౧. “వణవ్మాగాయి' కావచ్చు. ౨. “నంతపరచుి==శాంతపరచ్చు అని అర్థము కావచ్చు. 


258 శ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


వెడదుఃఖమపుడెల్తా వేసరుచుండుదు(గాని 
తడవి విరతింబొంది తల(గలేను 
అఆఅడియాసల( దిరిగి అలయుచుండుదు (గాని 
మడి దొసకు(గు 2ల నివి మానలేను ॥ దేవ 


హేయము శీ(స్తీ సుఖమని యెజుంగుచుండుదుంగాని 
పాయపుమదముచేత( బాయలేను 
పాయనిపాపాలు చూచి భయమందుచుందు.గాని 
వోయయ్య యివి నేయకుండలేను ॥ దేవ । 


కలకాల మిన్నియును గందువిందు(గాని మతి 
యెలమి నొక్క_టనై న యెచ్చరలేను 
బలిమి (శ్రీవేంకటేశ బంధముకుని౬ జేసి 
తలపులో నెలకొని దయ(జూడవయ్యా ॥ దేవ ॥ లీరి2ి 


వాడీ 


అభయ మభయమో వారి నీకు (వ?) 
విభు(6డ వింతటికి వెర విక నేది OP పల్ల వి ॥ 


జడిగొని మదిలో శాంతము నిలువదు 
కడు6ంగడుదుస్పంగతివలన 
యిడుమలేనినుఖ మించుక గానము 
అడియాసల నాయలమటవలన 1 అధ 4 


తలంపులోన నీతత్వము నిలువదు 
పలులంపటముల[భమనలన 
కలిగినవిజ్ఞాన గతియును దొంగను 
వెలివిషయపవుపిరివీకులవలన ॥ అభ ॥ 


ఆధ్యాత్మ నంకీ ర్రనలు 257 


పక్కన. బాపపుబంధము లూడెను 
చిక్కక నిను దల(చినవలన 
చిక్కులు వాసెను (శ్రీ వేంకటపతి 
నిక్కము నా కిదె సీ కృపవలన ॥అభ॥ 888” 


బౌళి 
కొందరి కివి సమ్మతియెతే కొందరి కవి గావు 
యిందరితలోపల నీవెడమాయలు యేగతి. దెరినే నేనయ్యా 


1(పలవి ॥ 
ను. 


దూరము కర్మమునకు జ్ఞానము ; తోడనే(తొడుసే్భవాండొకటికిని 
దూరము; పరమునకు (బపంచము తొలుత విరుద్దంబు; 
దూరము విరతికి సంసారము; తుదమొదలే లేదు; 
యీరీతుల నీ వెడమాయలు యేగతి. దెలినెద నేనయ్యా 
॥ కొంద ॥ 


కూడదు దేహమునకు నాత్మకు గో(త్రవిరోధం ; బెన్నండును 
కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను; 
కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన; 
యేడ గొలందిగా శీహరిమాయలు యేగతి( దెలినెద నేనయ్యా 
॥ కొంద ॥ 


(శ్రీ వేంకటపతి నన్నీ గతి. జిక్కించితి వీజగమునను; 
భావింప(6గరాదు నసీమహిమ బహుముఖములయర్లముగాన; 
యేవిధమును నే6టికి నాకింక యెందెందని తగిలెద నేను 
దైవికమగు నీందాసానుదాస్యము దక్కినదే నాకు 

కొంద ॥ 8984 


ఇష 





౧. “దాసాని లేకు. 
Vol 1-F17 


258 (౮) తొళ్లపాక అన్నమాచార్యుల 


పొడి 
అంతయు నీవే హారి పుండరీకాక్ష 
చెంత నాకు నీవే శ్రీ రఘురామా * పలవి 


కులమును నీవే గోవిందుఃడా, నా. 
కభిమియు నీవే కరుణానిదీ, 
తలంపును నీవే ధరణీధరా, నా- 
నెలవును నీవే నిరజనాభా ॥ అంత 


తనువును నీవే దామోదరా, నౌ 

మనికియు నీవే మధుసూదనా, 

వినికియ నీవే విట్టలు-డా, నా- 

వెనకముందు నీవే విష్ణు దెవుండా ॥ ఆంత 
పుట్టుగు వ్‌ పురుషోత్తమా కొన 

నట్టనడుము సీవే నారాయణా, 

యాకు (శ్రీవేంక కేశ్వ్యరు(డా నాకు 

నెట్టన గతి యింక సవ సీఐ ॥ అంత ॥ 38 


బేెళి 


అన్నిటా నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను 
యెన్నంగ నీచాక్ష_(డవే గతియని ౧యెంచికొలుచు పే ప్రపన్న 
“ధా 
౨సంగతి ॥ పల్లవి ' 
యేకాంతంబున నుండినపతిని యెనసిరమించు పే సతిధర్మంబు 
లోక మురచ్చలోనుండినపతి లో(గొని పైకొని(నఇరానట్లు; 
చా మ్‌! 
యీ కొల(దులనే సర్వ దేవతలయిన్ని రూపులై స్తీ వున్నప్పుడు 
కై కొని నిను బహుముఖములంగొలుచుట గాదు పతివ్రత వత 
ధర్మంబు ॥ అన్ని | 
౧. 'యేచికొలచుటే” రేకు. ౨. *నుగళఈి రేకు. + న 


ఆధ్యాత్మ సంకీ ర్రవలు 2గ్‌ 9 


పూనినబాహ్మణులలోపలనే నిను బూజించుట వేదో క్రధర్మము 
శ్వానకుక్కుటాదులతోపల నిను సరి. బూజించ (గరానట్టు, 
యీానియమములనె (పాకృతజనులను యీళ్వర నీశరణా గత 
జనులను 
కానక, వొక్క_ట సరిగాం౧జూచుట కాద(ది?)వివేకధర్మంబు 
(1 అన్ని u 


(శ్రీ వేంకటపతిగురువనుమతినే నేవే నాకును శిష్యధర్మము 
ఆవలనీవల నితరమార్గములు యాత్మలోన రుచిగానట్లు, 
భావింప(గ సకల(పపంచమును (హం సత్యజ్ఞానమనంతము 
కెవళమై యిన్నిటా వెనుతగులు ౯, (ది?)వివేకధర్మంబు 

“అన్ని ॥ 886 


ఆహిర 
౨కోరు వంచదో ౩కోట్రారు 
ఆరసి మనసా అంతరాత్మకు [1 పల్లవి it 


కొండలపొడవులు కోరికకుప్పలు 
పండినపంటలు భవము లివి 
నిండినరాసులు నిజకర్మంబులు 
అండనె యివె మాయారంభములు ॥ కోరు ॥ 


చెలిధాన్యంబులు విషయపురాసులు 
*పొలివా రేటివూరుపుగములు(? ; 
కలుషపుమదమున కావుగప్పినవి 
అలవిమీర మాయారంభములు ॥ కోరు ॥ 
౧. “చూచుటకాద-1-వివేకధర్మంబు" అని విభజింపవచ్చునే మో. 


౨. కోరు-[వంచరో ౩. కొటారు కావచ్చు. ౪, పొలివారుట = తూర్పెత్తుట, 
తూర్పుపారుట కావచ్చు 


260 శ్రీ తాళ్లపాక ఆన్న మాచార్యుల 


బడి నిందియములబంతులు నురిపి 
కడురతుల దండగట్టలతో 
యెడనెడ (శ్రీ వేంక పేశుమహిమ అవే 
ఆడియాలపుమాయారంభములు 


81 రేకు దేపాళం 


వీని. జూచియైన నేము విరతింటొందగబేము 
పూని మా(బదు కిందు (దోలదాయ€గా 


పరుల వేడంగటోవు పరనిందకు. జొరవు 
పరపురుషార మే ఫలవృక్షతతులెల 
డు ళా 
నరులమె ఘనులమె నానాబుద్దు లెణి(గి 
పొరి మా(బదుకు లిందుఃటోలదాయ౯గా 


కామ్మకోధాదులు లేవు కామతత్వ మెజి(గవు 
కామించినట్లవు నెక్క_డనై నా శిల లివి 
దిమసము గలిగియు( దెలివి గలిగియును 
భూమిలో మా(బదు కీందుంటోలదాయ.(గా 


వొకరి. గొలువ(బోవు వొకపంట నేయ.టోవు 
వొకమానిగూడు చేరివుండు పక లాడనాడ 
వొకశ్రీ వేంకటపతి నమ్మియుండలేము 
౧యొకమో మా(బదు కిందుబోలదాయయగా 


సాళంగం 


పనిమాలినట్టి వట్టింపజి(దుగాక [మాకు 
ననిచి యిదియు నొక్క_నగు(బాట్లా 


॥ కోరు॥ 887 


1 పలవి;ఃః 
ళా 


॥ వీని. 


1 వీనిల | 


॥ వీనిం॥ 888 


tt పల్లవి tu 


౧. “ముఖ్య శబ్బభవమా? ఆర్హము అదే కావచ్చు ౨. *పణండు పూ.ము.పా. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 281 


కన్న వారినెల్లా వేండేకపష్టమే దక్కుటగాక 
పన్ని దైవమియ్యనిది పరులిచ్చేరా 
యెన్ని కతో. దేహమిచ్చె నిహమెల్లాం జెందనిచ్చె 
వున్నవా రింతటిపని కోప(గలరా ॥ పని ॥ 


బడలి తా నేందై నా బడ్డపా చేద క్కె.(గాక 
కడగి రానిది దే నొక్కరివసమా 
కడ పులో నుండ6గానే కలవి నుదుట వానె 
తడవి దెవముచే(త దాంటవసమా ॥ పని ॥ 


దెప్పరపుసంపద పం *దిమ్మటలే ద క్కైెంగాక 
యెప్పుడూ (శ్రీవేంక టేశు(౨ డీకమానీనా 
చప్పుడుగా నతనికే సిరణన్న జాలు6గాక 


తప్పులును వొప్పులు నాతనివేకావా ॥ పని ॥ 880 
దేసాళం 
పరులసేవలు చేసి బదికేరటా 
సిరివరుదానులు సిరులందు టరుదా n పల్లవి i 


కోరి వొకనరునిం గొలిచినవారలు 
ధీరులై. సలిగెలల దిరిగేరట 
కూరిమి (బహ్మాండకోటులేలెడి వాని- 


వార లింతటం జనవదులొ టరుదా ॥ పరు ॥ 
చేకొన్నతుమ్మిదచేపడ్డకీటము-_ 
3 
లాకడ( దుమ్మిదలయ్యీనట 
(శ్రీకాంతునిపాద నేవకులగువార-_ 
లేకులజులయినా నెక్కు_డౌ టరుదా క పరు ।॥ 








౧, “కడంగిరాని దిదే నొక్కురివసమా”. పూము.పా. ౨, *“డీకమానీనా” పూ.ము.పా. 


262 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ధరణీశునాజ్ఞల తమదేశము లందు 
సిమలనాణెపుము[ద చెల్లీ నట 
తిరువేంకటా।ది(శ్రీ దేవునిము[దలు 
ధరియింప(గా నింతట( జెల్లుటరుదా ॥ పరు ॥ 890 


గుజ్జరి 
ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుండే రక్షకుడు 


తటుకున స్వతంత్రముడిగినయాత్మకు తగువిశ్చింత మే 
పరసుఖము ॥ పల్లవి ॥ 


ఆ(కటి కడుగనిశిశువుకు€ దల్లి యడిచి పాలు (దాగించినరీతి, 
యీకడ( గోరికలుడిగినయోగికి నీశ్వరుండే రతకుండు 
చేకొని బుధైజి(గినబిడ్డలపై6 జింతింపరు తొల్లిటివలె. దల్లులు 


యీకొల6దులనే స్వయత్న దేహుల కీశురు+డును వాత్సల్యము 
వదలు || ఇటు ॥ 


తతి గరిరాజు€గాచినయట్లు (దౌపదిమానము గా చినయట్లు, 
హితమతి స్వతం(తముడి గినయోగికి యీశ్వరు౭డే రకకు6డు 
అతను (డు భస్మంబయ్యిననా(డుఆజు నిశిరం బటు 


(దుంచిననా(డు, 
చతురు(డు దా నడ్డ్దమురాండాయను స్వతం[తముడు గని జీవులు 
గాన ॥ ఇటు ॥ 


దిక్కని యనిశము( జి త్త్రములోంనం జింతించేటిశరణాగతజనులకు, 
యిక్కడనక్కడ (శ్రీవేంకటగిరియీశ్వరుండే రక్షకుడు 
మక్క. వతో( దనయంతర్యామిని మఅచినస్వామి(ద్రోహుల కెల్లా 
అక్క_రతో. బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన 
1 ఇటు ౫౪ 991 


౧. “లోనా పూ.ము,పా, రేకు. 


ఆధ్యాశ్మ సంకీర్తనలు 288 


వరాళి 


రామ రామచంద రాఘవా రాజీవలోచన రాఘవా 
సౌమితిభరతశతుఘ్ను లతోడ జయమందుద శరథరా ఘవా॥ పల్ల వి॥ 


 శిరసనుకూకటులరాఘవా చిన్నా రిపొన్నా రిరాఘవా 
గరిమ నావయసున. దాటికి? జంపినకౌసల్యనందనరా హవా 
అరిది యజ్ఞముగాచురా ఘవా అట్ట హరువిల్లువితిచినరాఘవా 


సిరులతో జనకునియింటను జానకి. జెల(గిపెండ్డాడినరాఘవా 
ఇరామ॥ 


మలయునయోధ్యారాఘవా మాయామృగాంతకరాఘవా 
చెలగి చుప్పనాతిగర్వ మడ(చి దై త్య సేనల(జంపినరాఘవా 
సొలసి వాలి. ౧జంపి రాఘవా దండిసు[గివునేలినరాఘవా 
జలధిబంధించినరాఘవా లంకసంహారంచినరాఘవా ॥ రామః 


దేవతలుచూడ రాఘవా నీవు దేవేం్యద్రురథమెక్కి. రాఘవా 
రానణాదులను€౬ జంపి విభీషణు రాజ్య మేలించినరాఘవా 
వేవేగ మరలి రాఘవా వచ్చి విజయపట్టమేలి *రాఘవా 
(శ్రీ వేంకటగిరిమీ(ద నభయము చేరి మా కిచ్చినరాఘవా 


౫ రామ ॥ 8992 
82 రేకు దేవగాంధారి 
వధినిషేధములకు వెబఐవ(గంబనిలేదు 
మధుసూదన నీమన్ననదాసుండై తే 1 పల్లవి 11 


విడువరానిధర్మ*విధుల పురుషులను 
విడిచి గోపికలు విచ్చనవిడి 
బడి నిన్ను( దగులు పే పరమధర్మమాయ 
యెడయునితర ధర్మా లి.క నేంటికయ్యా 1 విధి 1 


౧. "జంసిని కావచ్చు. ౨. “మేలిని కానచ్చు. ౩. “విదుల' రేకు, పూ.ము.పా 


|4 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మానరానికర్మమార్షము లటు మాని 
పూనినయతులే పూజ్యులట 
౨సీనారాయణనియ తే ధర్మమాయ 
యూనిజ మొకటియు నెజంగంగవలయు ॥ విధి ॥| 


యన్నిట (శ్రీ వేంక పేశ నీదాను౭డై _ 
వున్న విచారాల నొదుగనేలా 
నిన్ను(గూర్చినట్టినిజభ క్తి గలదని 


తిన్ననై_ తెలిపేటితెలివే కలది ॥ విధి ॥ 393 
రామ్మకియ 
సులభుండు మధుసూదను(6డు మన. 
మెలమి నమ్మిన నికేసుండీ గ పల్ల వి 1 


పడుచుమాటన కా౭[పహోదునెదుట 
పొడచూపె నాదిపురుషుండు 
అడవి దేహనక ఆదంతిమొజకును 
తడవికాచినదై వముసుండీ నుల ॥ 


ఆ(శుమాటలనక ఆంతలో (ద్రౌపదిని 
వొండిమి(6 గాచినవరదు(డు 
పోండిమి6 బేదనక పొందినకుచేలుని? 
వీండె సంపదిచ్చె విష్ణుండు సుండీ* 1సుల ॥ 


వీరువారన కిదె వేండినవరములు 
సారెకు నిచ్చినసర్వేశుండు 
మేరతో లోకముల మెజనె నిప్పుడును 
యిీరీతి శ్రీ వేంకచేశు(డేసుండీ 1 సుల ॥ 394 


తనుకు ానననునిననిననున్యటానానాను ఇన కాక నాకసి నుకుననగాధారానానానానానా నాన లాానొధాషా రకాలా కాధానాకానాలు లాలా నషం గానము నున బుి నిసా త్యననా ఆయుత లం పులస నానా arc TTT rm? = Pe Te res rr ల TT TTT TT: STIRS STR EERE R RRL, రయ metic ఛం ఆజతతోల. 


౧. “నారాయణ నీనియతే ధర్మమాయ” ఆనుట సహజము (పాసనిరృంధముకాటోలు, 
'నంపహ్లోదు" దేకు, ౩. 'కుచేలునికి” లేక *కుచేలుకు కావచ్చు. ౪. నుమ్మీ” రేకు. 


ఆధ్యాత్మ సంకీర్రనలు 


ధన్నాసి 
కింకదీర “నదె వం కేశవాత్పర'మని 
ఉంకువై ననాలో సీవుసమ లివే 


కంటి సీవొక్క_(డవే లోకములకు దైవమని 
వొంటి మట నిన్ను (టోల నొకరి6 గాన 
వింటి సీతే ఘనమని వేదాంతమందు నీ. 
కంటె నితరము వినం గరుణానిదీ 


తోశణె నాకు నీనేవే తుదిపదమని; మథి 
తోంచ దీబుద్దికి; సరితూ6(6గ దెందును 
పూచి నాగురు(డు నిన్నే బోధించేగాని మణి 
దాంచచండాయ సీమహిమ ధరణీధరా 


సమ్మతించె నామతి( జవియెనా(నీఇ)కథలె 
సమ్ముతించ ౧ దెక్క డోరచ్చులసుద్దులు 
నమ్మిక (శ్రీ వేంక కేశ నంటున నీపాదాలే 
నమ్మితి నేమియు నమ్మ నారాయణా 


రామకియ 
ఓహో డేండేం వొగి (బ్రహ్మ మిదియని 
సాహసమున (కుతి చాటెడిని 


పరమును నపరము( |బికృతియు ననగా 
వెరవుదెలియు పే వివేకము 
పరము దేవు:డును; అపరము బీవుండు, 
తిరమైనప్రకృతియె దేహము 
౧. “నెక్కడో' పి. ము, పా. 


2865 


పల ని 
ళా 


n కింక ॥ 


1 కింక ॥ 


1 కింక 1 395 


11 పలఅవి 11 
తాగా 


॥; ఓహో ॥; 


266 శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల 


జ్ఞానము" జయము జ్ఞానగమ్యమును 
వూని తెలియు యోగము 
౧ జాొనము దేహాత్మ, జే చేయము సరమాత్మ, 
యో 
జ్ఞానగమ్య మే సాధించుమనను ॥ ఓహో ॥ 


కరము నక్షరమును సాకి పురుముండని 
సరవిం దెలియుకే సాత్వికము 
తరము (పపంచ, మకరము కూటస్టుండు, 
సిరిషురుమో త్త తముడే (శ్రీ వేంక చేళుుడు "ఓహో ॥ 596 


శంకరాభరణం 


చీచీ నరుల దేంటిజీవనము 
కాచుక శ్రీహరి నీచే కరుణింతుగాక it పల్లవి ॥ 


అడవిలో మృగజాతియైన. గావచ్చు6గాక 
వడి నితరుల6 గెలువ౭గవచ్చునా 
వుడివోనిపకీయై వుండనై నావచ్చు6గాక 
విడువ కెవ్వరినై నా వేండవచ్చునా ॥ చీచీ ॥ 


పసురమై వెదలేనిపాటు వడవచ్చు6గాక 
కసివో నారుల. టొగడ6ంగావచ్చునా 
౨ వుసురుమానై పుట్టివుండనై నవచ్చుగాక 
చిసువక వీరివార వేసరించవచ్చునా ॥ చీచీ ॥ 


3౩యెమ్మెల. బుకిక్యాలు వేసి యిల యేలవచ్చు(గాక 
కమ్మి హరిదాసు€డు గావచ్చునా 
నెమ్మది (శ్రీ వేంకటేశ సీచి త్తమేకాక 
దొమ్ములకర్మము లివి తోయవచ్చునా ॥ చీచీ ॥ 897 
త్‌ యా 
౨. వుసనురుమాను==((పకరణమునుబటి ) ముసిడిమాను (ముష్షి చెట్టు) కావచ్చునే మో. 


3. “యెమ్మెల(.... _గావచ్చునా” ఈ రెండపాదములు ఆన్నమయ్యసభావమునకు 
విరుద్దముగా నున్నవి. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 
గుజరి 
es 
ఇంతే మవేమిలేదు యిందుమీందను 
దొంతులక రాలు దుమ్ముదూరు పెత్వుట. 


వుల్లములో నుండి దేహ మొగి రకించేషారి. 
నొలకున్న తన్ను. దా నొలకుండుట 
ne) ళా 
బల్లి దు( డాతని మాని వరుల వేండే దెల్లా 
పొల్లకట్లు దంచిదంచి పోగు సేనుకొనుట 


౦యెయ్యొడా(. బుణ్యఫలము లేమి గలిగిన హారి. 
కియ్యకున్న నది దై వమియ్యకుండుట 
చెయ్యార నాతని కొప్పు నేయనిభో గములెల్లా 
చయ్యన6౬ ౨జెజకు(బిప్పి చవిగొనుట 


(శ్రీ కాంతుడై నట్టి శ్రీ వేంకకేశ్వరుని( 
జేకా.-పే సిరులెల్లా( జఉకానుట 
మేకుల(శ్రీహ 5నామమే నోర నుడుగుట 
కెకాన్నయమృత పుంగందు వగుట 


88 రేకు ఆహిరి 


ఇతరధర్మము అందు నిందు గలదా 
మతిం దలంప పరము సీమతముననే కలిగె 


విదురునకు. బరలోకవిధి చేనెనట తొల్లి 
అదె ధర్కసుతు(డు వర్హాశమంబులు విడిచి 
కదిసి నీదాసు(డై నకతముననేకాదె యీ- 
యెదురనే తుదిపదం బిహముననే కలిగె 


లు. 





- a 'మేయడార రేకు, (పాసభంగము. ౨ ‘'జఅకుంి రేకు. 


287 


4పలవి ॥ 


॥ ఇంతే ॥ 


శ ఇంతే i 


1 ఇంతే॥ 808 


t పలి ॥ 
గా 


11 కత Nn 


268 (శ్రితా ళ్లపాక ఆన్న మాచార్యుల 


అంటరాని గద్దకుల ౧మంటి జటాయువుకు సీ_ 

౨ వంటి పరలోకకృత్యములు "నేసికివి మును 

వెంట నీ కై ంకర్యవిధి కలిమినేకా దె 

వొంటి నీహ_స్తమున నో(యో7) గ్యమై నిలిచె ॥ ఇత ॥ 
యిరవై నశబరిరుచు లివియె నై వేద్యమె 

పరగెనట శేషమును బహు౦షేధములనక 

ధర దదియ [పసాదపువిశేషమేకా దె 


సిరుల(శ్రీ వేంక కేశ చెలుబడులాయ nq3 $ 399 
య 
సాళంగనాట 
దేవదేవు( డెక్కె_ నదె దివ్యరథము 
మావంటి వారి కెల్ల మనోరధము i పల్లవి "7 


జగతి బాలులకై జలధులు కేర(జేసి 
పగటున6 దోలెనదె యై డిరథము 
మిగుల€6గ6 గోపగించి మెరయరావణమీ (ద 
తెగి యెక్కి. తోలేనదె దేవేంద్రరధము ॥ దెవ॥ 


దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు( 
బక్క_న మరలిచె, బుష్పకరధము 
నిక్కి. నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె 


వెక్క_సపురెక్క_లతో విష్ణురధము 1; దేవ ॥ 
బలిమి రుక్మిణి ( దెచ్చి పరులగలిచి యె క్క 

అలయే(గుబెండ్రి కల్యాణర థను 

యెలమి శ్ర వేంకటాది నలమేులుమంగ. గూడి 

కలకాలమును నే(గ ఘనమెనరధము ॥దెవ॥ 490 


rr 
వ లలా లాలు. వలలు. య నోలవినితలలు అలా నాకినానా అలానా. సాక వంకా లలనా శవాల 


౧. ౨. 'ఆంటి” “అంటి” ఇవి పునరుక్తులు, ఇట్టి వక్కడక్కడ గలవు! 
౩. “దియ్యి” రేకు 


అధ్యాత్మ సంకీ ర్హనలు 


కాంటోది 
ఏమి నేతు దేవదేవ యింతయును నీమాయ 
కామినుల(6 జూచిచూచి కామించె భవము 


చంచలపుంగనుదోయి సతులబారికి. జికిి_ 
చంచలమందెను నాదిచ్చరిమనసు 
కంచు6గు_త్తికలవారిగానముల. జొక్కి_చొక్కి_ 
కంచు6ంబెంచునాయ.(6టో నాకడలేనిగుణము 


తీపులమాటల మించి తెఅవల[భమ( దరి_ 
తీపులపాలాయ టో నాతెలివెల్లాను 
పూ+పలనవ్వుల తోడి పొల౭తుల( జూచిచూచి 
పూంపలు6బి దెలుచై పొల్లువోయ( దవము 


కూటమి సతులపొందు కోరి కోరి కూడికూడి 
కూటువ నావిర తెందో కొల ౧టోయను 
నీటున (శ్రీవేంక కేశ నిను6ంగని ౧ యింతలోనె 
జూటరినై ౨యింతలోనె సుజ్ఞానినై తి 


గుండ|కియ 
మరిగి వీరెపో మాదె వంబులు 
కెరలినహారిసంకీ ర్రనపరులు 


వినియెడివీనులు వివుకథలకే 
పనిగొందురు మాపవన్నులు 
కసియెడికన్నులు కమలాకునియం _ 
దనువుపరతు రటు హారిసేవకులు 


౧. ౨ ఇవి పునరు కములు 


289 


ఎమి 1 


1 ఏమి ॥ 


1 ఎమి ॥ 401 


[1 పల్లవి [| 


1 మరి ॥ 


270 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పలి కెడిపలుకలు పరమాత్ముని 
యలవరతురు శరణా గతులు 
౧ తల(చేటితల(పులు ధరణీధరుపై 
౨తఅకొలుపుదు రాత దియ్యులు ౪ మది ॥ 


కరముల (శ్రీపతికై ంకర్యములే 
మురియచు జేతురు ముముక్ల్షులు 
యిరవ్పుగ (శ్రీవేంక పేస్వరుమత మే 


సిరుల నమ్ముదురు (శ్రీవై ప్పవులు ౪మరి॥ 402 
బ్‌ెళి 
ఏమ్‌ నడుగనొల్ల హెచ్చుకుందు లననొల్ల 
కామించి సీవిచ్చితివి కె వల్యపదము ॥ పల్లవి + 


పుట్టుగులకు వెణవ భువిలోన హరి నీకు _ 
నపై నీదాసుండ నె నై తేజాలు 
వెట్టికి నేజాతియైన వెణవ నీనామములు 
వొట్టి నానాలికమీ6ద నుంపే(6జాలు 1 పమీ ॥ 


దురితాలకు వెణవ6 దుద వేయైనా హరి నీ_ 
కరుణు€ గ ంకర్యము గలిగతేం జాలు 
నిరతి నిందియా-=కు నే వెజవనీ వాత్య( 
బెరరేంపకు(డవై "పెరిగితే. జాలు ॥ ఏమీ ॥ 


యేలోకమైనా వెణవ యెప్పుడూ (శ్రీవేంక కేక 
పాలించి సీకృప నాపై6 బారితేం జాలు 
కాలమెట్టయినా వెణివ కర్మ మెట్టయినా వెజఅవ 
యేలిననీదాసులు న న్నియ్యకొంటే. జూలును ॥ ఏమీ ॥ 403 


౧. “తల(చెడి ” కావచ్చు. అయ కనుగుణము. 
౨ “తలకొలుపుదురా తదియ్యులు ' పూ, ము, పా. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


భూపాళం 
కనియు. గాననిమనసుకడమగాక 
యెనలేనిహరిమహిమ కిది గుజుతుణాదా 


కనుకలిగి హారి౭గొలిది ఘనులై రిగాక మును 
మనుజులే కారా మహరుషులును 
మనసులో నిపుడైన మరిగ కొలిచినవారు 
ఘనులౌట కిదియ నిక్కపుగుజుతుగాదా 


భావించి హాదింగెలిచి పదవులందిరిగాక 
జీవులే కారా దేవతలును 
కావించి కొలిచినను ఘనపదవు చేమరుదు 
యేవలన నిందిరికి నిది గుబుతుగాదా 


పన్ని హరింగొలిచి నేర్పరులై రిగాక ధర _ 
నున్నవారే కారా యోగివరులు 
యెన్నికల (శ్రీవేంక టేశు నమ్మినవార 
లిన్ని యును జేకొనుట కిది గుబుతుగాదా 


84 రేకు మలవారి 


వలెననువారిదె వైష్ణవము యిది 
వలపు౭దేనెవో వె ష్టవము 


కోరిక లుడుగుచు గుతి నిన్నిటి"పె 
వై రాగ్యమెపో చైష్టవము 
సారెకు* గోపము€ జలమును. దనలో 
వారంచుటవో వై ప్లవము 


వ! 


గపల వి॥। 
on) 


nకని॥ 


కస 


కనన 404 


tt పల్లవి ॥ 


1వఠె ॥ 


272 శ) తాళ్లపాక అన్నమాచార్యుల 


నుడిగొనుదేహపునుఖదుఃఖములో 
వడి. జొరనిదెపో వై ష్టవము 
ముడివడి యిం|దియములకింకరు (డై 
వడ(౧బడనిదెపో వైప్టవము ॥ వలె 


వుదుటునల దనసకతోపాయంబులు జు 
వదలుటపో నిజవై పష్తవము 
యెదుటను (శ్రీవేంక కేశ్వరునామము 


వదనముచేర్చుట వైష్ణవము ; వఠలె॥ 40 
పాడి 
(శ్రీహారినేసినచిహ్న లివి యీ _ 
మోహము విడుచుట మాజ మది ; పలఅవి 


మలినం బేది మణు6గననేది 
కలుషపుమలముల కాయ మిది 
కలిగిన దేది కడు లేందేది 
చలనపుమాయలజన్మ మిది ॥ శ్రీహ 


తనిసిన దేది తనియనిదేది 
దినదిన మా.6కలి దీరదిది 
కొన యిందేది గుణీ మొదభేది 
పనిగొనుకర్ముపుబంధ మది ॥ (శ్రీహ | 


నిండిన చేది సలడనిదేది 
కొండలపొడవులకోరి కది 
ఆండ నె (శీ, వేంకటాధిపు శరణని 
వండుకు యిహాపరయోగ మది ui (శ్రీహ n 401 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


౧. సాళంగనాట 


దైవమా నీకు వెలితా తల(పువెలితేకాక 
'వేవేలుకర్మాల వేసారంగవలనె 


హరియంకేు౬ బాపేటిఅన్ని పాపాలు నేసిన 
పొరి నందుపె నమ్మిక పుటదుగాక 
(= ERIN ళు 
నరసింహాయం మే వచ్చేనానాపుణ్యాలకు 
తిరముగా బుణములు దీర్చుకొన6ంగలనా 


దేవ జగన్నాథయంపే తెగనిజన్మము లేవి 
కై వశము నామనసు గాదుగాక 
గోవిందయనియం సేం గూడనిపదవు లేవి 
కావిరి. గాల మూరకె కడపేము నేము 


వేదనారాయణయం పే ౧ వీడేటిబంధములు 
ఆదిగా మూ(డులోకాలనై నా ౨నున్నదా 
(శ్రీ దేవిపతియైిన, శ్రీ వేంక కేశ్వరు (డా 
యేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక 


గుజరి 
ఎక్కొ_డిపాపము లెక్క_డి పుణ్యము. 
లొక్కట గెలిచితి మోహో నేము 
(పపన్ను లెదుటను€ బడినయాతుమకు 
చపలత మరి నాశము లేదు 
ఉపమల గురుక్కపనొనరినమనసుకు 
రపముల మజి నేరములే లేవు 


273 


nపలవి॥ 
య 


|| దెవ i 


nO Sn 
OQ 


॥ దెవ॥ 407 


1 ఎకు... i 


యం *సాళంగం పూ ము పా. ౨. “వీడని” కావచ్చు. ౩. “నున్నవా "కావచ్చు. 


Vol 1-Fig ' 


274 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


ఘనతరద్వయాధికారగు దేహికి 
మినుకుల భవభయమే లేదు 
చనవుల హారిలాంఛనకాయమునకు 
వెనుకొనుకర్మపువెట్టియు లేదు [1 ఎక్కు. 1 


(శ్రీ వేంక పేశ్వరు6 జేరినధర్మికి 
ఆవల మతి మాయలు లేవు 
కై వశమాయను కై వల్యపదమును( 
జావుముదిమితో సడ్డే లేదు ౪ ఎక్కు ॥॥ 408 


లలిత 
సర్వాంతరాత్ము6ండవు శరణాగతుండ నేను 
సర్వాపరాధినైతి చాలుంజాలునయ్యా కీ పల్లవి [1 


వూరకున్న జీవునికి వొక్కొ_క్క_ స్వతంత్ర మిచ్చి 
కో రేటియపరాధాలు కొన్ని వేసి 
నేరకుంటపే నరకము నేరచితే స్వర్గమంటా 
దూరువేనే వింతేకాక దోష మెవ్వరిదయ్యా 13 సర్వా 11 


మనసు చూడవలసి మాయలు నీవే కప్పి 
జనులకు విషయాలు చవృలుచూపి 
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి 
ఘనము నేసే విందు గ్రర్త అవ్వరయ్యా 8 సర్వా ॥ 


ఫున్నారు (మాణులెల్లా నొక్క_నీగర్భములోనే 
కన్న కన్న (భ్రమతలే కల్పించి 
యిన్నిటా శ్రీ వేంక కేశ యేలితివి మమ్ము నికై 
నిన్ను నన్ను నెంచుకొంపే నీకే తెలుసునయ్యా ॥ సర్వా ॥ 409 


అధ్యాత్మ సంకీర్తనలు 275 


రామ(కియ 
భ_క్తికొలందివా౭డే పరమాత్ముడు 
భు_క్రిము క్రిం దానే యిచ్చు భువి. బరమాత్కుండు ॥ పల్లవి [1 


పట్టినవారిచే బిడ్డ పరమాత్ముండు 
బట్టబయటిధనము పరమాత్ముడు 
పట్టుప గటి వెలు(గు పరమాత్యు (శు 
యెట్టనెదుటనే వున్నా6 డిదె పరమాత్కుండు భభ క్తి॥ 


పచ్చిపాలలోనివెన్న పరమాత్ముండు 
బచ్చనవాసినరూపు పరమాత్ముడు 
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు 
యిచ్చకొల6దివాడువో యాపరమాత్స్ము6డు "భరి ॥ 


పలుకులలోని తేట పరమాత్ముడు 
ఫలియించు నిందరికి. బరమాత్కు6డు 
బలిమి (శ్రీ వేంకటా దిపరమాత్కుడు 
యెలమి జీవుల(పాణ మీపరమాత్ము(డు 11 భక్తి u 410 


85 రేకు దేవగాంధారి 
మిక్కిలిపుణ్యులు హరి మీదాసువే హారి 
తక్కినవారు మీకృపదప్పినవారు హరి ॥ పల్లవి ॥ 
cn 


వున్నతపుసంపదల నోలలాడేయటివా డు 
మున్నిటిజన్యాన నికు మొక్కి_నవా౭డు హరి 
వన్ని పడనిపాట్లం బరలంగొలిచేవాండు 
వున్నతి మిము 'సేవించనొలనివాండు హద ౪ మిక్కి. ॥ 


276 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పూని దేవేండ్రాదులై పొడవుకెక్కినవారు ' 
శ్రీనాథ మిమ్మునే పూజించినవారు హరి 
నానానరకముల నల6గుచుండేవారు 
నానాండే నీమహిమ నమ్మనివారు హరి ః మిక్కి. ॥ 


పావనులై. నిజభ, క్రిం (బపన్నులయ్యినవారు 
(శ్రీ వేంక కేశ మిమ్ము. జేరినవారె హరి 
వేవేలుదేవతల వెంట దగిలేటివాండు 
కావించి మిమ్మెజ6గనికర్మ్శి యాత.డే హరి ॥ మిక్కి. 1 411 


ముఖాది 


చెప్పినంతపని నేం జేయంగలవాండ నింతే 
అప్పటి నపరాధమా ఆదరించవలదా [| పల్లవి lt 


౧ నియ్యాజ్ఞ దేహము నే మోంచితి నింపే 
౨యియ్యెడ విజ్ఞాన మేల యియ్యవయ్యాా 
3 వెయ్యవేలై వేగుదా(కా వెట్టినేసి యలసితి 
౪ వొాయయ్య కొంతే నా వూరడించవలదా ॥ చెప్పి ॥ 


నీవు సేనేకర్మము నే జేయువాండ నింతే 
యావల నానందసుఖ మియ్యవయ్యా 
కోవరమై వెంటవెంటం గొలిచినబంట్రకు 
తావుల€ గొంతవడై నా దప్పిదీర్పవలదా |] చెప్పి i 


మతిలో (శ్రీ వేంక కేశ మనికె నవాండ నింతే 
తతి నాపాటుకు దయదల(చవయ్యా 
యితవై పని నేసేటియింటిపసురమునకు 
'వెతదీర( బాలార్చి వెడ్డు వెట్టందగదా ఇ చెప్పి ॥ 412 
యిది పలుకౌవుల గలదు. “వీయాజ్ఞి అని పూ. ము,పా. ఆట్లనే ౨. “యీయెడి 
౨. “వేయి”? అని పూ.ము.పారములు. |పాసభంగము. ౪. “వొయ్యని కావచ్చు. 
లేకున్న (పాసభంగము. 


అధ్యాత్మ సంకీ ర్త నలు 277 


బి 
'వెజీవాండు వెళశిగా.(డు; విషునిదాస్యము బేక 
ర కోకో అ 
విఅవీంగేయహాంకారి వెశీవాండు 1 పలవి ॥। 
అ జ్‌ రా 


నాలుకపై శ్రీవారినామ మిమే వుండంగాను 
జోలితో మజచిననీచు (డే వెజ్టివాండు 
ఆలరియీజగమెల్లా హరిరూ.పై వుండ (గాను 
వాలి తలపోయలేనివాండు వెట్టివాండు i వెణి ut 


కూరిమి (బహ్మోండాలు కుక్షినున్నహరికం కే 
కోరి వేరే కలండనేకుమతి వెల్లివా(డు 
చేరి తనయాత్మలోన (శ్రీరమణు(డుండ (గాను 
దూరమై తిరుగువా6డే దొడ్డ వెజ్రివాండు ॥ వెల్టి॥ 


సారపు శ్రీ వేంక సేశుకరణాగతి వుండగా 
సారె. గర్మములం కెడిజడుడు వెట్టివా (డు 
చేరువ నాతనిము[ద చెల్లుబడి నుండగా 
మోరతోపెవున్నవాండే ముందు వెళ్పవాండు 1 వెల్లి ॥ 418 


మాళవి 


నిత్యులు ము కులు నిర్మలచిత్తులు నిగమాంతవిదులు వెషప్టవులు 
సత్యము ఏరల శరణని (బదుకరో సాటికిం బెనంగక జడులాల పల్ల వి॥ 


సకలోపాయశూన్యులు సమ్యగ్ణానపూర్ణులు 
ళ్‌ 
ఆకలంకులు శంఖచ(కలాంఛను లన్నిట6 బూజ్యులు వైష్టవులు 


వొకటీ6 గోరరు వొరుల6 గొలువరు వొల్ల రు (బహ్మోదిపట్టములు 
అకటా వీరలసరియన. దాపం బారుమతంబులపూ(తకోకలకా ॥ నిత్యు ॥ 


278 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మం(త్రాంతరసాధనాంతరంబులు మానినపుణ్యులు విరక్తులు 
యం[తపుమాయల. బొరలుపరులకు యెంతె నా మొక్కురు వై వె ష్షవులు 
తం(తపుకామ(కోధవిదూరులు తమనిజధర్యము వదలరు 
జం[తపుసంసారులతో వీరల సరియని యెంచంగం బాపమయ్య ॥నిత్యు। 


తప్పరు తమపట్టిన్నవత మెప్పుడు దైవ మొక్కడేం గతియనుచు 
వొప్పగుతమపాతివత్యంబున నుందురు సుఖమున వైప్పవులు 
కప్పిన(శ్రీ వేంకటపతిదానులు కర్మవిదూరులు నాత్వికులు 

చెప్పకు. డితరుల సరిగా వీరికి సేవించంగనే ధను డనె తి ॥నిత్యు॥41: 


అరధిత 
మా కెల్ల ౧ '"రాజానుముతో ధర్మ యిది సీ _ 
యీకడ.6 గలుగుట కేమరుదు "ప 


అలగరుడగమన మహిశయనంబును 
కలిసి నీయందె కలిగెనటా 
పొలసినపాపము( బుణ్యము నరులకు 
యొలమి€6 గలుగుటకు నేమరుదు 1[మాకె। 


యిదె నీడకన్ను యెండకన్ను మరి 
కదిసి నీయందె కలిగెనట 
సదరపునరులకు జననమరణములు 
యెదురనె కలుగుట కేమరుదు ॥మాకె., 


శ్రీకాంత ఒకదెస భూకాంత ఒకదెస క దెన 
కె కొని నీకిటు గలిగెనట 
యీకడ (శ్రీవేంక కేశ యిహవరము 
యేకమె మా కగు మేమరుదు" గమాకె॥ 410 


0. “రాతాన్మతో ధర్మమిది” రేకు. 


మ. వచారు ాంకాననాగినా జి 


ఆధ్యాత్మ సంకీ _ర్తనలు, 


భైరవి 
తెలియరాదు మాయదేహమా మమ్ము 
పలువికారాలంబెట్టి పనిగొన్న దెవామా 


దినమొక్క.వయనెక్కే దేహమా సారె 
పెనుమదముగురి సేబెండు దేవామా 
దినదినరుచిగోరేదేహమా నన్ను 
ఘనమోహపాశాల( గటైంగదె దేహమా 


తెలివినిదలుగల దేహమా సీ_ 
పొలము పంచభూతాలపొత్తు దేహమా 
తిలకించి పాపపుణ్యాల దేహమా 
బలువుగలదాలకా బదుకవో దేహమా 


తీరనిసంసారపుదేహమా ఇశైై 
వూరట లేనిభోగాల వోదేహమా 
కూరిమి (శ్రీ వేంకకేళశు. గొలిచితి వి౭క్ష నాకు 
కారణజన్మమవై కలిగినదేహమా 


86 రేకు లలిత 
తహతహాలిన్నిటికి తానే మూలము గాన 
సవాజాన నూరకున్న సంతతము సుఖము 


భారమైనపది వేలుపనులు గడించుకొం కే 
సారెసారె నలయించకపోవు 
తీరనియాసోదము దేపాములో వించుకొంకే 
వూరూర దిప్పితిప్పి వొరయకమానవు 


279 


tl పల్లవి it 


# తెలి ॥ 


1 తెలి ॥ 


; తెలి॥ 416 


1 పలవి ॥ 
య 


$ తవా ॥ 


280 శీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


వుండివుండి కిందుమీ€దు వుపమం. జింతించుకొంజే 
వుండు౯బో మంచముకింద నొకనూయి ' 
కొండంతదొరతనము కోరి మీ6ద వేసుకొంకే- 
నండనే ంయాబహురూప మాడకపోదు 


మనసురానివై న మంచివి చేసుకొం పే 
తినందిన వేమెనం దీపవును 
తనిసి (శ్రీవేంక కేశుశిదాసానదాసు(డై తే 
యెనయుచు నేపని కెదురే లేదు 


సాళంగనాట 
ఇదియే మర్మము హరి యిందు.గాని లోనుగాండు 
పదపడి జీవులాల బదుకరో 


హారి గానలేరు మీరు 3అరనెందువెదకినా 
హారిదాసు లెజటు6ంగుదు రడుగరో 
గరిమె6 (బ్రత్యకము గాండు దేవు. డెవ్వరికి 
ధర€ [బత్యక్షము హరిదాసుల గొలువరో 


చేత ముట్టి గోవిందుని శిరసు వూజించలేరు 
చేతులార (పపన్నులనేవ సేయరో 
జాతిగాంగ విష్ణునిప్రపాద మేడ దొరకీని 
అతల వారి€ (బసాద మడుగరో 


అంతరంగమున నున్నా6ండందురు విష్ణుండు గాని 
అంతటా నున్నారు వె షవాధికులు 
ఇ= ౬ 
చెంతల దది య్యులచేతియనుజ్ఞ వడసి 
సంతతం (శ్రీవేంక పేళుశరణముచారరో 


॥1తహా 


తహ ॥ 4! 


॥ ఇది । 


4 ఇది । 


।॥ఇది॥ 411 


౧. “యాబయి" రేకు. ౨. “దాసాను” కావచ్చు, ౩. ఆరసి-+-ఎందున్‌--వెదకినా. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


దేసాకి 
ఎవ్వరివాండో యీదేహి 
యివ్వలనవ్వల నీదేపా 


కామించు నూరకే కలవియు లేనివి 
యేమి , గట్టుకొనె నీదేహి 
వాములాయ నిరువదియొకవావులు 
యేమని తెలిసెనో యీదేహి 


కందువ విజములు( గల్లలు నడిపీ 
యెందుకు నెక్కె_నో యీ దేహి 
ముందర నున్నవి మొగి. దనపాట్లు 
యిందే (భమసీ నీదేహి 


పంచేంద్రియములపాలాయ జన్మము 
యించుక యెజఅంగండు యీదేహి 
అంచెల (శ్రీ వేంకటాధీశ నీకృప 
వంచంగ గెలిచెను వడి నీదేహి 


రామ్మకియ 
ఎంతవిచారించుకొన్నా నిదియే తత్వము హరి 
వంతుకు సీకృప గలవా౭డే యెబుయగు హారి 


నిన్నునమ్మినట్టివా (డు నిఖిలవంద్యుండు వారి 
నిన్నునొాల్లనట్టివాండు నీరసాధముడు హరి 
మున్ను దేవతలు నీకు మొక్కి. బదికిరి హరి 
వున్నతి నసురలు ని న్నాల్లక చెడిరి హారి 


281 


1 పలవ॥ 
య 


ti ఎవ్వ i 


i ఎవ్వ it 


౪ ఎవ్వ ॥ 419 


1 పలవి ః॥ 
మము. 


$ ఎంత ౪ 


282 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యేపున నీపేరిటివా6 డిన్నిటా ధన్యుడు హరి 
నీపెరొల్లనివాండు నిర్భాగ్యు(డే హరి 
౦ కేపుల నిన్ను నుతించి గెలిచె నారదుండు హరి 
పైపై నిన్ను దిట్టి శికుపూలుండు వీ(౧గ౫ను హారి ॥ ఎంతే ॥ 


యిశ్రై నీవిచ్చినవర మెన్న(డుం జెడదు హరి 
గట్టిగా నీవియ్యనివి కపటములే హరి 
అచ శ్రీ వేంక కేశ నీ వంతరంగుండవు హరి 


వుట్టిపడి కానకున్న వొచ్చ్చము దేహికి హారి 1 ఎంత ॥ 420 
మాళవి 
౨ నగు మొగముతోడివోనరకేసరి 
నగరూప గరుడాదినరకేసరి ॥ పల్లవి ॥ 


అమితదానవహరణ ఆదినరకేసరి 
నమిత్మబహోదిసుర నరకేసరి 
కమలా గవామాంక కనకనరకేసరి 
నమోనమో పరమేళ నరకేసరి ॥ నగు | 


రవిచం[దశిఖనే(త్ర రౌాద్రనరకేసరి 
నవనారసింహ నమో నరకేనరి 
భవనాశినీతీరభవ్యనర కేసరి 
నవరసాలంకారనర కేసరి ॥ నగు ॥ 


శరణాగత(త్రాణ సౌమ్యనరకేసరి 
నరక మోచననామ నరళకేనరి 
హరి నమో శ్రీ వేంకటా(దినర కేసరి 
నరసింహ జయ జయతు నరకేసరి ॥ నగు ॥ 421 


౧. “కైపుల' కావచ్చు ౨. భక్తిపారవశ్యమున పొడినఈపాటలో సంన్కృతాంధ 
సంధిసమాసములు, పదములూ పెద్దలు విమర్శింపరు. * నరకేనరీ * అని డీర్ణాంతమగుట 
మంచి దేమో? 





87 


౧. “దేహము పూ. ము, పా, 


ఆధ్యాత్మ సంకీరనలు 


లలిత 


వాడె వేంకటా[దిమీ€ద వరదై వము 
పోండిమితోంల బొడచూపె( బొడవై నదైవముం 


వొక్కొ_క్క_రోమకూపాన నొగి (బహ్మాండకోట్లు 
పిక్క_టిల్ల వెలుంగొం దేపెనుదై వము 
పక్కనను తనలోనిపదునాలుగులోకాలు 
తొక్కి. పాదానంగొలచేదొడ్డదై వము 


వేదశాస్తాంలు నుతించి వేసరి కానంగలేని-= 
మోదపుపెక్కుగుణాలమూలదై వము 
పోది దేవతలనెల్ల 6 బుట్టించ రక్షించ 
ఆదికారణంబై నఅజు(గన్న దై వము 


సరుస శంఖచ] కాలు సరింబట్టి యసురల 
తరగి పడ వేసినదండిదయివమూ 
సిరి వరమున నించి (శ్రీవేంక కేశుండయి 
శరణొాగతులంగాచేసతమయినదయివము 


రేకు రామ్మకియ 


సులభమా యిందరికి, జూడ సులభముగాక 
కలిగె మీకృస నాకు. గమలారమణా 


సతతదయాచారనంపన్ను౯డై మణికదా 
అతిశయవై ష్టవాన కరుహుడౌట 
(వతోపవాసతీర్థవరసిద్దు.డై కదా 
మితిమీరి నరహరి మీదిసు(డొౌట 


288 


# పలవి ॥ 
శా 


॥వా౭డ॥ 


1 వొందె,, 


॥$వాండె॥ 422 


॥।పలవి ॥ 
ళా 


1 సుల ॥ 


mo కంల అత re at om wee 


284 శ్రీ) తాళ్ల పాక ఆన్న మాచార్యుల 


సకలయజ్ఞఫల ము సత్యము ఫలముగదా 
(పకటించి విష్ణునామపాఠకుడౌట 
అకలంక మతితోడ నాజన్మశుద్దుందై కదా 
ఆకుటిలమగుమీచ[కాంకితు.డౌట 1 సుల ॥ 


కెరలి సదాచార్యకృపగలిగినంగదా 
నిరతి (శ్రీవేంక కేశ నిన్ను6 గనుట 
మరిగి మీపై భక్తి మణీ ముదిదిన(గదా 


అరయ మీకే శరణాగతు(డొట "నుల ॥ 423 
శంకరాభరణం 
అదె వాందె యిదె వీండె అందు నిందు నేంగీని 
వెదకివెదకి తిరువీధులందు దేవుండు i పల్లవి it 


అలసూర్యవీధి నేగీ నాదిత్యుని తేరిమీ6ద 
కలికికమలానందకరుండుగాన 
తలపోసి అదియును దవ్వు చుట్టజికమని 
యిల దేరిమీ(ద నేంగ్‌ నిందిరావిభుండు అదె ॥ 


దక్క. సోమవీధి నేగి జందురునికతేరిమీ(ద 
యెక్కు._వై నకువలయహితు(డుగాన 
చుక్కలు మోచినదవ్వు చుట్టరిక మిదియని 
యిక్కువతో వీధి నేంగీ నెన్నికై నదేవుండు , అదె ॥ 


యింతులమనోవీధి నేగి మరుతేరిమీ(ద_ 
నంతటా రతి,పియు6 డటుగాన 
రంతుల నదియు గానరానిచుట్టరిక మని 
వింతరీతి నేంగి శ్రీవేంక టా(దిదేవు(డు 1అదె॥ 424 


ఆధ్యాత్మ సంకీర్తనలు 285 


బౌళి 


(శ్రీవేంక కేళు (డు (శ్రీపతియు నితండే 
పావనపువై కుంఠపతియును నితండే ॥ పల్లవి॥ 


భాగవతము లో జెప్పేబలరాముతీర్ణయా త్ర_ 
నాగమో_క్షమెనదె వ మాత డితండే 
బాగుగా బ్రహ్మాండ పురాణ పద్దతి యాత 6 డిత.ండే 
యోగమె వామనపురాణో క్రదై వ మీత౭డే 11 (శ్రీవేం nt 


వెలయ స _ప్తరుమలు వెదకి (పద&ీణము._ 
లలర6 జేసినదేవుం డాతం డీతండే 
నెలవై కోనేటిపొంత నిత్యము గుమారస్వామి 
కలిమి దపమునేసి కన్న దేవు( డీతండే 1 (శ్రీవేం 11 


యెక్కు_ వై (బహ్మాదులు నెప్పుడు నిందాదులు 
తక్కుక కొలిచియున్న తత్వ మీతండు 
చక్క నారదాదులసంకీర్హనకు. జొక్కి- 


నిక్కి న(శ్రీ వేంకటా(దినలయు.డు నీతలడే 1 (శ్రీవేం un 425 
బలి 
పట్టినచో నే వెదకి భావించవలెంగాని 
గట్టిగా నంతర్యామి కరుణించును il పల్లవి ii 


యింటిలోనిచీ౧క "నే యి తప్పకచూచితే 
వెంటనే కొంతవడికి వెలు౭గిచ్చును 
అంటి కానరానితనయాతుమ తప్పకచూచు- 
కొంటే దనయాతుమయు గొబ్బున( గాన్పించును ॥ పట్టి ॥ 


286 శీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


మించి కఠినపురాతిమీ ౧ద6 గడవ వెట్టితే 
అంచెల దానే కుదురై నయట్టు 
పొంచి హరినామమే యేపొద్దు నాలికతుదను 
యెంచి తల౭చదల(చ నిరవాె సుజ్ఞానము ॥ పటి ॥ 


వొక్కొ_క్క_యడుగే వొగి ముందర బెట్టితే 
యొక్కువై కొండ నా నెక్కు._ గొనకు 
యిక్కువ (శ్రీవేంక పేశు నిటు దినదినమును 


పక్కన. లలల (బహ్మపట్ట మెక్కును || పట్టి 1 426 
సాళంగనాట 
నాతప్పు లో౭గొనవే నన్ను గావవే దేవ 
చేత లిస్నీ జేసి నిన్ను (6 జేరి శరణంటిని 1 పలవి॥ 
చ 


ఆందరిలో నంతర్యామివై సీ వుండగాను 
యిందరి( బనులుగొెంటణి నిన్నాళ్లును 
సందడించి యిన్ని టా నీకె తన్యమె యుండ(గాను 
Qa Qs 
వందులేక నే గొన్నివాహనా లెక్కి_తిని 4 నాత ॥ 


లోక పరిపూర్జుండ వై లోనా వెలి నుండం6గాను 
చేకొని పూవులు బండ్లు. జిదిమితిని 
కె కొని యామాయలు నీకల్సిత'మె వుండ(గాను 
చౌకలేక నే వేర సంకట్పిందితిని ॥ నాత ॥ 


యెక్క_డచూచిన నీవే యేలికెవె వుండంగాను 
యిక్క_డా6 దొత్తుల బంట్ల నేలితి నేను 
చక్క-న్నిశీవేంక-పేశ సర్వాపరాధి నేను 
మొకి_తి నన్ను రక్షించు ముందెజఅంగ నేను ॥ఇనాత॥ 427 


అధ్యాత్మ సంకీర్తనలు 


నాటి 
పరిపూర్ణ గరుడా ద్రిపంచాననం 
పరమం సేవే పంచాననం 


(కూరదంషా9?గ్నికణ ఘోరపంచాననం 
క్‌ 
పారీణచ(కధరపంచాననం 
వీరపంచాననం విజయపంచాననం 
భారంభూభారహారపంచాననం 


దివిజపంచాననం తీవనఖకాననం 
భవనాశినీతీరపం చాననం 
కువలయాకాశసం ఘోషపంచాననం 
పవిశబ్దదంతరవపంచాననం 


(శ్రీ వేంకటాఖ్య ఘనశిఖరిపం చాననం 
౨పావనం వంచముఖపంచాననం 
నేవిత ప్రహాదసిద్దిపంచాననం 
భావితం (శ్రీయు క్రపంచాననం 


88 రేకు బౌళి 
వివేక మెఅ(గనివెట్టులముగాక నేము 
దివారా[తము నిన్నే (ద్రిష్టించవలదా 


మానివోడ' నమ్మి వాక్క_మనుజాూ (డు వార్చ్‌ దాటి 
నానార్హములు6 గూర్చి నటించ6గాను 
దానవారికృప నమ్మి తగినసంనారవార్డి _ 
లోను చొచ్చి దా౭6టి గెల్వ లోకులకు. జెల దా 


౧. “భూభూరి రేకు. ౨. *పావనముి రేకు. 


287 


సర nn 428 


గపలవి॥ 
టొ 


॥మివే॥ 


288 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జుగపై(డుయిను ము నమ్మి సొరిది నొక్కుండు భూమి. 
గట్టిడి భయములెల్ల 6 గడవళంగాను 
నెట్టనం జ[కాయుధునినిజనామ మిటు నమ్మి 
తట్టి భవభయములు తరి దా(టంజెల్లదా ॥ వివే॥ 


వేరెండుదీపము నమ్మి 'వెడంగుంజీంకటిం బాసి 
పోలిమి నొక్కనరుండు బపొదల6గాను 
ఆలించి శ్రీవేంక కేశుం డాత్మలో వెలుంగంగాను 


మేలి మాతని. గొలిచి మెరయంగంవలదా వినవే 429 
గుండ(క్రియ 
ఏమియు జేయ(గవద్దు యింతటోనె మోక్షము 
దీమవువిజ్ఞానమే దివ్వె త్తుఫలము ॥ పల్లవి ॥ 


పాపచింత మదిలోన ౧బారకుండా నిలిపితే 
చేపట్టి దానములెల్లా. జేసినంతఫలము 
కోపానలములోన కోరికలు వేల్చితేనే 
యేపున యజ్ఞాలు నేసి యేచినంతఫలము ॥ ఏమి ॥ 


కనకము పై యాస కాదని పోదొబ్బితేనే 
తనకు చేవేలుఘమోరతపములఫలము 
వనితలమోహములవలం. బడకుండి తేనే 


దినము గోటితీర్థాలు దిరిగినఫలము ॥ ఏమి ॥ 
(శ్రీవేంక కేశ్వరు. జేరి కొలుచుసే 

౨ధావతిలేనియట్టితనజన్మ ఫలము 

భావించి యాచార్యపాదపద్మమూలమే 

సావధానమున సర్వశాస్తారఫలము ॥ ఏమి ॥ 480 


౧. *“జాయకుండా' పూ.ము.పా. ౨ *దావతి” రేకు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 288 


మలహారి 
సహాజాచారములెలా స ర్వేశ్వరునియాజ్లే 
ష్ట్ర ళ్‌ 
అహమించి నమ్మకుండు టదియే పాషండము ము క పల్ల వి [8 


నిద్దిరించువానిచేతిని వపంటివలెనే 
చద్రికర్ముములు తానే జారితే జారె 
పొద్దువాద్దు తనలోన భోగకాంక లుండంగాను 
అద్దలించి కొర్క మొ ల్లనను కే పాషండము "సహా 


కలగన్న వా(డు మేలుకనినటువలెనే 
తలఅ(గి (పపంచ మెందో దాగితే దాంగ 
యిల నీదేహము మో:6చి యింతా. గల్లలనుచు 
పలికి తప్పనడచేభావమే పాషండము 


ధర నద్దముచూచేటిత నరూపమువలె 
గరిమతో. దనయాత్మ కంజయే. గనె 
సరుస శ్రీ వేంక కేళుసాకార మటు గని 
కరగి భజించలేనికష్ట మే పాషండ ము ॥సవా॥ శం! 


సామంతం 
తెలియక వూరక తిరిగేము 
చలమరి కగునా సంతతసుఖము 


హపూయము కడుపున నిడుకొని యింకా 
“చియననిమాకు సిగ్గేది 
పాయము పిడికిట(బట్టుచునుండే టి_ 
కాయధారులకు. గలదా విరతి గ తెలి ॥। 


Vol 11-౧19 


290 (శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


అంగనలరతులయా సలనీ౭దేటి. 
యొంగిలిమనుజుల 'కెగ్గేది 
ముంగిట నార్గురుముచ్చుల (గూడిన. 
దొంగగురుని కిందుల నిజమేది ॥ తెలి ॥ 


జననమరణములు సరి గని కానని 
మనుజాధమునకు మహి మేది 
యెనగొని (శ్రీవేంక మేశు శరణ మిటు 


గని మనకుండిన గతి యింక నేది ౪ తెలి ॥ 482 
అలిత 
౧ హరి సీయనుమతో అది నాకర్మమో 
పరమే యిహమై (భమయించీని ॥ పల్లవి ॥ 


కలుగదు శాంతము కటకట బుద్దికి 
చలమున నింతాం జదివినను 
నిలువదు చిత్తము నీపై చింతకు 


పలుసంపదలను€ బరగనను ॥ హారి ॥ 


తగులదు వై రాగ్యధన మాత్మకును 

వెగి నుపవాసము లుండినను 

అగపడదు ముక్తి ఆసలనాసల 

జగమింతా సంచదించినను 1 హారి ॥ 
విడువదు జన్మము వివేకముననే 

జడిసి స్వతంత్రము జరపినను 

యెడయక (శ్రీవేంక కేశ్వర నీవే 

బడియగాచితి విదె (అదికితి నేను ౪ మారి ॥ 438 

౧. “ఇహమే వరమై' అనుట న్యాయ్యమే మో? 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


సామంతం 


ఇందిరాధిపుని సేవ యమరకుండుటగాక 
టొందితోడి జీవులకు బుద్దు లేంటిబుద్దులు 


రేయెల్లా మింగిమింగి రేపే వెళ్ల నుమియు 
బాయట నిదా దివి పలుమారును 
చాయలకు నిచ్చనిచ్చాం జచ్చిచచ్చి పొడ మేటి - 
మాయజీవులకునెల్లా మని కే(టిమనికి 


కనురెప్ప మూసితేనే కడు 'సిష్టే చీంకటొను 
కనురెప్ప దెరచితే [క్రమ్మరంబుట్టు 
ఘనమై నిమిషమందే కలిమి లేమియు. దోంచె 
యెనయుజీవుల కింక యెటు కేంటియెజుక 


నొప్పగుబాణము అవి వూరుపుగాలివెంట 
యెప్పుడు ౨లోనివెలికి నెడతా(కును 


అప్ప (డు శ్రీవేంక కేకు. డంతరాతు( డందరికి 


291 


"పల వి॥ 
(7? 


స ఇంది ॥ 


1 ఇంది ॥ 


తప్పక యౌాతందే కాచు; తల పే6ంటితలంపు ॥ ఇంది ॥ 484 


89 రేకు మలహారి 


"దేవ యాతగవు దీర్చవయ్యా 
వేవేలకు నిది విన్నపమయ్యా 


తనువున6 బొడమినతతి నిందియమనులు 
పొనింగి యెక్కుడికి. బోవునయా 
'పెనంగి తల్రికడ బిడ్డలు భువిలో 
యెనగొని యెక్కడి కేంగుదురయ్యా 


న ల ల 


11పలవి॥।। 
వ, 


॥ దేవ 


౧. సృష్టే” కావచ్చు,౨ “లోనికి వెలికీ అని ద్య్వంద్వము కావచ్చు. ౩, “యక్క.'రేకు. 


పొదుగుచు మనమున. బొడమినయాసలు 
అదన నెక్కడికి నరుగునయా 
వొదుగుచు జలములనుండువుత్చ్యములు 
పదపడి యేగతి6 బాసీనయ్యా 


లలి నొకటొకటికి అంకెలు నివే 
అలరుచు నేమని యందునయా 
బలు(శ్రీవేంక టపతి నాయాత్మను6 
గలిగితి వెక్క.డికలుషములయ్యాా 


నాట 
నిక్కిచీ. గర్జములు మానిసిమెకము ౧ 
నిక్కపుంగరుణతో మానిసిమెకము 


కొండ తనకు గర్జైగా( గోరి కూచుండిన దదే 
నిండురాజసమున మానిసిమెకము 
గండుమీరి దానవునికండలు చెక్కు_చు నూర్చు 
నిండించి నాకసము మానిసిమెకము 


కరములువేయింటా.౬ గై కొని యాయుధములు 
నిరతి జళిపించీ మానిసిమెకము 
సురలను నసురల6 జూచిచూచి మెచ్చి మెచ్చి 
నెరపీని నవ్వులు మానిసిమెకము 


యక్కించి తొడమీద నిందిరతో మేలమాడీ 
నిక్క-పుంగా6గిటను మానిసిమెకము 
అక్కడ శ్రీవేంకటాది నహోబలమునందు 
నెక్కాని మమ్మేలెను మానిసిమెకము 

౧. మానిసిమెకము ==నరనింహుండు, 


॥ దేవ & 


1 దేవ ॥ 485 


i నిక్కి. T 


॥ నిక్కి. ౫ 


॥ నిక్కి ॥ 486 


ఆధ్యాత్మ సంకీ_ర్రనలు 298 


కుద్దవ సంతం 
అంతరంగ మెలా శ్రీహరి కొప్పించకుండి తే 
వింతవింత విధముల వీడునా బంధములు ॥ పల్లవి ॥ 


మనుజు(డై ఫలమేది మజి జ్ఞానియౌదా కా 
తనువె_త్తి ఫలమేది దయగలుగుదా(కా 
ధనికు(డై ఫలమేది ధర్మము సేయుదా6కా 
పనిమాలి ముదిసితే పానెనా భవము ॥ అంత 1! 


చదివియు ఫలమేది శాంతముగలుగుదా€కా 
పెదవె_త్తి ఫలమేది [పిథ్లుమాడుదా6కను 
మదిగల్లి ఫలమేది మాధవ (దల౭చుదా6కా 
దమెదుటి తారాజై తే నేలెనా పరము 1 అంత ॥ 


పావను6డై ఫల మేది భక్రిగలిగినదా6కా 
జీవించేటిఫల మేది చింతదీరుదా(6కను 
వేవేల ఫలమేది (శ్రీ వేంక మేశు( గన్నదా కా, 
భావించి తా దేవుడై తేం (బత్యతమవునా "అంతా 1 437 


సామంతం 


ఆపదృంధు.ండు వార్‌ మాకు గలడు 
దూపిలి తలచినా దోషహారము st పల్ల వి॥ 


గరుడనినెక్కి_నఘనరేవంతు(డు 
౧గరుడ కేతనముగలరధు(6డు 
గరుడండే తనకును గరియగుబాణము 
గరిమె నీతండేపో ఘనగారుడము TRENT 


౧ “గరుడకేతనము గలి వరకు ఆభాసబహుప్రీహి. దానిపై *“రధి శబ్దముతో 
బఐహు[వీహి. ఇది వింత, ౨ “గరుడుని కేతనముగాగలరథము గలవాడు. 
అని భావమా? లేక గరుడుని కేతనముగ రథముగ గలవాడసియా? 


294 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాముపరవు పె బండి నసిద్దు (డు 
పాముపాళములసరిహారము 
పామున నమృతము.(పడ.(దచ్చినతండు 
వేమరు నీత6డే విషహరము ॥ ఆప ॥ 


కమలాడుం డీత(డు కమలనాభు(ండును 
కమలాదేవికి+ గై_ వశము 
అమరిన (శ్రీ వేంకటాధిపు. డితండే 


మమతల మా కిదే మంతౌషధము ॥ ఆప ॥ 488 
లలిత 
ఇరవగువారికి యిహపర మిదియే 
'హారి నేవే సర్వాత్మలకు ॥ పలవి ౪ 
na) 


దురిత మోచనము దుఃఖపదిహరము 
హరినామమెపో ఆత్మలకు 
పరమపదంబును భవనిరుహారణము 
పరమాత్ముచిం తే (పపన్నులకు 1 ఇర ॥॥ 


సారము ధనములు సంతోషకరములు 
శౌరికథలు సంసారులకు 
కోరినకోర్కియు కొంగుబంగరువు 
సాం విష్ణదాస్యము లోకులకు 1 ఇర ॥ 


యిచ్చయగుసుఖము యిరవగుపట్టము 
అచ్చుతుకృుప మోవొరులకు 
అ 
అచ్చపు(శ్రీ వేంకటాధిపుళరణము 
రచ్చల మాపాలిరాజ్యుపుసు గతి ॥ ఇర ॥ 489 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 295 


బౌళి 
పెకుగంబెరుగం బెద్దలుగాంగా పెనువెల్టి వట్టు బుదైజింగితే, 
మరులు మజచితేనే యిన్నిటిగెలిచేమర్మముసుండీ జ్ఞానులకు 


1పలవి 4 
a 


జననమందినయప్పుడు దేహి సన్యాసికం యే నిరాభారి 
తనర( గౌపీనకటిసూతములంతగులములేనిది గంబరి 
తనుం దా నజ౭ంగండు యెదిరి నణంగండు తత్యధ్యానాలయ- 
నిర్మలచిత్తుండు 
'పెనంగేకోరిక యించుకంత లేదు సపేరులేనివా(డు వీండువో 
యమ్మా ॥ పెరు ॥ 


నిద్దురవొయ్యేటి=ఎయప్పుడు దేహి నిత్యవిరక్తునివంటిఘను(డు 
బుద్ది సంసారముషపై నించుకా లేదు భోగమేమీ నొల్లండు 
వొద్దనే యేపనులకు( జేయ (బో(డు వున్నలంపటాల కేమియు 
జొార(6డు 
కొద్దిలేనియాస యొందువోయనొకో కోవ మేమి లేదు వీండివో 
యమ్మా ॥ పెరు 11 


హరి శరణన్నయప్పుడు దేపి'  అమరులకం కే కడునధికుండు 
పరమునిహము నజచేతిదే [ప్రయాస మించుక లేదు 
దురితము లేదు దుఃఖములు లేవు తోడనే వైకుంఠ మెదురుగా 
= వచ్చు 
గరిమ (శ్రీవేంక చేశు(డు వీళతవో కానరైరిగా యిన్నాళ్త మ్మా 
పెరు ॥ 440 


౧. 'తగులమి” రేకు. ౨. “యెప్పుడు” రేకు, 


296 


(శ్రీతాశ్లపాక అన్నమాచార్యుల 


90 రేకు ౧ సాశంగం 


ఉన్న విచారములేల వోహో సంసారులాల 
యిన్నిటి కిత౭యడే రక్ష యిదే మీకు మనరో it పల్లవి కి 


తక్క_క [బవ్మాల(గన్నతండి6 గొలిచి మీరు 
యెక్కువ సంతతిగల్లి యీడేరరో 
అక్కున లక్ష్మీనారాయణుల. దలచి మీరు 
చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో ॥ ఉన్న ॥ 


భవరోగవై ద్యునిపాదములు సేవించి 
భువి రోగముల. బాసి పొదలరో 
తవిలి పదిదిక్కు.లు తానై నవానిం 
గవిసి పొగడి దిక్కు. గలిగి (బదుకరో ॥ ఉన్న ॥ 


తల్లి దండ్రీ నీతయలడే తగ జుట్ట మీత డే 
యెల్ల గా6 ముట్టించి "పెంచేయేలి కీతండే 
చల్లంగా (శ్రీవేంక పేశు శరణంటి మిదె మేము 


కొలగా మీరెలా మమ్ము గుశజిగా వదిలదో fi ఉన్న 1 441 
aa) cn డుం 
మలహాది 
కలిగినది యొక్క_'కే కమలాపతిసేవ 
తెలుప కొంగిచ్చేను దిబ్బెము దొడికేను il పల్లవి a8 


హరియే పరతత్వ మతండొక్కాండే గతి 
ధరలోన దేవతలెందరై నాం గలుగనీ 
మురహరనామము ముంచి యొక్క కే యెక్కు_డు 
యిరవై నమంత్రము లెన్నియైనా నుండనీ 1 కలి ॥ 


ఆక వచ » తలు 


౧. 'సాళంగనాటి పూ, ము, పా, 


ఆధ్యాత్మ సంకీర్ణ, నలు 


గోవిందుదానులే సెక్కువఘను లిందరిలో 
వేవెలు పెద్ద అటు వేలసంఖ్య లుండనీ 
క. వసపువిష్ణుకై ౦కర్య మే సాధనము 
యావలనావల పుణ్య మెంత్రె నా గలుగనీ 

పట్టిన(శ్రీ వేంక కేశుభ క్తి యొక్క_ కే ఘనము 
యిక శాస్తుజ్ఞాన మెట్లున్నాను 
వొట్టినయాతనిము[ద్ర ౧ లొక్కటికి మూలము 
యెట్టిలాంఛనము లిల నెన్నియెనా నుండనీ 


సామంతం 


కంటి నిదే యర్థము ఘనశాస్ర్రములు దవ్వి 
నంటున నిందుకం పెను నాణె మెందూ లేదు 


మెంటివై రాగ్యముకం కే మిక్కిలి లాభము లేదు 
గా౬టపువిజ్ఞానముకం కే సుఖము లేదు 
మీ౯ెనగురువుకంయపే మీంద రకకుండు లేండు 
బొటసంసారముకం పే పగ లేదు 


పరపీడ నేయుకం పే పాపము నురెందు లేదు 
పరోపకారముకం“చే బహుపుణ్యము లేదు 
నిరత శాంతముకం సే నిజధర్మ మెందు లేదు 
హరిదాసు(డౌకంతే నట గతి లేదు 


కర్మసంగము మానుకంచే* దెజము లేదు 
అర్మిలి. గోరికమానేయంతకం కే బుద్ది లేదు 
ధర్మపు(శ్రీవేంక పేళుం దగిలి శరణుచొచ్చి 
నిర్మలాన ౨ నుండుకం'టే నిశ్చయము లేదు 








(లరా నాకాావారతలలాలలాు. 


య “తొక్కు” కావచ్చు. ౨. *నుండు” రేకు, 


a సంతా 





"రీ 


4 5లి।॥ 442 


8; పలవి ;। 
గ్‌ా 


4 కంటి ౫ 


ఇ కంటే ॥ 


కంటి॥ 448 


298 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
గుజరి 
లు 
ఆతనినే నే కొలిచి నే నందితి. బో నిజసుఖము 


గ్రీతరుణీపతి మాయాధవు(డుంసృష్టియింతయును వారి 
మూలము పల్లవి! 


కోరుదుమా దుఃఖములు కోర కేతెంచు తము6దామే 

ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచార మంతేల 

సారెకు దై వాధీనము లివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి 
కోరేటి దొకపే హరిశరణాగతి గోవిందు(డే యింతకు మూలము ॥ఆత॥ 


కమ్మంటిమా (పపంచము గలిగీ స్వభావము ౨ అందుకది 

యిమ్ముల మోకము యీరీతులనే యీశ్వరుండిచ్చిన యిది గలుగు 
కమ్మి అంతర్యామిక ల్పితంబు లివి కాదననవుననరా 'దెవ్వరికి 
సమ్మతించి ఆసపడియెడి దొక పే సర్వలోకపతినిజదాస్యము ॥ ఆత ॥ 


సరి నెబి[గుదుమా పోయినజన్మము సారెకు నేమెమి చేసితిమో 
యిరవుగ నట్లా మీద(6టిజన్మముయెజుకలు మజిపులు యి(కనేలా 
నిరతమె (శ్రీవేంక పేశుండు తనయిచ్చ నిర్మించిన దిది యీదేహము 
గరిమెల నాతని'కె ౦కర్యమెపో కలకాలము మాకు కాణాచి ॥అత॥ 444 


గుజ్జరి 
దైవను నీవే గతి మాతప్పులు పనిలేదు 
శ్రీవల్ల భుండవు నీవే చేకొని కావంగదే ॥ పల్లవి 
య Sf) 


౪జనని నీమాయా, జనకు(డవు నీవు, 
జనులము నేమిందర మొకసంతతిబిడ్డలము 


వొనరెడిదడినభో గములు వూరేటిచను(బాలు 
మునుకొను మానడవళ్షి వి ముద్దులు మీ కివివో ॥దైవ। 


౧ “నిష్మి” రేకు. ౨. 'దానికది” ఆని ఆర్హము కావచ్చు, 3. నిజ=తనయొక్క 
(అతనియొక్క) ౪. “జనని నీమాయాజనకు(డవు పూ.ము పా, 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


రం బకుపకిమృగాదులు తగ తోంబుట్టుగులు 
వురుటగుమూదేహంబులు వుయ్యలతొైలలు 
మరిగినసంసారము బెమ్మరిండ్రయాట లివి 
నిరతి మాయజ్ఞానంబు సీకే నవ్వులయ్యా 


గావులుంబుట్టుగు లా డెడిసది దాంగిలిముచ్చిములు 
భావపుటారంభంబులు బాలలీలగతులు 
కె వశమందంగ (శ్రీ వేంకటపతి నీదాన్యం విది 
మావంటివారి కెల్లను సీమన్ననలాలనలు 


పాడి 
ంశియు మతియు నివె మాపనులు 
మెజసితి మింధదే మిక్కి_లిని 


రాయణునకు నమస్కారము 
ధారుణీపతికిని దండము 
(శ్రీరమణునకును6౬ జేరి శరణ్యము 
వారిధిశాయికి వరుస జోహారు 


"మకృష్ణులకు రచనలబంటను 
దామోదరునకు దాసుడను 
వామనమూ దరికి వాకిటిగొల్లను 
సోమార్శ్క._ నేతునిసొరిది లెంకను 


గేవిందునికే కొలువులు సేతుము 
దేవో _త్తముబడి€ దిరుగుదుము 
భావజగురునకు పంపునడతుము 
(శ్రీ వేంకటపతి "సేవింతుము 


299 


i దెవ 11 


11 దివ 11 445 


పది ॥ 
య 


॥ మంతి ౫ 


"మణి ॥ 


జమతీ॥ 446 


800 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


9! రేకు (శ్రీ రాగం 
తప్పందోయవే డై వశిఖామణి 
యిప్పుడు నీక్ళప నెనసితి నేను tt పల్లవి [1 


అనలము€ బొడగని యటునిటు మిడుతలు 
కినిసి యందు మగ్గినయట్లు 
అనువగువిజ్ఞాన మాత్మ వెలుంగంగ 
మొనసి యిందియములు మూగ నాకు ॥తప్ప6॥ 


ఆఅతీముజికి గమలము లటు వికసించిన 
మెఅసి తుమ్మిదలు మించుగతి 
తటి నాహృదయము తగవికసించిన 
౨తఆఅమీ నజ్షానతమ మది నాకు ॥ తప్ప6 ॥ 


మూ రీతి (శీ వేంక కేశ్వర యిన్నీయు 
నూరకే యుండగా నొదింగియుండె 
నేరిచి నీభ_క్తి నిలుప6గ మదిలో 


చేర గతిలేక చిమిడీ నదివో ॥ తప్ప ॥ 447 
రామ్మకియ 
మరలి మరలి జయమంగళము 
సొరిది నిచ్చలును కుభమం గళము ॥ పల్లవి || 


కమలారమణికిళ గమలాతునకును 
మమతల జయజయమంగళము 
ఆమరజననికిని అమరవంద్యునకు 
సుముహూ ర్రముతో శుభమంగళము ॥మర॥ 


౧. “తుము” ధాతువు కావచ్చు. 


అధ్యాత్మ సంకీ ర్రనలు 


జలధికన్యకును జలధిశాయికిని 
మలయుచును కుభంనుంగళము 
కలిమికాంత కాకలికివిభునికిని 
సుళువులయారతి శుభమంగళము 


చిత్త జుతల్లికి శ్రీవేంకటపతికి $3 
మ_త్తిలినజయం మంగళము 
యిత్తలన త్తల యిరువురకా€గిటి _ 
జొత్తులరతులకు శుభమం గళము 


మాళవిగొళ 


చదువుతోనే హరిని జట్టిగొనవలె.గాక 
మదముగప్పినమీ(౧ద మగుడ నది గలదా 


జడమతికి సహజమే సంసారయాతన యిది 
కడు నిందుతో. బరము గడియించవలె౭గాక 
తొడరి గాలప్పుడు తూర్పె త్తక తాను 
విడిచి మజచిన వెనక వెదకితేం గలదా 


భవబంధునకు విధిపాపపుణ్యపులం కె 
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలె0గారక 
అవల వెన్నెలలోనె అల్లునేరే ళింతే 
య య 
నివిరి నిన్న టివునికి నేటికి గలదా 


దేహాధారికిం గలదే తెగనియిం[దియబాధ 
సాహసంబున భక్తి సాధించవలె.గాక 
యాహలను (శ్రీవేంక పేశుదాసులవలన 
వూహించి గతిగానక ఎవొదింగితేం గలదా 


801 


1) మర ॥ 


మర ॥।। 448 


1 పలఅవి ।। 
౧ 


8 చదు ॥ 


ఇ చదు ॥ 


చదు౪॥ 449 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


లలిత 


కలది గల క్షే కర్మఫలంబులు 
నిలిపితిమా నేము నిమ్మకు. బులుసు 


యెంత సేసినా యిహమున జీవికి 
చెంత నజు6డువాసినకొలందే 
వంతల ములటికి వాండి వెట్టితిమూ 
కొంతతీపు చెఅకుకు( జల్రి తిమా 


ఘనము గ బుద్దులు గఅపిన దేహికి 
మును నోంచిననోముఫలం బే 
నినుపు(౧దెంకాయకు నీరు నించితిమా 
వొనర వేమున( జే6దు నిచితిమా 


యిరవుగ (శ్రీ వేంక పేశుండే ప్రాణికి 
కెరలి భాగ్య మొసంగినయంతే 
మరువమునకు6 బరిమళము సేసితిమా 
"పెరిగేటియడవులు సెంచితిమా 


లలిత 


వెలుప లెల్ల తనతోనుగాక తను విడువదు వెడమాయా 
నలువున యోగంద్రులెల్ల మునునడ చినమార్షంబు 


వము నిర్జీవముగాక సిద్దించదు పరము 


J పల్లవి [1 


కల 


"కల 


"కల ॥ 450 


ఇపలవి॥ 
te) 


వావులెల్ల నొకవావిగాక మణి వదలదు (ప్రపంచము 


భావంబెల్ల నభావముగాక పాయదు కర్మ౦బు 


దైవజ్ఞులు మును నడచి రిడియపఫో తప్పనిమార్షంబు 1 వెలు | 


మా త. తలు. యట ప. 
౧. “కంకాయ” పూ.ము.పా తెన్‌. కాయి అనుసహజవ్యుత్పత్తికి రేకు 
అనుకూలము, 


అధ్యాత్మ సంకీర్తనలు 908 


మాటలే ల్ల గడమాటలుగాక మాయదు మలినంబు 
కూటంబులు కాలకూటంబుగాక కొనకెక్క_దు భవము 
చాటు(దృష్ట్ర లగచాటునంబడక చాలదు సౌఖ్యంబు 
తేటగా మును పెద్ద లివియపో శేర్చినమార్గంబు ॥ వెలు ॥ 


గుణము లెల్ల నిర్గుణముగా క తలకూడదు శాంతంబు 
అనువున కనువై అంతయు. దాంగాక ఆనందము లేదు 
(ప్రణుతింప6గ (శ్రీ వేంకటరమణుని బహభళమహా మెల్తా 
గణనకె_క్ర (గా పురాతనులు మును కడకట్టినమతము: వెలు! శక 1 


గెల 
రెండుమూలికలు రెయింబగలు నున్నవి 
అండ దేహవుం దొకటి అతువులతో నొకటి 1 పల్ల వ ॥ 


యిదివో ౧రస బద్దము, యిం(ద్రియములు మనిలో 
పదిలముగా నిలిపి బంధించుట 
అదివో వేధాముఖ, మంతరంగపుమనను 
చెదరకుండా జొనిపి (శ్రీహరిందల6౭చుట 1 ం౦డు | 


తారవిద్య గంటిమి; తగిలి నాసా్శాగమందు 
మేరతో (దిష్టినిలిపి "మీలుంబటొందుట 
చేరువ సువర్షవిద్య, చిత్తములో. _బణవము 
దీరత నాదము నేసి దేవుని. బొగడుట ౪ రెండు ॥ 


పుటజయ మాయ; నికు పుణ్యపాపము అందులో 
కుటిలవుంగోదికల కొన దుంచుట 
యిటులనే శ్రీ వేంక మేశు డిందిరయును 
అటు (పకృతిపురుషులనుటొరవచ్చుట 1 రండు ॥ 452 


ర ర దాం ాాలాలారాలలులరుత్యంన న వావవలాత అలులాా. ర లారా్యంాలడాు చాకాణకాం లా జు me ద. లా. న. 





౧. “ రసబంధము” కావచ్చు. ౨. (ప్రకృతిపురు మలు -- అనుట --ఒరవచ్చుట 





బత. లత్తాతావానానా ల. ఇన. వక లాలంటు. శ అకా 


304 శీ తాళ్లపాక అన్నమాచార్యుల 


92 రేకు నాట 
నవనారసింహో నమో నమో 
భవనాశితీర యహోబలనారసింహా 


సతతప్రతాపర"ద్రజ్వాలానారసింహా 
వితతవీరసింహావిదారణా 


ఆఅతిశయకరుణ యోగానందనరసింహ 
నుత కాంతపుకానుగుమానినారసీింవా 


మరలి వీభత్సపుమక్రైమళ్ల నరసింహ 
నరహరి భార్లోటినారసింహ 
పరిపూర్ణశృంగార్మ(ప్రహుదనరసింహ 
సిరుల నద్భుతపులక్ష్మీ నారసింహ 


వదనభయానకపువరాహనరసింహ 
చెదరనివై భవాల(శ్రీ నరసింహా 
అదన (శ్రీ వేంకటేశ అందు నిందు నిరవై తి 
పది వేలురూపములబవహొు నారసింహ 


శంకరాభరణం 


అంగనలాల మనచే నాడించుకొనె(గాని 
సంగతెఆణింగిననెరజాణ6 డితండే 


వొడలులేనివాని ౧ కొక్కండే తండడాయలగాని 
తడయక పురుషోత్తము. డితండే 
బడబాగ్ని జలధికి. బాయకల్లుండాయంగాని 
వెడలించె నమృతము విస్టుల డితండే 


౧. కొక్క” రేకు 


శపలవి 
Cap 


8 నవ ॥ 


8 నవ ॥ 


క నవ ॥। 458 


॥ పలఅవిః॥ 
ne] 


1 అంగ | 


అధ్యాత్మ సంకీర్తనలు 805 


పులిగూడుదిన్న వానిపొం దొక్క_టే నేనె౭గాని 
నలువంక అక్మీనాథు. డితండే 
చలికి. గోవరివానిసరుస బావాయంగాని 
పలు దేవతల కెల్ల (షాణబంధు( డితండే 1 అంగ ॥ 


యెక్కడో గొలసతుల కింటిమగయడాయయగాని 
తక్క_కవెదకేపరతత్వ్య మితండే 
మిక్కిలి శ్రీ వేంకటా(దిమీ ద మమ్ము నేలెంగాని 


తక్క_క వేదముచెప్పేదై వమీతండే ॥ అంగ ॥ 454 
అభలిత 
పీ వేలికవు మాకు; నీదాసులము నేము 
ఆవల నితరుల నే మడు గంబొయ్యుమా i పల్లవి 11 


పసురమె వుండి యిచ్చీ( బక్క.న( గామధేనువు 
యొసళ4€ిగి మానై వుండి యి చ్చీ€ గల్పవృతము 
వెస రాయెవుండి యిచ్చీ వేడుకల బింతావముణి 
మసలని(శ్రీపతివి మాకు నిచ్చే దరుదా ॥ నీవే ॥ 


గాలి యావటించి యిచ్చీ6 గారుమేఘము మింట 
వీరి జీర్ణ మె యిచ్చీ వి[కమార్కునిబొంత 
కాలినషెంచై. వుండి కప్పెర దివ్యాన్న మిచ్చి 
మెలలేని(శ్రీవతిని మాకు నిచ్చు టరుదా ॥ నీవే ॥ 


ఆండనే కామధేనువ వాశితచింతామణివి 
పండినకల్స్పకమవు భకుల కెల్లా 
నిండిన (శ్రీ వేంకకేళ నీవు మమ్ము నేలితివి 
దండిగా నమ్మితే నీవు దయంజూచు టరుదా 1 నీవే॥ 455 


Vol +-F20 


806 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 


అక్క_రకొదగనియట్టియ ర్ధము 
లెక్క. లెన్నియెనా నేమి లేకున్న నేమిరే 


దండితో. దనకు(గానిధరణీశురాజ్యుంబు 
యెండెనేమి యది పండెనేమిరే 
బెండుపడ.6 గేశవుని. బేరుకొననినాలి కె 
వుండెనేమి వుండకుండెనేమిరే. 


యెదిరిం దన్ను. గాననియెడ పులగుడ్డికన్ను 
మొదల. దెజచెనేమి మూనెనేమిరే 
వెదకి (శ్రీపతినేవ వేడుక. జేయనివాండు 
చదివెనేమి చదువు చాలించెనేమిరే 


ఆవల నెవ్వరులేనిఅడవిలోనివెన్నెల 
కావిరిం గానెనేమి కాయకున్ననేమి రే 
(శ్రీ వేంక పేశ్వరు( జేరనిధర్మములెల్త 
తోవల నుండెనేమి తొల(గిననేమిరే 


లఅలిత 
వటినదెలా (బ్రహ్మము 


యు ne) 


దట్టపుజడునికి దైవంబేలా 


ఘనయాచకునకు కనకమే (బహ్మము 
తనువే _బహ్మము తరువలికి 
యెనయ€౬ గాముకున కింతులే (బ్రహ్మము 
తనబోవెలింగేటితత్వం బేలా 


1 పలవి॥ 
na) 


[| అక... 11 


1] అక i 


iu ఆక... n 456 


పల ది ॥ 
ap) 


ఆధ్యాత్మ సంకీర్తనలు §07 


ఆంకటివానికి నన్న మే (బవ్యాము 

లోకమే (బ్రహ్మము లోలునికి 

కై కొని కర్మికీ కాలమే (బహ్మాము 

ఢశ్రీకాంతుని పె జింతది యేలా 1 పటి ॥ 
భువి సంసారికి పు[తులె _బహ్మము 

నవ మిందరి కిది నడచేది 

యివలను (శ్రీ వేంక కేళుదాసులకు 


భవ మతనికృ పే (బహ్మాము 11 పట్టి un 457 
గుండ(క్రియ 
రూకల మాడలె రువ్వలై తిరిగీని 
దాకొని వున్న చోట. దా నుండ దదివో 4 పల్లవి 81 


వొకరి రాజు(జేను నొకరి బంటుగ. చేసు 
వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు 
వొక చో టనున్న ధాన్య మొకచోట వేయించు 
(పకటించి కనక మే (భమయించీ జగము ॥ రూక ॥ 


కొందరిజాశెలు నిండు కొందరికి సామ్ములవు 
కొందరి పుణ్యులంజేసు6 గొందరి పాపుల6జేసు 
కొందరికొందరితోన కొట్లాట వెట్టించు 
పం దెమాడినటువబె. బచరించు పసిండీ ॥ రూక ౪ 


నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు 
తగిలి (శ్రీవేంక కేశుతరుణియె తా నుండు 
తెగనిమాయె యుండు దిక్కు దెసయె యుండు 
నగుతా మాపాల నుండి నటియిం6చు బసింీ ॥ రూక ॥ 456 


808 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


93 రేకు గుండక్రియ 
నే నేమిసేయుదును నీవు నాలోపలనుండి 
శ్రీ నాథుండవు నీచేత లింతేకాక 


తనువేమినేయును తనువులోపలనున్న - 
చెనంటియిం[దియములచే(తలుగాక 
మన'నేమిసేయును మనసులోపలనున్న -- 
నినుపు(గోర్కులు చే సేనేరములుగాక 


జీవుండేమి నేయును జీవునింబొదుగుకున్న _ 
భావప్పుపకృతి చేసేపాపముగాక 
చేవదేర. బుట్టు వేమి నేయు ముంచుకొన్నట్టి= 
దె వపుమాయలోనిధర్మ మింతేకాక 


కాల మేమి నేయును గక్కాన (శ్రీ వేంక కేశు(_ 
డెలి మన్ని ంచేమన్న న యిదియేకాక 
యేల యేల దూర నింక నెవ్వరు నేమి సేతురు 
మేలిమి నిను6€ దల(చి మెచ్చు పేకాక 


బౌళి 


౧పొడవై నశేషగిరి బోయనాయ (డు 
విడువ కిందరి6 గాచు వెడదోయనాయ.డు 


పొలసి మీసాల పెదదోయనాయ.డు 
లు 
మలిగి ఏీ(వునంగొకేమంకుబోయనాయ(డు 
పొల మురాజై ఎ౨తిరిగేద్దోయనాయ (డు 
వెలయ 3 మోటుననుండే వే.టబోయనాయ(డు 


1! పల వి॥ 
ఛాలా 


॥ నేనే ॥ 


॥ నేనే ॥ 


॥ నేనే॥ 450 


"పలఅది॥ 
యి. 


1 పొడ ॥ 


౧. ఇందు దశావతార సమన్వయము కలదు, ౨, “తిరిగీ! పూ. ము. పా. 


ఆ. యోటు== సంభమా? 
para.) 


అధ్యాత్మ సంకీర్తనలు 809 


పొట్టిపొట్టియడు గులబోయనాయ (డు యెందు 
బుట్టున గసాధించేపోయనాయ (డు 
బొట్టుల మెకము నే సేబోయనాయ (డు 
పట్టపునెమలిచుంగుబలుబో యనాయ(డు 
పొంచి గగ గనిబోయనాయ(డు 


మించి రాలమీ6€దదా6పేమెండుబటోయనాయ.డు 
అంచెల (శ్రీవేంక మేశుడనేబోయనాయ(డు 


పంచ గాలవెలములబలుబోయనాయ (డు మెడ ॥ 460 
ముఖారి 
౧వెడమం|త మి6క నేల 'వేరువెల్ల ంకులు నేల 
పుడమిధరుండు మాకు భువనొషధము [1 పల్లవి [1 


హారి యచ్యుతాయం కే నణ6గు6(6 బాపములు 
నరసింహా యనియం ఆకే నాంటినదుఃఖములు మాను 
పురుషో త్తమాయం పే బుండ్లు బూచులు మాను 
పరమౌషధ మీతం:డే పాటింప మాకు ॥ వెడ॥ 


వాసుదేవ యనియంచే వదలు బంధములెల్లా 
వాసికి 6 గృష్ణాయం+ు వంతలరోగాలు మాను 
(శ్రీసతీశ యనియంటే చింతలిన్ని యును మాను 
గాసిదీర నితండేపో ఘనదివ్యెషధము 1 వెడ (1 


గోవిందా యనియం 6 గూడును సంపదలు 
యావల మాధవయంకే నిహము( బరము. జేరు 
దేవ నారాయణయం పే దేహము సుఖియె యుండు 
(శ్రీవేంక పేళుండే మాకు సిద్దామధము 1 వెడ ౪ 46! 


౧. “వేదమంత్రి పూ.ము.పా. (పాసభంగము. గురుపూర్వ లఘుపూర్వ పాదకల్పన,. 


810 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రామ్మక్రియ 

మహి నింతటివారువో మనవారు 

బహుమహిమలవారు (పపన్నులు శ పల్ల వి॥ 
జయమంది జననపుజరామరణముల. 

భయములేనివారు పపన్నులు 

[క్రియ లెల్ల నుడిగి మూ6గినకర్మపుటడవి 

బయలుచేసినవారు (పపన్నులు 1 మహి ॥ 
ధీరులై మాయాంధకారంబు నెదిరించి 

పారందోలినవారు (పపన్నులు 

సారమయ్యినసంసారసాగ రము 

పారముగన్నవారు (ప్రపన్నులు ॥ మహి ॥ 


అండ నిన్నిటా6 దనిసి యాసలెల్లా. దెగంగోసి 
పండినమనసువారు (ప్రపన్నులు 
దండిగా (శ్రీవేంక టేశుదాసులై పరముతోవ 
బండిబాట చేసినారు (పపన్నులు ॥ మహి ॥ 462 


దేవగాంధారి 


సర్వజ్ఞత్వము వెదక6ంగనొల్లను సందేహింపంగనొల్లను 
సర్వజ్ఞుండును నాచార్యుండే సర్వ శేషమే నాజీవనము [| పల్లవి ॥ 


యెఅంగంగనొల్లము విజ్ఞానపుగతి యెలుకలు నే మిటుంసోదించి 
యెజింగి యితరులను బోధించెదమను యీ పెద్దరిక ము నాల్లము 
యెజీ(గేటివాండును యాచార్యుండే, యెజుకయు సర్వేశ్వరుండే 
యెలుకయు మటఅపును మానివుండు పే యిదియేపో మావిజ్ఞానము 
i సర్వ 1 


౧. “సోధించి” రేకు,పూ.ము,పా, 


అధ్యాత్మ సంకీర్తనలు 811 


చదువ(గనొల్లము సకలశాస్త్రములు సారెకుసారెకుంసో దించి 
చదివి పరులతో యు క్రివాదములు జగడము గెలువంగనొల్ల ము 
చదివేటివాళడును నాచార్యుండే, చదువును నాయంతర్యామే 


చదువుకు జదువమికియు.( దొలంగుసే, నానాసాత్విక భావమే నౌ 
తెలివి ॥ సర్వ tt 


ఆన్నిటికిని నే నధికారిననెడియహాంకారము నొల్ల ను 
కన్నుల(జూచుచు ౨నందరితో నేం గాదని తొొలగానొల్లను 
మన్నన (శ్రీవేంక పేశ్వరుకరుణను మాయాచార్యు(డే అధికారి 
వున్న రీతినే అ_స్తునా స్తులకు నూరకుండుకే నాతల(పు ॥సర్వ॥ 463 


బలి 


ఇందిరానాథు(+ డిన్నిటి కీత6 డింతే 
బం దెలకర్మములాల పట్లుకురో మమ్మును *పలవి॥ 
యు భళా 


యెజింగి నేసిన వెల్లా సీతనిమహిమలే 
యెఅంగక చేసినది యీతనిమాయే 
తెజ(గొప్ప రెంటికిని తెడ్డువంటివా(డ నించే 
పఅచుళ€గర్మములాల పట్టకురో మమ్మును 1 ఇంది ॥ 


కాయముతోపలివాండు ఘను. డెక్క డితండే 
కాయ మీతనిప్రకృతికల్పిత మింతే 
తోయరాక రెంటికిని తోడువీడై తి నింతే 
బాయటికర్మములాల పట్టకురో మమ్మును ఇ ఇంది ॥ 


యేలినవా (డు (శ్రీవేంక కేశు. డిత6 డొక్క_డింతే 
యేలికసానై పెంచేది యీతనిసతే 
సోలి నే వీరింగొలిచేసూత్రపుబొమ్మ నింతే 
పాలుపుంగర్మములాల పట్టకురో మమ్మును ॥ ఇంది ॥ 464 


౧. “సోధించి పూము.పా. రేకు. ౨. 'నందరితోనే। గాదని” పూ ము.పా 


818 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


94 రేకు కన్నడగొళ 


బోధకు లెవ్వరు లేక భోగినై తిని 
(శ్రీధరుండే మాకు దిక్కు. చింతింప ని6కను 


పట్టి దిగంబరినై పాలే యాహారముచేసి 
తొట్టినపంచేం[ద్రియములతోవ విడిచి 
పుట్టితి సన్యాసినై బు ద్రైజీంగీనెఅంగక 
అనై నడుమ సంసారినైతి నేనూ 


గచ్చుల నన్నీ మజచి గాలే ఆవటించుకొని 
అచ్చపుబరమయేకాంతసమాధి 
నిచ్చలు నిదాభ్యాసనిర్మ్యలయోగినై తి 
కచ్చు'పెట్టి మేలుకొని ఘనకర్శ్మినై తి 


భావము పారవిడిచి (బ్రహ్మాండ మెల్ల నిండి 
'వేవేలు(గోరికల వేడుకతోడ 
జీవన్ముక్పుండనై తి (శ్రీవేంక పేశ్వరు€ జేరి 
ధావతు లిన్నియు మాని తన్మయుఃడనైతి 


ఖై రవి 
మొదలుండ.6 గొనలకు మోచి నీళ్ళువోయనేల 
యెదలో నీవుండ(గా నితరములేలా 


నిగమమార్షముననే నడచేనం పే 
నిగమములెల్లను నీమహి మే 
జగములోకుల6 జూచి జరగెదనం పే 
జగములు నీమాయంజనకములు 


౧. “జనితములు కావచ్చు. 


1 పఠఅవి ౪ 
య? 


1 బోధ ॥ 


॥ బోధ ॥ 


1 బోధ ॥ 465 


1పలవి॥ః। 
Ce) 


1 మొద ॥ 


అధ్యా త్మ సంకీర్తనలు 


మననెల్ల నడ్డ పెట్టి మట్టున నుండేనం పే 
మనసుకోరికలు నీమతకాలు 
తనువు నిందియములు తగ గెలిచేనం పే 
తనువు నిందియములు దై వమ సీమహిమ 


యింతలోనిపనికింగా యిందు నందు జొరనేల 
చెంత నిండుచెరువుండ చెలమలేలా 
పంతాన (శ్రీ వేంక మేళ పట్టి నీకే శరణంటి 
సంతకూటాలధర్మపుసంగతి నాకేలా 


బ్‌ొళి 


చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా 
వాచవఏవికి బతిమాలి వడ 6బడ్డబదుకా 


ఆసలకు6 జోటు గద్దు అంతరంగాన నెంతైన 
ఏసమంతా6 చోటు లేదు విరతికిని 
యీసనున సంసారమున కెందరై నాం గలరు 
వోసరించి మోక్షమియ్య నొకరు లేరు 


భోగించ వేళ గద్దు పొద్దువొడపుంగుంకును 
వేగమే వారిందలచ వేళలేదు 
వోగులలంవటమున కోపి కెంతై నాం గద్దు 
యోగపుసత్క_ుర్మాన కొకయింత లేదు 


యదుట [ప్రపంచాన “కెలు కెంతెనా( గడ్డు 
యిదివో యాత్మజ్ఞాన మించుకా లేదు 
మది (క్రీ వేంకకేశుండు మమ్ము నిళ్తై కాచెంగాని 
ఒ ,రి నానేరములు పాప మతి లేరు 


318 


1 ముద 


॥ మొద 1466 


11 పలవి ॥। 
“ఇమ 


it వీచి [1 


Eh చీచీ i 


॥ చీచీ॥ 467 


814 శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


దేసాక్షి 


సకలజీవుల కెల్ల సంజీవి యీమందు 
వెకలులై యిందరు నేవించరో యీావుందు 


మూ(డులోకము లొక్కుట ముంచి సెరిగినది 
పోండిమి నల్లనికాంతి. బొదలినది 
'పేండుక కొమ్ములు నాల్లు పెనచి చేయివారినది 
నాండే శేషగిరిమీంద నాంటుకొన్నమందు 


పడి గెలువేయింటిపాము గాచుకున్నది 
కడువేదశా స్ర్రముల గబ్బువేనేది 
యెడయక వొకకాంత యొక్కుక వుండినది 
కడ లేనియంజనా[దిగారుడపుమందు 


బలుశంఖు(ంజ|,కములబదనికి లున్నది 
తల౭చినవారి కెల్ల€ దత్వ మైనది 
అలరిన(బహ్య్మారుదాదుల( బుట్టంచినది 
వెలు(గుతోడుత (శ్రీ వేంకటా[ద్రిమందు 


గుండ (క్రియ 
ముందటిజన్మములె ల్లా ముంచె. బారుబడి వడ్డి 
యెందు చొచ్చినాను6€ బోనియ్య దీరుణము 


నుదుట (వాసిన(వాలు నూరేండ్రపత్రము 
పొదలు నాకర్మ మే పూ6టకా (పు 
వెదకి సంసారము వెంట. బైతరవు 
యిది యెందుచొచ్చినా( బోనియ్య దీరుణము 


[(పలవి॥ 
తనా, 


11 సక ॥ 


సక ॥ 


nసక ॥ 468 


4$పలవి ॥ 
oa) 


॥ ముంద ॥ 


ఆధ్యాత్మ సంకీ ర్రనలు 815 


పుట్టినప్పుడే తనువు భోగ్యమై నిలిచెను 
జట్టి6 గామినులపొందు సరియా.6€కలు 
నెట్టనయాహారములు నిచ్చనిచ్చ లంచాలు 
దిట్ట్టనె యందు చెచ్చినా( దీర దీరుణము ముంద ॥ 


యెక్కు_వె న(శ్రీవేంక టేశుమటణం(గు చొచ్చి 
తెక్కు_తోడ సలిగెలః దిరుగంగను 
అక్క_రతో నప్పులెల్లా నవి మాకు( ౧ దామచ్చి 


చిక్కి. యెందు చొచ్చినా( జేరు నీరుణము ॥।; ముంద ॥। 469 
దేసాళం 
అన్ని టికి గారణము హరియే (పపన్ను లకు, 
పన్నినలోకుల కెల్ల (పకృతి కారణము tt పల్లవి i 


తలంపు గారణము తత్వవేత్తలకును 
చలము గారణము సంసారులకును 
ఫలము గారణము పరమవేదాంతులకు 
కలిమి గారణము కర్కులకును ॥ అన్ని ॥ 


తనయాత్మ గారణము తగినసుజ్ఞానులకు 

తినువే కారణము తగ జంతువులకు 

ఘనము క్రి గారణము కడగన్నవారిళెల్లా 

కనక మే కారణము కమ్మినబంధులకు ॥ అన్ని ॥ 
దేవుండు గారణము తెలిసినవారి కెల్లా 

జీవుడు గారణము చిలరమనుజులకు 

దేవుండు వేరే కాండు దిక్కు (శ్రీ వేంక'పేశుండే 

పావన మాతనికృప పరమకారణము ॥ అన్ని ॥ 47౮ 


Mm ౧. తామ- అచ్చి”. 


816 శీ) తాళ్లపాక. అన్నమాచార్యుల 


95 రేకు లలిత - 
ఎక్కె.€గా రాంగా రాయగా యందా6కా€ దగులు 
యిక్కువ (శ్రీహరిమాయ నింకనెంతో తగులు 


తెగనికర్మమునకు దేహము దగులు 
తగినదేహామునకు తరుణితో తగులు 
సొగిసి యారెంటికి సుతు లొక్కతగులు 
అగడాయ(6 గనకము అన్నిటితో తగులు 


యింతటిసంనారికి యి బ్లొక్కాతగులు 
బంతికి నందు గలిగె పొండిపంట తగులు 
చెంత నీలంపటానకు క్షేత్రము తగులు 
సంతగూ డేదాసదాసీజనులెల్లా దగులు 


మొదల జీవుం డొక్క-6డే మోపులాయ( దగులు 
వదలనిబంధములు వడ్డివా ౮ దగులు 
వుదుటిహుము( బరము నొక్కయందె తగులు 
అదె (శ్రీ వేంకటపతి యంతరాత్మ తగులు 


గుండ(కియ 


ఎవ్వరివాండో యెజ6గరాదు 
అవ్వలివ్వ లి జీవు6 డాటలో పతిమే 


ధర జనించకతొలుత తనుం గానరాదు 
మరణమందినవెనక మతి కానరాదు 
వురువడి దేహముతో నుండినయన్నా శే 
మరలుజీవునిబదుకు మాయవో చూడ 


౧. *“నందు.6 గలిగి కావచ్చు, 


1 పలవి ॥ 
రా 


11 ఎక్కె6 tt 


i ఎ క్కె (6 [| 


ఎక్క 471 


"పలవి॥ 
aa) 


1 ఎవ్వ [| 


ఆధ్యాత్మ సంకీర్తనలు 817 


యిహములో భోగించు నిందు. గొన్నాళ్లు 
మహిమ పరలోకమున మలయు( గొన్నాళ్లు 
తహాతహాల( గర్మబంధముల. దగిలినయపుడే 
అహావా 'దేహికి. బడుచులాటదో బదుకు 11 ఎవ్య క్ర 


సంతానరూపమె సాగు ముందరికి 
కొంత వనకటిఫలము గుడువల. దా€ దిరుగు 
యింతటికి (శ్రీ వేంక కేళి డంతర్యామి 


బంతి నితనింగన్నబదుకువో బదుకు tl ఎవ్వ 11 472 
శంకరాభరణం 
ఎంత భ_క్రవత్స్పలు౯ండ ఫ్‌ ండవలదా 
వింతలు సీనుదులెలా వినంటోతే నిటివే 1 పలవి ॥ 
ళు ఇ, లు up) 


యిల నసురారియనేయీబిరుదు చెల్లి సీకు 
బలివిభషణాదులపాలికే చెల్లదు 
కెలసి అవులే నీవు గెలుతు వెందరివైనా 
తలంచి చూడ సీదాసుల కోడుదువు 1 ఎంత || 


య్లిందరిపాలిటికిని యీూళ్యరు(డ వేలికవు 
పందవై యర్దునుబండిబంట వైతివి 
వందనకు నౌలే దేవతలకే దొరవు 
అందపునీదాసులకు నన్నిటా దాసు€డవు * ఎంత ॥ 


కడుపులో లోకముకన్న తండి విన్ని టాను 
కొడుకవు దేవకికి€ గోరినంతనే 
తడవితే వేదములు తగిలేబహ్మమవు 
విడువనిమాశై తే (శ్రీ వేంకటా(దిపతివి ॥ ఎంత ॥ 478 


818 శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగనాట 


రాము డిదే తోకాభిరాము. డితండు 
గోమున పరళురాముకోప మార్చెనటరే i పల్లవి [1 


యీత(6డా తాటకి6 జించె యీపిన్న వా౭డా 
ఆతల నసుణబాహు( గొట్టి యజ్ఞము. గాచె 
చేతనే యీకొమారు(డా శివునివిల్లు విజిచె 
సీతకమ్మ. బెండ్లాడె చెప్ప€ గొత్త గదవె ; రాము ॥ 


మనకాసల్యకొడుకా మాయామృగము నేనె 
దనుజుల విరాధుని తానే చెణిచె 
తునుమాడె నేడుదాళ్లు తోడనే వాలి నడంచె 
యినకులు6 డితండా యెంతకొ త్ర చూడరే $ రాము. ॥ 


యీావయసుతానే యాయెొక్కువజలధి గట్టి 
రావణు జంపి సీత మరల దెచ్చెను 
(శ్రీ వేంక పేళు6 డితండా సిరుల నయోధ్య యేలె 
కావున నాటికి నేండు కంటి మి.క్తై కధరే ౪ రాము(6॥ 474 


లలిత 
ఏమి 'నేసినా నీరుణ మెట్టు వాసును 
కామితఫవలద చోకరుణానిది i పల్లవి ॥ 


చేరి కర్మములు నన్ను చెఅవట్టుకుండ (గాను 
పురువాడి వచ్చి విడిపించుకొంటివి 
సారె తగవ జై కాదా శక్తిగలవారెల్లా 
నారయ దీనుల గంటే నడ్డమె కాతురు ॥ ఏమి ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 319 


అరులు పంచేందియము లందు నిందు దియ్య౭గాను 
వెరవుతోడ వెనక వేసుకొంటివి 
పరగ నకప్తేకాదా బలువులై నవారు 
అరయ 6 బేదలకై నఆపద మానుతురు ఏమి 4 


పలుజన్మములే నన్ను పరి ఆరికట్టు కో(గా 
తొలంగందోసి నాకు. ద్నోడెతివి, 
యెలమి (శ్రీ వేంకటేశ యిల శూరువె నవారు 
న్‌ా 


బలుభయ మిందరికి(6 బాప్పచుందురు ౫ ఏమి ॥ 475 
ముఖారి 
దై వముపుట్టించినట్టితనసహజ మే కాక 
కోవిదునికై నా జాలిగుణ మేల విడుచు it పల్లవి [1 


ఆరయ? బంచదార నద్దుక తినంటో తే 
చేరరానిముష్టిగింజ చేందేల మాను 
సారమైనచదువులు సార సారె. జదివినా 
గోరపుదుష్టునికి కోపమేల మాను ఇదైవ॥ 


నిప్పు దెచ్చి వొడిలోన నియమాన( బెట్టుకొంచే 
యెప్పుడును రా6ంజు6గాక యిది ౧యేల మాను 
ముప్పిరి. బాత కు6.డై నమూఢు( డెన్ని యాచారాలు 
తప్ప కెంత నేసినాను దయ ౨యేల కలుగు "దె వళ 


యింటిలోన6 గొక్కు దెచ్చి యరవుగ. బెట్టుకొంసే 
దంటయె గోడలు వడ(దవ్య కేలమాను . 
గొంటర్రై (శ్రీ వేంక'పేళు, గాలువకుండినవా€౭డు 
తొంటిసంసా రవుంగాక దొర యేటి కాను ॥దైవ* 476 


౧. ౨. “యాలి రేకు. 


820 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


96 రేకు నాట 


ఇందులోనే కానవద్దా యిత(డు చె వమని 
విందువలె నొంటిమెట్టవీరరఘురాముని ॥ పల్లవి ॥ 


యెందు చొచ్చె _బహ్మ్మావర మిల రావణుతలలా 
కందువ రాఘవుడు ఖండించునా(డు 
ముందట జలధి యేమూల చొచ్చె. గొండలచే 
గాంది(ంబడఈ€ గట్టి వేసి కోవగించేనా (డు ॥ ఇందు ॥ 


యేడనుండె మహిమలు యిందరి కితండు వచ్చి 
వేడుకతో హరివిల్లు విజిచేనాండు 
వోడక యిందాదు లెందు నొదిగి రీతనిబంటు 
కూడ బట్టి సంజీవికొండ దెచ్చేనా(డు ॥ ఇందు ॥ 


జము డెక్కడికి. బోయ సరయువులో మోక. 
మమర జీవుల కిచ్చె నల్లనాండు 
తెమలి వానరులై యీదేవతలే బం“క్లెరి 


తిమిది (శ్రీ వేంకటపతికి నేడు నాండు ॥ ఇందు ॥ 477 
శంకరాభరణం 
ఆలవటప|త్రశాయివె నరూప మిట్టిదని 
కొలువై పొడచూపేవా గోవిందరాజా ॥ పల్లవి ॥ 


పడ6తులిద్రరిమీ(ద6 బాదములు చాంచుకొని 
వొదికప్పురాజసాన నొత్తగిలి 
కడలేనిజనాభికమలమున [బ్రహ్మను 
కొడుకు6గా6 గంటి విదె గోవిందరాజా ॥ అల ॥ 


అధ్యాత్మ సంకీ ల్రనలు 


సిరులసామ్ములతోడ శేమనిపై బవళించి 
సొరిది దానుల6 గృపం జూచుకొంటాను 
పరగుదై త్యులమేంద పామువిషములే నీవు 
తురియించితివిగా గోఫిందరాణజా 


శంకు(జ(క్రములతోఎ జాంచినకరముతోడ 
అంకెల శిరనుకిందిహ స్తముతోడ 
తెంకిని (శ్రీవేంకటాది దిగువతిరుపతిలో 
కొంకక వరములిచ్చేగోవిందరాజా 


ముఖారి 
కంపే సులభ మిది; కానక యుంచి దుర్త భ;- 
మింటితోననే వున్న దిహము6 బరమును 


హరిదాసులు మెట్టినక్కడే పరమపద- 
మరయ నిందుకంటు నవల లేదు 
తిరమె వీరిపాదతీర్హ మే విరజానది 
సొరిది నన్ని చోట్లు చూచినళక్తే వున్నది 


మచ్చిక వై ప్రవులమాటలెల్లా వేదములు 
యిచ్చల నిందుకంసే నింక లేదు 
అచ్చట వీరిపసాద మమృతపానములు 
ఆచ్చమై్మతెలిసేవారి కఅచేత నున్నది 
చెలగి (పపన్నుల నేవే విజ్ఞానము 
ఫల మిందుకంకే మతి పె పె లేదు 
తలంప (శ్రీవేంక కేకుదాసులే యాతనిరూపు_ 
లెలమి నెదుట నున్నా "రజి6గినవారికి 


Val 1-2 21 | 


821 


i ఆలి || 


eon 470 


పసల ఏ 
య 


1 కంకే॥ 


॥ కం రే ॥ 


కంకే॥ 479 


తీజినీ 


శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


బెళి 


అరుదరుదు నీమాయ హారిహరీ 
ఆరసి తెలియరాద్‌ హారిహరీ 


అనంత (బహ్మాండము లవె రోమకూపముల 
అనంతములె. వున్నవి హరిహారీ 
పొని(గి కంగినవాక్కభూమి నీ వె త్రినది యే ౬ 
మని నుతింతు నిన్ను హరిహరీ 


అని 
రా 


పొదిగి (బహ్మాదులు సీటొడ్డున నకొలము 
అదివో పుట్టుచున్నారు వాదిహారీ 
పొదలి యీజీవుళ€ను పుట్టించేయోసామర్ల్యము 
అదన నేమనిచెప్పే హరీహారీ 


పావన వె కుంరము సీపాదమూలమం దున్నది 
ఆవహించేభ క్రిదేత హరిహరీ 
(శ్రీ వెంకటా(ద్రిమీ (ద ఇరాని వై వుండగా _ 
నావల వెదకనేల పహారివారీ 


(శ్రీరాగం 
జడవమతిరహాం కర్మజంతు రేకోం సాం 
జడధినలయాయ నమో౧ సపారసాకాయ 


పరమపురుషాయ 'నిజభ_క్తజనసులభాయ 
దురితదూరాయ సింధురహితాయ 
నరకాంతకాయ (శ్రీనారాయణాయ కే 
మురహరాయ నమో నమో నమో 


౧ ఇట్టి సంధులు ఈవాజ్మయమునకు ఆలవామైనవే. 


1 పలవి।॥॥। 
య 


"అరు 


1 అరు ॥ 


1 అరు ॥ 480 


"దడ ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 8328 


నగసముద్దరణా య నందగోపసుతాయ 
౧జగదంతరాత్మాయ నగుకాయ 
మృగనిరాంగాయ నిర్మితభవాండాయ ప.__ 
న్న గరాజభళణయనాయ నమో నమో 1 జడ $1 


'దేవదేవేశాయ దివ్యచరెతాయ బహు. 
భావనాతీతాయ పరమాయ 
(శ్రీ వేంకకేశాయ జితదై త్యనికరాయ 


భూవల్రభాయ నమో = పూర్ణ కామాయ జడ ॥ 40! 
మలహాది 
ఎన్న (డు పక్వము గా దిడె యిందియభో గంబులచే 
సన్నము దొడ్డును6 దోంచీ సంనారవలంబు 1 పల్లవి క 


తిత్రితో నూ రెండ్రకును దేహము పండ6ంగంబండ(6గ 
చిత్తం బెన్న (డు పండక చిక్కె_ను కసుగాయె 
పొత్తులపుణ్యము౯బాపము పులుసును తీపె రసమున 
సత్తు నసత్తును (6 దోంచీ సంసారఫలంబు ॥ ఎన్న6॥ 


వెదవడి పుతులుపౌొ(తులే విత్తులు లోలో మొలచియు 
హొది( గర్కపువూ మారదు 3 పూపిందెయిన దిదే 
తుద నిదె సుఖమును దుఃఖము తోలును గింజయి ముదురుక 
చదురము వలయము తోచీ సంసారఫలంబు 1 ఎన్న6॥॥ 


వినుకలిచదువుల నదలో వేమరు మా6గంగ. బెట్టిన 
ఘనకర్మపుటొగ రుడుగదు కమ్మర పులిగామె 
మనుమని (శ్రీ వేంకకేశుకు మహి నాచార్యు(డు కానుక 
చనవున నియ్య€గ వెలసెను సంసారఫలంబు ॥ ఎన్న6॥ 482 


౧. “జగదంతరాత్మనే” ఆని యుండవచ్చు. ౨. ఇట్టిసంధు లీవాజ్ముయమునకు 
అలవామైనవే. త. *పూపెందె.[!- అయినది" *పూపిందయిని వూ. ము. పాం 


824 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


97 రేకు లలిత 


౧ అమ్మెడి దొకటి ౨అసిమలోదొకటి 
బిమ్మిటి నిందేటిపెళలమయ్యా 
0 


mn పల్లవి i 
సంగమము మానక శకాంతియు౯ గలుగదు 


సంగలంపటము సంసారము 
యెంగిలిదేహం వింతకు మూలము 


బెంగల మిం దే6టి పెద్దలమయ్యా i అమ్మె rt 


కోరికె లుడుగక కోపం బుడుగదు 
కోరకుండ దిక్కు_వమనసు 
(కూరత్వమునకు కుదువ యీ(బదుకు 
"పేరడి నేమిటిపెద్దలమయ్యా / అమ్మె ॥ 

ఫలము లందితే బంధము వీడదు 
ఫలముతో తగులు [పవంచము 
యిలలో (శ్రీ వేంక పేశుదాసులము 


పిలువ(6గ నేమిటిపెద్దలమయ్యా || అమ్మె u 488 


లలిత 
అటువంటివాండువో హాదిదొాసు6డు 


ఆఅఆటమటాలువిడిచినాతండే సుఖి J పల్లవి i 
తిప్రేటిమాటలును దీవించేమాటలును 


ఆపే 3 సరెని తల(చినాత (డే సుఖి 
పటిచంపేవేళను పటముగ పేవేళ 
చు రె €ం 


అట్లు నిట్టు చలించనియాత డే సుఖి 1 ఆటు ॥ 


౧. 'అమ్మేదొకటి' పూ.ము,పా. ౨, “అనిమసంచి” ఆశ్వసంచి” కీ వికృతియా? 
8. “సరి-[ అని” 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


చేరి పంచదారిడిన6 జే6దు దెచ్చిసెట్టినాను 
ఆరగించి తనివొందేయత౦.డే సుఖి 
తేరకాం డ్ర జూచెన తెగరానిచుట్టముల 
నారయ సరిగాయజూచేయాత(డే సుఖి 


పొంది పుణ్యము వచ్చిన పొరిం బాపము వచ్చిన- 
నందలిఫల మొల్లనియాతండే సుఖి 
విందుగా (శ్రీ వేంకటా(దివిభునిదాసుల జేరి 
అందరానిపద మందిననాతండే సుఖి 


గుండ(కియ 
ఎవ్వరు గృర్తలు గారు యిందిరానాథుండే కర్త 
నివ్వటి ల్లాతనివా రై నేమము దప్పకరో 
కర్మమే కర్తమైతే కడకు మోకము లేదు 
అర్మిలి జీవుడు గ్నర్హమైతేం బుట్టుగే లేదు 


లి25 


1 అటు ॥ 


“అటు ॥ 484 


nrపలవి॥ 
ae) 


మర్మపుమూయ గర్శఅయితే మరి విజ్ఞానమే లేదు 


నిర్మితము హారి దింతే నిజమిదెఅ?గరో 


ప్రపంచమే కర్శయెతే పాపపుణ్యములు లేవు 
వుపమ మనను గ్మర్తెఉంకే న చారమే లేదు 
కపటపు దేహములే కర్తలయితే చావు లేదు 
నెసము (శ్రీహరి దింతే నేరిచి _బదుకరో 


పల్నుకుతులు గర్హలై పరగితే మేర లేదు 
అల బటబయలు గరె తే నాధారము లేదు 
ట్‌ = 


1 ఎవ్వ il 


fi ఎవ్వ (1 


యెలమి నిందరికి. గర్భ యిదివో శ్రీవేంకటా।ది- 


నిలయపుహరి యింతే నేండే కొలువరో 


1 ఎవ్వ ॥ 485 


826 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళి 


ఇరవై నయట్టుండు ౧యెజఅంగనీ దీమాయ 
తెరమజ6ంగుమెకమువలె తిరుగు నీబదుకు 


అనిశమును దేహమున కన్నపానము లిడిన 
యినుము గుడిచినసీరు యెందు కెక్కి_నదో 
గానకొన్నమానినలకూటములసుఖము లివి 
మననుదాగినపాలు మట్టులే దెపుడు 


వొడలంబెట్టిననామ్ము లొగి6 దనకు€ గానరా _ 
వడవిం గాసినవెన్నె అది కన్నులకును 
వుడివోనిపరిమళము లొతనిమిషమా[త మె 
బెడిడంపుుభమతోడి పెనుగాలిమూ(ట 


చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు 
యొద్దుయెనుపోతునై యేకంబు గాదు 
వొద్దికె (శీ వేంకటో_త్తముండు యింతతో 
అద్దంపునీడవలె నాత్మ బొడచూపె 


భైరవి 
నీవేమి నేతువయ్య నీవు దయానిధి వందువు 
భావించలేనివారిపావ మింతేకాని 


పరమపద మొస6గి పాపమడంచేనని 
చరమ క్లోకమునందు చాటితివి తొలుతనె 
నిరతిని భూమిలోన సీవల్ల( దప్పు లేదు 
పరగ నమ్మనివారిపాప మింతేకాని 


౧. యెఅగని దీమాయి పూ.ము,పా, 


11 ఇర 


11 ఇర 


1 ఇర॥ః।। 48 


॥ నీవే 


అధ్యాత్మ సంకీర్తనలు 


సీపాదములకు నాకు నెయ్యమెన ౧ల౦౩ని 
యేపున ద్వయార్హమున నియ్యకొంటివి తొలుత 
దొపుగా నీవల్ల నింక. దప్పు లేదు యెంచిచూచి 
పెపై నమ్మనిచారిపాప మింతే కాని 


బంతి( బురాణములను భక్తసులభు6ండ నని 
అంతరాత్మ వీమాట ఆడితివి తొలుతనే 
ఇంతట (శ్రీ వేంకటేశ యేమి నేతువయ్య నీవు 
పంతాన నమ్మనివారిపాప మింతేకాని 


బౌళి 


కాయమనేవూరికి. గంతలు తొమ్మిదియాయ 
పాయక తిరిగాడేరు పాపపుతలారులు 


కాము(డనియెడిరాజు గద్దెమీ(ద నుండంగాను 
దీము గోపప్పుపధాని దిక్కు_లేలీని 
కోవములపుజాన మెలా(౧ గొల(బోయ నాడనాడ 
మ లా ౧౧ 
గామిడులై రిం్యదియపు(గా6పులెల్లా నిదివో 


చిత్తమనేదళవాయి చింతలనేపొ6జు వెట్టి 
యి_త్రలవిషయములు యెన్ని కిచ్చిరి 
తుత్తుమ్మురెకోరికెల దొండెము రేగ గంజొచ్చె 
జొత్తుల వెరగుపడిచూచీ6 బుట్టుగులు 


బలుసంసారమనేటిభండారము ఘనమాయ 
కలదీగి జవ్వనపుకై జీతము 
యిలలో (శ్రీ వేంకచేశు( డింతలో జీవుండనేటి. 


927 


J స్‌ 1 


॥వీవే॥ 407 


॥పలఅవి॥ 
భూ 


1 కాయ ॥।!ః 


"కాయ ॥ 


బలువుని రాజు6జేసి పాలించే నన్నును కాయ ॥ 488 


౧, “లంక-? అని”. “లంకని” పూ.ము,పా. 


328 శ) తాళ్లపాక అన్నమాచార్యుల 


00 రకు సాళంగనాట 


అట్టి వేళం గలంగనీ దదివో వివేకము 
మట్టుపడి తే శాంతము మణీ యేలా 


జడధులు వొంగినట్టు సందడించు నిందియములు 
వొడలిలో జీవుసికి నొక్కొ_క్క_ వేళ 
బడబాగ్ని రే(గినట్టు పెకొనీ ముంగోపము 
వుడికించు మననెల్ల నాక్కొాక్క- వేళా 


ఆరయ. గొండయెత్తినట్టు పేగౌ సంసారము 
వూరక కలిమిలేము లొక్కొాక్క- వేళ 
మేరలేనిచీ(కటియై మించును దుఃఖములెల్లా 
వూరబలేనికర్మికి నాక్కాక్క వేళా 


పెనుగాలి వీచినట్టు 'పెక్కు-కోరికెలు ముంచు 
వొనర నజ్ఞానికి నొక్కొ_క్క_ వేళ 
యెనయ6గ శ్రీ వేంక పేశుదాసు6డై నదా€కా 
వునిక( బాయ విన్నియు నొక్కొాక్క- వేళా 


శంకరాభరణం 


నెరవాది సాహనసులు నిత్యళూరులు 
దురితవిదూరులు (ధువాదులు 


తక్క_క (శ్రీహరిభ క్తితాపలు నేసి యెక్కిరి 
చక్క-6గా వైకుంఠము సనకాదులు 
వొక్క-ట విష్ణకథలు వోడ నేసుక దా(టిర 
పెక్కుసంసారజలధి భీష్మాదులు 


॥। పలవి॥ 
య 


“ఆటీ | 
లు 


1 అటి | 
6 


౪ అటి ॥ 489 
ళా 


1 పలవి।ః। 
a2) 


1 నెర ॥ 


ఆధ్యాత్మ సంకీర నలు 8329 


కడువిర క్రియనేటికత్తులనే నరకిరి 
నడుమ భవపాశముల నారదాదులు 
బడినే హరిదాసులపొంజులు గూడుకొనిరి 
నుడివడ కిహమందగే ళుకాదులు ॥ నెర॥ 


పరమశాంతములనేపట్టపేనుగులమీ (ద' 
వరసల నేలగేరు వ్యాసాదులు 
సిరుల (శ్రీ వేంక పేశు జేరి సుఖము. బొందిరి 


బెరసి దాస్యమున విభీషణాదులు "నెర॥ 490 
గుజరది 
e 
సంసారినై ననాకు సహాజమే 
కంసారి నే నిందు కెల్లా గాదని వగవను 1 పల్లవి ॥ 


నరుండనై ననాకు నానాసుఖదుఃఖములు 
సరి నస భవింకోది సహజమే 
హరిని శరణాగతులై నమీ(ద€ బరాభవ-_ 
మరయ నిన్నంటునని అందుకే లోంగేను ౪ సంసా ॥ 


౧పుట్టిననా కు6 గర్మపు ౨ పొంగుకు లోనై నవాండ 
జట్టిగా (6 గట్టువడుట సవాజ మే 
యిక్తై నీవారికి మోక్షమిత్తునన్న నీమాట 
పట్టు ౩ వోయీనోయని పంకించే నే నిపుడు ౪ సంసా జి 


మాయకులోనై ననాకు మత్తుండనై యిన్నాళ్లు 
చాయకు రానిదెల్లా సహాజమొ 
యీయెడ (శ్రీ వేంక పేళ యేలితివి నన్ను సీవు 
మోయరానినేను నీకు మోపని వీలగేను 1 సంనా ॥ 491 
౧, కారకాన్వయ మంతగా సరిలేదు, ౨. “పోయి రేకు ౩. 'వోయినో” 
రేకు పూము.పా, 


880 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 


ఇహామును( బరమును యిందే వున్నవి 
వహికెక్క( దెలియువారలు లేరు 


చట్టువంటి దిచంచలపుమనసు 
కొట్టుల(బ డేది గుటీగాదు 
దిట్ట చారులు బోదించిన గరంగదు 
పట్ట(టోయితే పసలేదు 


చిగురువంటి దీజీవశరీరము 
తగుళ్లు పెక్కు_లు తతి లేదు 
తెగనిలంపటమే దినమును6 బెనచును 
మొగము గల దిదే మొనయును లేదు 


గనివంటిది యీాఘనసంసారము 
తనిసితన్పినాం. దగ లేదు 
ఘను(డగు శ్రీ వేంకటపతి గావంగ 
కొనమొద లేర్పడి కొంకే లేదు 


సాళం గం 


నేరిచిబదికేవారు సీదాసులు 
నేరమి(6 బాసినవారు నీదాసులు 


కామము (గోధము రెంటీ6 గాదని విడిచి మంచి. 


నేమము వట్టినవా రే సీదాసులు 


దోమటి( బాపపుణక్యాల( దుంచివేసి చూడంగానే 


నీమాయ గెలిచినారు నీదాసులు 


1; వలవి।॥ 
na) 


గnఇమహా!! 


గఇ్షహా॥ 


*ఇహా॥ 492 


"పలవి॥ 
ae) 


॥ నేరి॥ 


ఆధ్యాత్మ సంకీ ర్హనలు 


కిక్కిరించినయాసల. గిందవేసి మోకము 
నిక్కి. నిక్కి చూచేవారు నీదాసులు 
వెక్కసపుభ క్రితోడ వెజపు మజపు లేక 
నెక్కొ_న్నమహిమవారు సీదాసులు 


అజ వేదళాన్త్ర్రములఅరము దేటపఅచి 
ఉు డు 
నెట్టుకొని మించినాదు నీదాసులు 
యి-కె (శ్రీవేంక పేశ యితరమార్లములె ల్లా 
లు N గం 
నెట్టువడ 6 దోసినారు నీదాసులు 


ముషోరి 
ఇందిరావతిమూయలు యింతులు నుండీ 
మందలించి వాది. గాలి మనుదురుగాని 


అతివలచూవులే ఆయాలు దా.కీ6 జుండీ 
జితమైనపులకల. జిల్లు లౌ.జుండీ 
రతిపరవళములు రాంగినమూర్చలు సుండీ 
మతిలో. దప్పించుక మనుదురుగాని 


మెఅయించేచన్నులే మించు€బెట్టుగుండ్లు నుండీ 
మెలుగుమోవులే మచ్చు మేపులు నుండీ 
మతి మంచిమాటలు మాయప్పటురులు సుండీ 
మణవక తప్పించుక మనుదురుగాని 


బలుసంసారపుపొందు పాముతోడిపొత్తు నుండీ 
వెలలేనివలపులు విషము నుండీ 
యెలమితో (శ్రీవేంక పేక్యరుమఆ[గు చొచ్చి 
మలయుచు సొలయుచు మనుదురుగాని 


881 


॥నేరి॥ 


॥ నేది 1 4983 


1పలవి॥ 
య 


1 ఇంది | 


+ ఇంది 1 


॥ ఇంది ౫ 494 


882 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


99 రేకు శ్రీరాగం 
తెలిసిన (బహ్మోపదేశ మిదే 
సులభ ౧ మనువు నిదే చూచీయణాక 


పుట్టించినహరి పూరి మేపునా 
గట్టిగా రకించు6గా కత(డు 
కట్టడి జీవు(డు కానక నోళ్లు 
తెట్టందెరువునకు తెజచీ6 గాక 


అంతరాత్మ తనునక్త్షే మజచెనా 
చింత లో. బెరరే6ంచీంగాక 
పంతపుజీవుండు (భ్రమసి సందుసుడి 
దొంతులు దొబ్బుచు6€ దూరీ6€గాక 


నొసల (వాసినవి నోమించు6(గా కత 
డెసగిన శ్రీవేంక కేశ్వరుండు 
వినుగక జీవుడు ఏరిండిమాయల 


నసురుసురయి తా నలసీ(గాక 


బెెళి 


కనినవాండా(6 గాను కాననివా(డా(6 గాను 
పొని౭గి వొరులకై తే టోధించే నేను 


ధరణి. గర్మము గొంత తగినజ్ఞానము గొంత 
సరికి సరే కాని నిశ్చయము లేదు 
వెరిమె యెంచిచూచితే నొకటివా(డా6ంగాను 
సరవి దెలియ కేమో చదివేము నేము 


౧. “మనుచు” కావచ్చు. 


ఇపలవి॥ 
న. 


1 తెలి ॥ 


॥ తెలి ॥ 


| తెలి॥ 495 


॥ పల వి॥ 
na) 


॥ కనీ ॥ 


ఆధ్యాత్మ నంకీ ర్రనలు 338 


యీతల నిహాము గొంత యింతలో. బరము గొంత 
చేతులు రెండు చాచే చిక్కుట లేదు 
యీ తెరువులో నొకటి నేరుపరచుకోలేను 
కాతరాన కతలెల్లా గజచితి నేను 11 కని ॥ 


దై విక మొకకొంత తగుమానుషము గొంత 
చేవలుచిగురువలె( జే నేను 
యావల (శ్రీవేంక పేశు( డీది చూచి నన్ను ( గాదె 


భావించలేక యిన్నాళ్ళు (భమసితి వెను ౪కని॥ 496 
సాళంగనాట 
ముంచినవేడుకతోడ మొక్కుటగాక 
కంచములోవలికూడు కాల6దన్న నేటికి ॥ పల్లవి i 


వేదార్హములు నీవేవిహరించినసుద్దులే 
కాదని అవునని కొన్ని వాదములేల 
యేది నీవు చేసినాను యిన్నియును నియ్యకోలే 
సోదించనే(టికి యందు సొట్టు లెంచనే6టికి ॥ ముంచి ॥ 


కర్మము లిన్నియును నీకై ంకర్యసాధనాలే 
అర్మిలి. దారతమ్యము లడుగనేల 
నిర్మితము సీ దింతే నెరసు లెంచంగనేల 
ధర్మమందు నింక గజదంతపరీకే(టికి 11 ముంచి ౪ 


భక్తియింతా నొక ౧ ఘంటాపథము సీశావలే 
యుక్తి. బాత్రాపాత్రములు యూహించ నేల 
ముక్తికి శ్రీవేంక కేశ మూలము నీపాదములు 
స_క్తులయి నమ్ముటగాక ౨చలపదమే(టికి " * మురిచి ॥ 497 


౧. 'ఘంటాపధమువిశావలె పూ_ము.పా. 'నీచేవలే” అనుటకు “సీశావలే” వ్యావహో 


884 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాక్షి 


అంచితపుణ్యులకై తే హరి దైవ మవు(6గాక 
పంచమహాపాతకుల భమ వాప వశమా 


కాననియజ్ఞానులకు కర్మమే దైవము 
ఆనినబద్దులకు దేహమే దైవము 
మాననికాముకులకు మగువలే దైవము 
పానిపట్టి వారివారి భమ మాన్సవశమా 


యేమీ నెఅ+(గనివారి కిందియములు దైవము 
దోమటిసంసారి కూరదొర చెవము 
తామసుల కెల్లాను ధనమే దైవము 
పామరుల బట్టినట్టి భమ. బాపవశమా 


ధర నహంకారులకు తా(దానే దైవము 
దరిద్రుండై నవానికి దాత దైవము 
యిరవై మాకు శ్రీ వేంకకేళుండే దైవము 
పరులముంచినయట్టి భమ ( బాపసవశళశమా 


మలవహారీ 


ఎట్టయినా( జేయుము యింక నీచి త్రము 
కిట్టిననీసంకీ ర్తనపరు.డ 


కొందరు జైనులు కొందరు భక్తులు 
కొందరు వైరాగ్యకోవిదులు 
యిందరిలో నే నెవ్వండ.6 గా నిదె 
సందడి హరి సీశరణాగతు.(.డ 


t అంచి ॥। 


॥ అంచి || 


॥ అంచిః॥ 498 


1 పలవి।। 
c™~ 


11 ఎలు || 
టబ 


అధ్యాత్మ సంకిర్తనలు 335 


జపితలు గొందరు శాస్తు)లు గొందరు 
(పవ త్తి గొొందరు బలువులు 
వుపమించ[7౫గ ౧ని న్నాకండా6 గా నిందు 
కపురుల నీడింగదీండ నేను 1 ఎట్ట] 


ఆచార్యపురుషులు అవ్వల6 గొందరు 
యేచినసమయులై యేర్చడిరి 
కా చేటి(శ్రీ వేంకటపతి నే నె తే 


తాచి సీదానులదాను(డను 11 ఎర్ట్లు 1 499 


రామ్మకియ 
ఒక్కడే అంతర్యామి వుపకారి చేవట్టు 
తక్కినవి యిన్నియును తల(పు ర6చెడదిని ॥ పల్లవి 1 


యెటు(గుమీ జీవుడా యిం(దియాలు సొమ్ము గావు 
గుజీయె మాయలలోన6 గూడించే వింతే 
మజణవకు జీవుడా మనసు చుట్టము గాదు 
తెజ గొప్ప ఆసలానే తిప్పెడ దింటె ॥ రుర్కా 1 


తెలుసుకో జీవుడా దేహమును నమ్మరాదు 
వలసితే నుండు౯ బోవు వన్నెవంటిది 
తలంచుకో జీవుండా ధనము దనిచ్చ గాదు 
పలులంపటములచే6 బరచెడి దింతె ॥ దక్కు ॥ 


సమ్మతించు జీవుండా సంసార మొకజాడ గాదు 
బిమ్మటి పొద్దాకజాడ పెనచు నింతె 
యిమ్ముల (శ్రీ వేంకతేశు డితనిమూలమే యింత 
నెమ్మి దానే గతియం పే నిత్యమవు నీంతే ॥ ఒక్క ॥ 00 


న లన సొెెమెల 





౧. “నేనొకండా" కొవచ్చు, 


$86 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


100 రేకు శంకరాభరణం 
శతాపరాధములు సవా(సదండన లేదు 
గతి నీవని వుండంగ కావకుండరాదు 


తలంచి నీకు మొక్క._(గా దయంజూడకుండరాదు 
కొలిచి బంటనన౯గా కోపించరాదు 
నిలిచి ౧ భయస్తుండనై నీయెదుట దైన్యమే 
పలుక€6గ6 గావకుండ. బాడిగాదు నీకు 


శరణు చొర6గ నీకు సారె నాజ్ఞ వెట్టరాదు 
సరి6 బూరి గరవ6గ చంపరాదు 
అరయ జగ।దోహినౌదు నైనా సీనామము 
గరిమె నుచ్చరించ6గ. గరంగక పోదు 


దిక్కు. నవని నమ్మ6గా దిగవిడువ6గరాదు 
యెక్కువ నీలెంక6గాంగా యేమనరాదు 
తక్కుక (శ్రీ వేంక కేశ తప్పులెల్లా జేసి వచ్చి 
యిక్కడ సీదాసినై తి నింక(దోయరాదు 


పాడి 


ఎదుట నవ్వరు చేరు యింతా విష్ణమయ మే 
వదలక హరిదాసవర్ష్శమైనవారికి 


ముంచిననారాయణమూ ర్రులే యీజగ మెల్ల 
అందితనామములే యీయకరాలెల్లా 
పంచుకొన్న శ్రీవారిపసాద మీరుచులెలా 
c౧ 
'తెంచివేసి మేలు దా దెలిసేటివారికి 


1 శతా | 


౪ శతా | 


॥ శతా ॥ 501 


॥పలపి॥ 
య 


॥ ఎదు ॥ 


౧. భయహనస్తుండ' పూము.పా. భయన్టుండు, భయన్తుండు=భయముగల 


వాడని వ్యవహారము. 


అవ్యాళ్కి నంకిర్హనలు 387 


చేరి పారేటినదులు (శ్రీపాదతీర్ర మే 

భారపుయిీ ౧భూ మెతఎపాదరేణువే 

సారపుంగర్మములు కేశవునికై ౦కర్యములే 

ధీరులై. వివేకించి తెలి సేటివారికి 11 ఎదు ॥ 
చిత్తములో భావమెల్తా శ్రీవేంక కేళుండే 

హ త్తిన్మపకృతి ౨ యెల్లా నాలనమాయే 

మత్తిలి యీాతనికంకే మరి లే దితరములు 


తి_త్తిదేహపు[బదుకు తెలిసేటివారికి ॥ ఎదు! 502 
లలిత 
ఎల మోసపోయిరొకో యెంచి యాకాలపువారు 
బాలకృష్లునిబం-బ (బదుకవదా ॥ పలవి ౪ 
౯౩ యము టు నో 


పసుల6గాచేవాని బ్రహ్మ నుతించెనం పేను 
దెసల దేవుండేయని తెలియవద్దా 
సినువు గోవర్టన్నాది చేతబట్టి యెత్తైనం పే 
కొస రీతనిపాదాలే కొలవవద్దా ॥ ఏల 1 


నరునికి విశ్వరూ పున్నతి. జూపెనం కేను 
నరహారి యిత.డని నమ్మవద్దా 
పరగ జ[క్రముచేం భాణుని నఅకెనం కే 
సొరి దితని శరణుచొఅవదా 1 ఏల n 


అందరుసురలలోన నగపూఎ గొన్నిప్పుడే 
చెంది యీతవికృపకు. జేరవద్దా 
అంది శ్రీ వేంక ేళు. డె డ్రిష్షదై. వమంకే 
eh బరుల నేవ విడువవద్దా "ఏల ౫ 503 


aus Sr క న కదన Re Mote! 
౧. 'భూమితవని” వూము-.పా. “భూమి -|-_ ఆతని” ఇట్రిసంధు రీవాజ్మియ మున కొల్లలు 
+. “యల్లాి రేకు 


Vol 1-F22 


శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


శుద్దవసంతం 
ఇంతటిదై వమవు మాకు నిటు నివు గలుగ(6గ 
యెంత వారమో భాగ్య మేమిచెప్పే దె(కను i పల్లవి tt 


తలకొని వొకకొంతధనము గనినవా(డు 
వెలలేని గర్వముతో విజ్ఞవీ(గీని 
బలువుతో వొకరాజు (బటి కొలీచినవా౭డు 
సలిగెతో నా కెవ్వరుసరి యనిని 1 ఇంత ॥ 


వింతగా నొకపరుసవేది చేతంగలవాండు 
యెంతవారి. గై కోండు యెక్కడంటాను 
పొంత నొకమం(త్రము పంపుసేయించుకొనేవాండు 
అంతటికి గురుం౧డంటానని మురిసీని 1 ఇంత ॥ 


యెగువ నొకదుర్లము నెక్కు_క యేలేవా(డు 
పగవారి( ర కొనక బలువయ్యోని 
౨భగపడి (శ్రివేంకటా[దిమీందనున్న నిన్ను+ 


దగ నమ్మినట్టవాండ ధన్యు6డ నను i ఇంత ॥ 504 
బౌళి 
సుఖమును దుఃఖమును జోడుకోడెలు 
అఖిలము6గన్నవారు ఆడ్డమాడ ఆపుడు 1 పలవి। 


యెందా6€కా సంసార మెనసి తాం జేనేను 
అందాకా అంపటమ లవి వోవు 
కందువ జీవుండు భూమిం గాయ మెన్నాళ్ళు మోయ 
అందుకొన్నతనలోనియాసలూ. బోవు సుఖ ॥ 


౧. *“అంటానని”* లోని “అని”కి ఇక్కడ అర్ధము పొసగుట లేదు, ౨, ఆగవడి = 


(సత్యతమె కావచ్చు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 339 


అప్పటి దనకు లోలో ఆక తెంతగలిగినా 

తప్పక ఆఅందుకు[ ఎగ దాహము. బోదు 

అప్పు దనమీ(ద మోచి అదె యెన్నాళ్లు వుండ 

ముప్పిరి వడ్డివారక మూలనండినా( బోదు సుఖ ॥ 
దై వముపై భ_క్తిలేక తనకు నెన్నాళుండే 

దావతి కర్మపుపాటు తనక € బోదు 

శ్రీ వేంక పేశ్వరుని సవ డన కెప్పు డబ్బె 


వోవరి “ందలి మేలు వొలవన్నా6 దోదు ఇసుఖ ” 505 
సాళంగం 
మొఅజవెచప్టైదము మీకు మొగసాలవాకిటను 
మజంగుచొచ్చితి మీకు మము గావరో 11 పల్ల వి ॥ 


యేపున మనసనియేటిమా పెంపుడు ౧ లేడు 
పాపసమనేయడవఏ6 బడివది 
రాపున హారికింకరపువే(కకాండ్రాల 
పెపై ని మా కింక. బట్రియ్యరో ii eon 


అంచెల మావిజ్ఞానమునెడి కామ దేనుపు 

పంచేం్యద్రియపురొంపి6౬ బడినది 

మించి వై కుంఠానకే-గే మేటి తెరునగులాల 

దించక యొత్తెత్సి వెళ్లందియ్యరో 1 యు 1 
అండనే మోపహాంధకారమనెడి మాదిగ్గజము 

దండి * మీదయనేటివో(దాన6 బడెను 


నిండి (శ్రీవేంక కేశుండ నేటి మావటనిచేత 
గండికర్మ పుకంభాన. గట్టించరో "మొల ॥n 506 


౧. “లేడి” కావచ్చు, ౨. “దయయనేటి” కావచ్చు. 


వ అనుబంధము 


అకారాదిగ రాగ, సంకీ ర్రనసంఖ్యాసూచి 


రాగములు 


ఆహసారి 


కన్నడ గౌళ 


కాంబో(భో)ది 
కురంజి 
"కేదార గళ 


గుండ |కియ 


గుజరి 
జ 


ఛా(చాయానాట 


సంకీర్తన నంఖ్యలు 

24, 29, 30, 50, 59, 67, 78, 89, 
90, 101, 111, 118, 119 122, 145, 
162 166, 182, 188, 211, 212, 215, 
218, 219, 221, 229, 284, 249, 268, 
815, 887, 841, 846, 859, 864 882, 
§97, 899 


14, 69, 71, 79, 1683, 178, 1904, 
225, 257, 270, 272 282, 298, 818, 
8896, 842 855, 465 


ఎ. 16, 185, 177, 244, £07, 401 
ఎం. 20 


180 


. 6. 18, 82, 49, 77, 128, 152, 158, 


168, 802, 881, 862, 402, 430, 
458, 459, 469, 472, 485 


108, 114, 891, 898, 408, 444, 
445, 491 


- 81, 69 452 


810 


రాగములు 


దేవగాంధారి 
దేళా(సాొతి. 


"దే? 


చేసాొళం 


ధ(ద) వ్నా శి(సి) 


సొద రామ[కియ 


నారణి 


జౌ ళి(భవుళి 


భూపాళం 


341 


సంకీర్తన సంఖ్యలు 


.10, 201, 280, 286 254, 285, 287. 


289, 898, 411, 468 
వి 8, 27, 76, 149, 160, 208 281, 


866, 419 468 498 
.... లీ27 


81, 888, 890, 470 


12, 86, 42, 187, 188, 146, 181, 
200, 261, 812, 814, 889, 869, 895 


68, 85, 92, 97, 100, 161, 197, 198, 


2920, 2589, 800, 801, 817. 847, 852, 
428; 436, 458, 477 


94, 98 
99, 181 


5, 28, 178, 183, 195, 256, 260, 


295, 885, 850, 857; 875, 888, 885, 
406, 446, 502 


. 9,89, 48, 72, 96, 102, 104, 172, 


198, 214, 242, 806, 309. 821. 880, 
861, 872, 884, 886, 408, 418, 425, 


426, 429, 440, 460, 464, 467, 480, 
486, 488, 496, 505 


. లిం, 54, 87, 121, 128, 189, 288, 292, 


299, 8898, 874, 877, 404 


రాగములు. 


భె రవి 


మలవారి 


మాళవి, 
మాళవిగెళ 


ముఖారి 


వా "మ[కియ 


అలిత 


వరాళి 


వసాతం 


342 


సంకీర్ణ నసంఖ్యాలు 
58. 117, £86, 199, 290, 297, 822, 
416, 466, 487 


141, 227, 274, 811, 405, 481, 485, 
442, 452, 499 


11, 120, 155, 271, 414, 421 
209, 449 


19, 26, 51 56, 88, 125, 182, 184, 
158, 159, 189, 190, 191. 208, 204, 
217, 228, 283, 248, 251, 264, 278, 
266, 298, 294. 804, 820, 825, 888, 
854, 868 412, 456, 461, 476, 479 
494 


74, 84, 187, 876, 879, 380, 894, 
896, 410 420, 428, 448, 462, 500 


48, 45, 46, 94, 106, 154, 156, 174, 
175, 180 255, 268, 291, 849, 8/1, 
878, £81, 409, 415, 417, 422, 488, 
489, 450, 451, 455, 457, 471, 475, 
489, 484, 508 


15, 178, 105, 109, 188, 148, 147, 


184, 222, 224, 250, 278, 275, 828, 
992 


856 


రాగములు 


శంకరాభరణం 


(శ్రీ, రాగం 


శుదవసంతం 
(థి 


సామంతం 


సాళంగం 


సాళంగ నాట 


343 
సంకీ రన సంఖ్యలు 
19. 41, 61, 80 82, 150. 210ఇ287, 
258, 260,897, 424, 454, 478, 478, 
490, 501 


17.20 22, 28, 25. 87. 40, 52, 58, 
57. 64. 66, 75, 88, 95. 112, 115, 
126 129, 186. 140, 146, 157, 170, 
176, 185, 202. 216, 285, 240. 241, 
245, 247, 252, 266, 269, 281, 284, 
908, 816. 819. 828. 826, 829, 882, 
948, 865 867. 870. 447. 481, 495 


7,8, 21, 116, 226, 265, 840, 844, 
845, 487, 504 


1, 4, 10, 88, 85, 44, ఉగ 55, 60, 
62, 68, 86, 91, 98, 108 110, 118, 
124. 127, 142, 144, 151, 164, 160, 
171, 179, 192, 196, 205 £0, 228, 
ఐిలిల, 28988, 289, 248, 246, 258 259, 
262, 276, 279, 296, 308, 805, 818, 
824 884, 848, 851, 353, 858, 860, 
869, 8789, 482, 484. 488, 448, 492 


107, 169, 218, 889, 407. 493. 5౧6 


I67, 207, 277, 400, 418, 427, 441, 
474, 489, 497 


సంకీర నమొదలు 
అంగడి నెవ్వరు 
అంగనలాల 
అంచిత పుణ్యుల 
అంట౭బారి 
అంతరంగమెలా 
అంతయునీవే 
అంతర్యామీ 
ఆందరికాధార 
అందరి[బదుకులు 
అక్కడనావాట్లు 
అక్క_అకొదగనీ 
అటుగుడువు 
అటువంటివాడు 
అటి వేళ (గ 
అణు రేణు 
అత౭డేసకల 
అతని కెట్ల 
అతిదువము(డ 
ఆతిశయమగు 
అదిగాక 
ఆదినాయపరాధ 
అదివో అల్లదివో 


2ి-వ అనుబంధము 


అకారాదిగ సంకీ ర్తన, రాగ, సంఖ్యాసూచి 


రాగము 
(శ్రీరా గం 


శంకరాభరణం 


దేసాక్షి 
ఆహారి 
శుద్దవసంతం 
పాడి 

అలిత 
సామంళతరి 
పొడీ 

ఆహిరి 
ముఖారి 
సామంతం 
లలిత 
నాళఎగనాట 
(శ్రీరాగం 
సామంతం 
సామంతం 
ఆహిరి 

అలిత 
(శ్రీరాగం 
మాళవి 
(శ్రీరాగం 


సంకీ రృనసంఖ్య 


241 
404 
498 
122 
487 
385 
381 
351 
335 

90 
450 
142 
484 
489 
369 
తరి 
969 

78 
154 

40 
271 

23 


కీర్తన మొదలు 
దెచూడు 

దెవా6డె 
నుమానప్పు 
న్నలంటా(6దమ్ము 
న్నిచోట్లంబర 
'న్నిటా నీ 
న్నిటికింగా 

'న్ను యును 
'ప్పుడువో 
)'ప్పులవా రె 
ప్పులేనిసంసార 
భయ మభయమో 
మెడి దొకటి 
)య్యోపోయలయబాయ 
ఎయ్యూమానుప6ంగ 
)రిది సేంతలే 


ఏరుదరుదడు 
ఏలరట€ఎ౦చల 


5 అలర నుతించ 
౨లవటప్మత 
నిస్మదా దీనాం 
(కటి వేళల 
౩కా క మడ్డమా 
*ఉటవారి6ంగూడి 
తతనినేనే 
3౨తుమసంతస 


3465 


రాగము 
మలహారి 
శంకరాభరణం 
ముఖారి 

వరాళి 


భూపాళం 


శంకరాభరణం 


సంకీర్యన సంఖ్య 
227 
424 
26 
224 
278 
386 
470 
20 
43 
8! 
114 
988 
4883 
179 
900 
294 
480 
(౮7 
388 
478 
357 
158 
288 
1060 
444 
878 


సంకీర్తన మొదలు 

ఆది దేవ 

ఆది దేవు(డ 

ఆది దేవుండె 
ఆదిమపూరుమ€డ 
ఆదిమునుల 
ఆపదలసంపదల 
ఆపదృంధు6డు 
ఆపన్నులవాలి 
ఊఆొలాగుపొందు 

ఆ శాబద్దుండ నై 
ఆసమీ(6ద 
ఇంతటిదె వమవు 
ఇంత "సనెంటో 
ఇంతేమరేమి 
ఇందరికినభయంబు 
ఇందిరవడ్డించ 
ఇందిరాధిపుని 
ఇందిరానాధు6డిన్ని టి 
ఇందిరానామ 
ఇందివానాయక 
ఇందిరాపతి 
ఇందుకొర 3 
ఇందునందు(దిరుగు 
ఇందునుండ 
ఇందులోనే 
ఇటుగనసకలో 


346 


రాగము 
దేవగాంధారి 
సామంతం 
నామంతం 


శంకరాభరణం 


శుద్దవసంతం 
కన్నడగొళ 
గుజరె 

తష సిస్‌ 
(శ్రీరాగం 
నామంతం 
బౌశి 

శుద్దవ సంతం 
రామ్మక్రియ 
భు ఖారి 
మాళవి 
ఆహిరి 

పాడి 

నాట 


గుజరి 
జె 


ర 


కి రనసంఖ్న 
జ శు 


289 
324 
[27 
80 
సీ|| 
[40 
428 
266 
90 
175 
స్‌! ని 
50! 
282 
898 
394 
22 
434 
4b 


79 
494 

[] 
219 
9875 
477 
త్రం! 


సంకీర, నమొదలు 
ఇటుగరుడని 
ఇటువలెనే పో 
ఇతడు సేసిన 
ఇతరధర్మము 
ఇతరము లిన్ని యు 
ఇతరులకు 

ఇ త్తడిబంగారు 
ఇదియేమర్మము 
ఇదివో సంసార 
ఇన్నిచేంతలును 
ఇన్నిజన్మము 
ఇన్ని యు( గలుగు 
ఇన్ని లాగుల 

ఇన్ని నేతలకు 
ఇప్పుడిటు 
ఇరువగువారికి 
ఇరవై నయట్టుండు 
ఇలయును 
ఇహామును(బరము 
ఈ దేహవికారము 
ఈపాదమే కదా 
ఈభవమున 
ఈవిశ్వాసంబు 
ఈసురలీమునులీ 
ఉన్నవిచారము 
ఉప్పవడము 


347 


రాగము 

నాట 

బౌళి 

(శ్రీరాగం 
ఆహిరి 
సామంతం 
(శ్రీరాగం 
సామంతం 
సాళంగనాట 
శ్రీరాగం 
శంకరాభరణం 
శ్రీరాగం 
నాదరామకియ 
ఆహిరి 
దేవగాంధారి 
భూపాలం 

అలి * 

బౌళి 

నారు 
సామంతం 
లలిత 
(శ్రీరాగం 
(శ్రీరాగం 
శ్రీరాగం 
నాదరామ[3య 
సాళంగనాట 
ధన్నాసి 


166 
285 
ఫ్రీ 
489 
486 
85 
492. 
268 
66 
185 
64 
98 
441 
148 


సంకీర్తనమొదిలు 

ఊరికి (బోయెడి 
ఎండగాని 

ఎండలోని 
ఎంతగాల మొ 
ఎంతచేసిన 
ఎంతటివారలు 
ఎంతపొాపకర్మ 

ఎంత బోధించి 

ఎంతభ క్రవత్సలు(డ 
ఎంతమానుమన్న (జింత 
ఎంత విచారించు 
ఎంత విభవము 

ఎంత సదివిన 

ఎంత నేయ(6గ 

ఎంత నేసినా 

ఎంతె న( దొల( గవె 
ఎందరివెంట 
ఎందాక 
ఎందుఃజూచిన౭ందన 
ఎందు( బొడిమితిమో 
ఎక్కడ చొచ్చాడిదీ 
ఎకు. శనున్నా 
ఎక్కడి పాపము 
ఎక్కడి దురవస్థ 
ఎక్కు._వకులజు డై న 
ఎ క్కే_(గారాయగా 


348 


(శ్రిరాగం 
సామంతం 
గుండ[కియ 
భి రవి 
నాటు 
శంకరాభరణం 
ముఖారి 
రామ క్రియ 
ధన్నాసి 
సామంతం 
ముఖారి 
కన్నడగొళ 
దెసాత 
దేవగాంధారి 
(శ్రీరాగం 
శుద్దవసంతం 
ముఖారి 
బౌళి 
ముఖారి 
గుజ్జరి 
లలిత 
సామంతం 
లలిత 


hn 
{A 


సం3ర్తనవంఖ్య 
89 
214 
337 
916 
98 
82 
186 
247 
473 
204 
420 
181 
62 
134 
71 
76 
201 
88 
340 
88 
వ. 
తీర 4 
408 
106 
818 
471 


నంకీర నమొదలు 
ఎచ్చోటి కేంగిన 
ఎటునంటి రాదమో 
ఎట్టియినాంజేయు 
ఎట్టివారికి నెల్ల 

ఎట్టు చేసిన(జేనె 
ఎట్టు దరించీ 

ఎట్టు వేగించే 

ఎడ మపురి వేపై 
ఎదుట నెవ్వరు 
ఎదుటినిధానమ 
ఎనుపోతుతో 

ఎన్న (గలుగు 
ఎన్న(డు పక్యము 
ఎన్నాళ్ళదా(క6దో 
ఎన్ని బాధల (బెట్టి 
ఎన్ని లేవు నౌ 
ఎరు(గుదు 

ఎలుక గలుగు 
ఎవ్వ: డోకాని 
ఎవ్యరి(గాదన్న 
ఎవ్వరి కె నను 
ఎవ్యరివాయడోయిీ 
ఎవ్యరివాండోయెల గ 
ఎవ్వరు గ్ర్తలు 
ఎవ్వరెవ్వరి వా(డొ 
ఎవ్వారు లేరూ 


349 


రాగము 

వరాళి 
ఆహిరి 

మల వారి 
సాళంగనాట 
బొఖి 

ముకారి 
శ్రర గం 
ఆహిరి 

పాడి 

శుద్ద వసంతం 
అలి.) 
సామంతం 
మలహరి 
ఆహిరి 
(శ్రీరాగం 
గళ 
శంకరాభరణం 
ముఖారి 
రామ్మకియ 
బళ 
ముఖారి 
దేసాక్షి 
గుండ (క్రియ 
గుండ్యక్రియ 
నాటి 

వరాళి 


284 
81 
288 
304 
74 


238 
419 
472 
485 

97 


సంకీర్తనమొదలు 
ఏటికి. దల6కెద 
ఎ(టికి నెవ్వరి 
ఏ6ట్మిబదుకు 
ఎ€టి విజ్ఞాన 

ఎంటి సుఖము 
ఏకులజుండేమి 
ఏడవలకేడ 
ఎడసుజ్ఞాన 
ఎకానయనల 

ఎత దఖిలంబునకు 
ఏది కడ దీనికేది 
ఎది చూచిన(దమ 
ఏది చూచిన 

ఏది చూచినా 

ఏది తుద 
ఏదియును లేని 
ఏదై వము శ్రీ 
నిన్ను దూరక 
ఏపనులు నేసినా 
ఏమి కలిగను 
ఏమి గలదిందు 
ఎమిగలదిందు 
మిఫలము దా 
ఏమి య(జేయ౭గ 
పమి వలసిన 
ఏమి వొరలేరు 


~ 


er 


350 


135 
292 
220 
48 
99 
170 
225 
లిర 
140 
60 
102 
30! 
100 
85 
564 
218 
112 
328 
296 
4830 
172 
345 


సంకీర్త నమొదలు 

ఏమి సతు 

ఏమి నేయ6గ 

ఏమి సేయ 

ఏమి నేయువార 
ఏమి 'నేసివా 
ఏమీనడుగ 

ఏమీ నెజంగని నా 
ఏమీ నెజంగనిమము్ము 
ఎమో తెలిసె(6గా 
ఏల పొరబభేవు 

ఏల మోసపోయి 
ఎలవచ్చి 

ఏల సమకొను 

ఎవం [శ్రుతి 

ఒక్కడే అంతర్యామి 
త 
కీహోడేండేం 
కంటిని 

కంటే సులభ 
కటకటా జీవుండా 
కటకటా దేహ౨బు 
కటకటాయిటు 
రడగను టే 

త్రడలు డిపి 

కడు. జంచబళలఒలయి 


కడునడుసు 


351 


ముకార 
ఆహిరి 
భూపాళం 
ముఖారి 
అలిత 
భూపాళం 
ఆహిరి 
నామంతం 
రావమ్శ[కియ 
చేసాక 
రామ(కియ 
సాముంతం 
ముక్తూరి 
వాది 
కన్నడ గౌళ 
సాముంఠం 
పాడి 

శుద్ద ననంతం 
గుం శ(కియ 
ము₹]ెరి 


సంకీర్తననంఖ్య 
401 
221 
ఫీస్‌ 
250 
A475 
402 
286 
162 
128 
189 
503 
299 
[145 
4 
500 
149 
896 
4493 
479 
ఫ్ర) 
178 
RY 
బిగి!) 
226 
152 
251 


సంకీర్తన మొదలు 
ళడుపెంత 
కనినవా౭ండా గాను 
కొనియి(౬గానని 
కను6గొన€6గ 

క రుణానిధిం 
కొలది గల్లు 
కలలోని సుఖమే 
కలిగినది 
కమి 
కాకున్న సంసార 
కాయమనే 
కాయము జీవుడు 
కాలము కాలము 
కాలవిశేషమో 
కాలాంతకు(6డను 
కింక దీర 
కింకరిష్యూమి 
కిడుచుగాక 
కూడులేక 
కూడువండుట 
కొంచెమును 
కొండ దవ్వుట 
కొండలలో 
కొండోనుయ్యో 
కొందరికివి 
కొనరో కొనరో 


రాగము 
గుండ [(కియ 
బౌళి 
భూపాళం 
(శ్రీరాగం 
కన్నడ గొళ 
లలిత 
సామంతం 
మలవారి 
ఆహిరి 
శ్రీరాగం 
బౌళి 

నాట 
సామంతం 
సామంతం 
కన్నడగొాళ 
ధన్నాసి 
శుద్దవసంతం 
రామ్మకియ 
ఆహిరి 
(శ్రీరాగం 
(శ్రురాగం 
భవుళి 
సామంతం 
దేసాక్షి 
బౌళి 
శంకరాభరణం 


సంకీర, నసంఖ్య 
802 
496 
404 
819 
942 
450 
118 
442 
249 
826 
488 
852 
805 
63 
298 
895 
265 
187 
234 
115 
829 
421 
105] 
160 
384 
287 


సంకీర్తన మొదలు 
కొనుట వెగ్గళము 
కొలువు(డీ 

కోరిక దీరుట 
కోరుదు 
కోరువంచరో 
గడ్డపారమింగి తే 
గాలిన పోయ 

ఘన మనోరాజ్య 
ఘను(జీతంయడొకండు 
యూర దుదితముల 
ఘోర విదారణ 
చక్క_(దనముల 
చక్రమా హరి 
చదివె(టో 

చదువు లోనే 
చలపాది 

చాలదా (బహ్మా 
చాలదా మాజన్మ 
చాలదా హరినామ 
చాలదా హరిసంకీర్తన 
చాలనొవ్వి సేయు 
చావుతో సరియైన 
చిత్తమతి చంచలము 
చిత్తములో 
చిత్తమో కర్మ మో 
చిరంతను (డు 


Vol 1- ౯2౩ 


353 


రాగము 
గుండ(కియ 
సామంతం 
(శ్రీరాగం 
మలహారి 
ఆహిరి 
కాంటోది 
కన్నడగౌళ 
సామంతం 
శుద్దవసంతం 
ధన్నాసి 
నాట 
సామంతం 
పాడి 
ధన్నాసి 
మాళవిగొళ 
ముఖారి 
సామంతం 
సామంతం 
(శ్రీరాగం 
సామంతం 
భె రవి 
(శ్రీరాగం 
వరాళి 
ముఖారి 
బౌ 
ముఖారి 


నంకీర్త ననంఖ్య 
49 
44 
176 
141 
987 
177 
14 
903 
116 
868 
63 
103 
183 
939 
449 
182 
248 
110 
ర్‌ం 
205 
297 
157 
147 
19 
809 
8383 


నంకీత్త నమో దలు 
చీచీ నరుల 

చీచీ వో బదుకా 
చూడ (జాడ 
చూడ రెవ్యరు 
చూడు (డిందరికి 
చెదణుక వెలు౭గే 
చెప్పినంతపని 
చెప్పుడు మాటల 
చెరినేండు 
చెల్లుగాకిటు 
జడమతి 

జనులు నమరులు 
జీవాతుమై 

జీవు( డెంతటి 
తన కర్మమెంత 
తనకర్మవశం౦వించుక 
తనకేడ చదువు 
తనదీంగాక 
తనవారని 
తనవారలు 
తప్పదు తప్పదు 
తపసప్పందోయ వే 
తలంచిన విన్నీ 
తల౯ప వెనక 
తలంపుకామాతుర 
తలంప్పులోపలి 


354 


రాగము 
శంకరాభరణం 
బౌలి 

వరాళి 


సాళంగం 
కన్నడ గౌళ 
నాట 
సామంతం 
వరాళి 
ఆహిరి 
లలిత 
(శ్రీరాగం 
దేవగాంధారి 
ఛాయానాట 
వరాళి 
వసంతం 


సంకీర్తన సంఖ్య 
397 
467 
133 
96 
1177 
193 
412 
2320 
959 
182 
48 | 
820 
50 
త్రం 
219 
65 
198 
124 
£22 
229 
971 
447 
70 
310 
105 
856 


సంకీర్తనమొదలు 
తలపోంత 

తహ తవా 

తానే కాకెవ్వరు 
తానే తెలియ 
తాపలేక 

తీవనుచు చేదు 
తుదలేనిబంధము 
తెలియ( జీ(కటి 
తెలియక వూరక 
తెలియరాదు 
'తెలిసినందెలియు(డు 
తెలిసీయు నత్యంత 
తెలిసిన (బహ్మోవప 
తెల్లవారనియ్య 
తొక్కనిచోట్లు 
తొలు(౧బాపపుణ్యాల 
తోరణములే 
త్వమేవ శరణం 
దిక్కి.దరికి్‌ 
దిబ్బలు ఎట్లు 

దురిత దేహులే 
దేవదేవం 
'దేవదేవుందె 

దేవ సీమాయ 

దేవ నీ విచ్చే 

దేవ యీ తగవు 


శిరర్‌ 


రాగము 
శంకరాభరణం 
లలిత 
సామంతం 
గుండ్యక్రియ 
అలిత . 

బ్‌ొళి 
గుండ(క్రియ 
గుండ క్రియ 
సామంతం 
భైరవి 

నాట 

బౌళి 
శ్రీరాగం 
కాంబోది 
సామంతం 
సాళంగం 
ఆహిరి 
(శ్రీరాగం 
ఆహిరి 
కాంటోది 
శుద్దవసంతం 
ధన్నాసి 
సాళంగనాట 


ఆటారి 


మలహారి 


సంకీరననంఖ్య 
క్ష 
417 
192 
128 
94 
89 
168 
18 
4892 
416 
817 
30 
495 
244 
276 
169 
118 
823 
lil 


21 
814 
400 
882 
9872 
485 


సంకీర్షనమొదలు 
దేహము దా 

దై వకృతం 
చెవమ సీవేగతి 
దైవమా సీకు 
దైవమా పర 
దైవము పుట్టించి 
దొరకునా 

నంద నందన 
నగధర 
నగు(బాట్ల(బడే 
నగుమొగము 
నదులొ ల్లవు 
నమానారాయణకాయ 
నమోనారాయకాయన మః 
నవ నారసింహా 
నాంటికినాండే 

నా తప్పులోంగొన 
నానాదిక్కుల 
నాపాలిఘన 
నారాయణ నీ 
నారాయణాయ 
నిక్కించీ 

నిగమ నిగమాంత 
నిత్యాత్కు6దై 
నిత్యానంద 
నిత్యులు ముకులు 


3566 


రాగము 
శ్రీరాగం 
కన్నడ గొళ 
గుజ్జరి 
సాళంగం 
అలిత 
ముఖారి 
సామంతం 
ధన్నాసి 
సామంతం 
ముఖారి 
మాళవి 
ముఖారి 
(శ్రీరాగం 
(శ్రీరాగం 
నాట 
సామంతం 
సాళంగనాట 
ఆహిరి 
గుజ్జరి 
సామంతం 
లామకియ 
నాట 
సామంతం 
(శ్రీరాగం 
(శ్రీరాగం 
మాళవి 


సంకీ రనసంఖ్య 
136 
79 
445 
407 
291 
476 
358 
3H 
259 
56 
421 
ర్‌ 
269 
245 


458 

91 
427 
946 
108 


262 
380 


436 
248 
75 
25 
414 


సంకీర్ణ నమొదలు 
నిన్ను (దలంచి 

నీ కథామృతము 
సీ మహ_త్త్వంబు 
నీయాజ్ఞదలమోచి 
సీవనంలగ 

సీవేకా చెప్పంజూస 
నీవేకానింక 
నీవేమి నేతు 
నీవేలికవు 
నెరవాది 

నేనేమి సేయు 
నేరిచిబది కే 
నేలమిన్ను 
సంకొజాతులు 
పండియు(బండదు 
పటు శిష్ట 

పట్ట వనము 
పటినచో 
పట్టినదెల్లా 
పదిలముకోట 
పనిమాలినట్లి. 
పనిలేనిధన 
పరగు బహు 
పరదేశి 
పరమపాత కు€డ 
పరమాత్ముని 


న్స 


6 


గ 


న్నీ 


న్స 


నీ 


గీ 


గే 


న 


3657 


రాగము 
దేసాక్షి 
భూపాళం 
కన్నడగాళ 
రామ[క్రియ 
సామంతం 
లలిత 
శ్రీరాగం 
భై రవి 
లలిత 
శంకరాభరణం 
గుండ(కియ 
సాళంగం 
గళ 
ధన్నాసి 
మలహారి 
సాళంగనాట 
భైరవి 
బౌళి 
లలిత 
శంకరాభరణం 
సాళంగం 
శంకరాభరణం 
నారణి 
బౌళి 
సామంతం 
కేదారగౌళ 


నంకీర్తనసంఖ్య 
27 
54 
270 
376 
232 
255 
17? 
487 
455 
490 
459 
498 
69 
138 
274 
207 
58 
426 
457 
61 
389 
150 
19! 
72 
38 
130 


సంకీర వమొదలు 
pr.) 


సలేని యీ 


ము 
పాయపుమదముల 
పారకుమీ వో 

పారి తెంచి యెత్తి 
పాలదొంగ 

పుండు జీవుల 
పుట్టుగులమ్మీ 
పుట్టుమాలిన 
పుడమినిందరి(బ బై 
సెంచ(బెంచ 
సపెక్కు_లంపటాల 
'పెరుగంబెరుగ6టెద్ద 
పొడవై నశేషగిరి 
పోయం గాలంబ 
పఫోయం గాలము 
పోయ (బదోయ.౧గాల 


రాగము 
నాట్‌ 
'దేసాళం 
శంకరాభరణం 
సామంతం 
ముఖారి 
పొడి 
శంకరాభరణం 
మాళవిగొళ 
సామంతం 
కన్న డగొళ 
సామంతం 
సామంతం 
ఆహిరి 
భూపాళం 
మలహరి 
కన్నడ గౌళ 
ధన్నాసి 
సాళంగం 
వరాళి 
ఆహిరి 
ముఖారి 
బౌళి 
బౌళి 
కన్నడ గొళ 
గుండ(క్రియ 
దేసాకి 


సంకీరునసంఖ్య 
428 
390 
280 
873 
2083 
28 
82 
209 
246 
836 
47 
238 
188 
87 
311 
257 
42 
107 
109 
29 
125 
440 
460 
194 
153 
208 


సంకీర్తనమొదలు 
పోయెబోయె గాల 
పోరాకపోయి 
వీ కా నోతా 
(పాణుఎ నేరమి 
బయలు వందిలి 
బలువగు(దన 
బలువగు కర్మము 
బాపు దైవమా 
బాలులతో 

జోధకు లెవ్వరు 
(బబహ్మగడిగిన 
(బువంతిబొద్దా 
భ_క్తికొలది 
భారమైన 
భాలనే(తానల 
భావమున(బర 
భావయామి 

భోగి శయన 
భోగీంద్ర లును 
మంగళము గోవిందునకు 
మంచిదివో 
మందరధర 

మందు లేదు 
మదమత్పరము 
మనసిజగురు(డిత(డో 
మనసుననెప్పుడు 


రాగము 
సామంతం 
గుండ(క్రియ 
వరాళి 
గుండ్మకియ 
(శ్రీరాగం 
పొడి 
సామంతం 
మాళవి 
పొడి 
కన్నడ గొళ 
ముఖారి 
సామంతం 
రామ।క్రియ 
దేవగాంధారి 
శ్రీరాగం 
సామంతం 
ధన్నాసి 
భూపాళం 
ముఖారి 
లలిత 
అలిత 
కురంజి 
నాట 
ఆహిరి 
(శ్రీరాగం 
లలిత 


సం౦కీర న సంఖ్య 
206 
331 
73 
262 
129 
295 
296 
120 
256 
465 
10 1 
164 
410 
287 
281 
258 
1937 
189 
868 
46 
45 
2b7 
161 
59 
37 
180 


సంకీర్శన మొదలు 
మనుజు౬డె 
మరలి మరలి 
మరిగివీ ౮పో 
మణియు మంశీయు 
మలసీ(జూడరో 
మహినింతటి 

మా కెల్ల రాజా 
మాదృశానాం 
మానండెన్నడు 
చూనుషము 
మూయపుదనుజుల 
మిక్కి-లిపుణ్యులు 
మన్నకవేసాలు 
ముంచిన వేడుక 
ముందటిజన్మము 
ముచ్చుంగన్నత టి 
మేదిని జీవల(గావ 
మొదలులడ(గాన 
మొఅవెజ్టదము 
మోసమున 
మోహము 
రామరామ 
రాము.డిదే 
రూకలె మాడలై 
రెండు మూలికలు 
లంకెలూడు చు 


360 


రాగము 
సామంతం 
రామ|క్రియ 
గుండ|కియ 
పాడి 
శంకరాభరణం 
రామ్మకియ 
లలిత 
ముఖారి 

నాట 
గుండ్మకియ 
సామంతం 
దేవగాంధారి 
భూపాళం 
సాళంగనాట 
గుండ|క్రీయ 
శ్రీరాగం 
భూపాళం 
భై రవి 
సాళంగం 
మువారి 
ఆహిరి 
వరాళి 
సాళంగనాట 
గుండ క్రియ 
గళ 

నాట 


సంకీర్వ నసంఖ్య 
106 

448 

402 

446 

18 

462 

4195 

825 

283 


279 
411 
874 
497 
469 
240 
277 
466 
506 
1500 
208 
992 
474 
458 
452 
197 


సంకీర్తన మొదలు 
లేదు బ్రహ్మా 
వందే వాసుదేవం 
వట్టియాసలకు 
వననిధి€ గురిసిన 
వలచిపై కొన(6గ 
వలపు లధికము 
వలవని మోహో 
వలెనను వారిదే 
వాండె వేంకటాది 
వాడె వేంక పేశుండ 
వాడవాడల వెంట 
వాసివంతు 
విడుమనవో 

విధి నిషేధములకు 
వివేక మెజ(గని 
విశ్వపకాశునకు 
ఏ6డివో యిదె 
వీనింజూచి 

వెట్టి మోపువంటి 
వెన్నవట్టుక 
వెరపులు 

'వెఅతు వెజతు 
వెల్టివా(డు 
వెలయు నిన్ని 
వెలికీ వెళ్లుండు 


'వెలుపలెల 
టు. 


861 


రాగము 
దేవగాంధారి 
(శ్రీరాగం 
వరాళి 
ఆహిరి 
సామంతం 
శ్రీరాగం 
లలిత 
మలహరి 
లలిత 
భూపాళం 
వరాళి 
సాళంగనాట 


. శ్రీరాగం 


దేవగాంధారి 
బౌ? 
కన్నడగౌళ 
ఛై రవి 
దేసాళం 
పాడీ 
శ్రీరాగం 
ముఖారి 
(శ్రీరాగం 
బౌళి 
రామ్మక్రియ 
కన్నడ గౌళ 
లలిత 


సంకీర్త నసంఖ్య 
254 
58 
184 
24 

1 
146 
174 
405 
422 
121 
275 
167 
ర్‌7 
393 
429 
855 
822 
988 
178 
202 
217 
2895 
413 
84 
818 
461 


సంకీర్త నమె దలు 
వేదంబెవ్వని 
వేదన(బొరలే 
వేదమం(త 
వేదవేద్యులు 
వేసరితిమెట్ల 

వై ప్టవులు 
శతాపరాధములు 
శమము చాలని 
(శ్రీమన్నారాయణ 
(శీవేంకయేళుండు 
(శ్రీశోఒయం 
(శ్రీహరి నేసిన 
సందడివిడువుము 
సంసారి 
సకలజీవుల 
సకలఅలభూత దయ 
సకలళాస్ర, 
సకలసం|గహము 
సకల సందేహమె 
సడి(బె కై 

సతతం (శ్రీ 
సతతము 
సతతవిరక్తు (డు 
సదాసకలము 
సర్వజ్ఞత్వము 
సర్వాంతరాత్ము(డ 


36 


రాగవు 

పాడి 

శ్రీరాగం 
ముభాది 
దేసాకీ 

దేసా& 

ధన్నాసి 
శంకరాభరణం 
కాంటోది 
మాళవి 


ధన్నాసి 
గుజిరి 
చేసాక 
సామంతం 
శ్రీరాగం 
లలిత 
(శ్రీరాగం 

భె రవి 
సామంతం 
ఆహిరి 
కన్నడగౌళ 
శుద్దవసంతం 
దేవగాంధారి 
లలిత 


281 


501 
807 
155 
శీ20 
264 
406 


491 
468 
229 
247 
849 
892 
199 
185 
841 
272 


489 
409 


సిరి దొల౦ కెడి 
సీతాశోక 
సుఖమును 
సులభమా మనుజుల 
సులభమా యిందరి 
సులభు(డు మధు 
శేవింతురా 
సొగియునా 

సొరిది సంసారంబు 
హగి గొలిచిగూా 
హరి నీయనుమతో 
హగి నెఅ*గని 
హీన దశల(బొంది 


363 


రాగము 

సొమంతం 
మలహరి 
ధన్నాసి 
ముఖారి 
దేశాక్షి 
బౌళి 
సామంతం 
రామ క్రియ 
రామ్మక్రియ 
ముఖారి 
బి 
ముఖారి 

భె రవి 
లలిత 
ఆహీరి 
దేస్తాకి 


సంకీర్తనసంఖ్య 
10 
41 
200 
228 
366 
505 
144 
428 
894 
293 
242 
248 
290 
493 
219 
8 


ల శీ ౯ారాి అను వెదతిరుమలాచార్య్యుల రేకులోని 


అధ్యాత్మ కీర్తన లు 


గా సామంతం 


ఇన్నిటికి మూలము యీతనిరూపు 
యెన్న (౫ నుపమలకు నిర్మవెనట్లు౦ డె i పల్లవి i 


కమలనాభునికి కప్పురకావు మేన 
సముచితము గధ బె పె చ్వాంతినపుడు 
అమృతముదచ్చేవేళ నటే మేన దుంప్పర్లు 
లు ౧౧౫ 
తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె ॥ ఇన్ని ॥| 


దైవశిఖామణికి తట్టుపుణు(గు మేనను 
చేవమీర నించి నెవనేసేయప్పుడు 
వేవేలుగా యమునలో వేమారు నీ(దులాడ(గా 
కావిరి కాళిమ నండా(గప్పినయట్టుం డె ॥ ఇన్ని ॥ 


అలమేలుమంగతోడ నప్పే శ్రీ వేంకటపతి. 
కెలమితో సొమ్మువెట్టి యెంచినపుడు 
కులికి గొలెతలను కూడ(గా గుబ్బలమీ6దఈ 
గలపస పెల్లా వచ్చి కమ్ముకొన్నట్టుండె ॥ఇన్ని॥ 1 





౧. ఈ పాటలన్నీస్వామిమజ్ఞనమును వర్ణించినవే. ఆస్నానవేళ స్వామిలో 
అక్కడక్కడ కనబడిన శృంగారరేఖలు అధ్యాత్మమునకును నహజిముళే. 


“' కమలాకచచూచుకకుంకుమతో, నియతారుణితాతులనీబతనో *” “* క్రవ్రోన్నతే 
కుంకుమ రాగశోణే'” ల వంటివే, 


365 


దేసాళం 


ఇందుకేకా౭టోలు నీవు యిక యవధరించేవు 
కందువ లన్నియు సీమై గనియైనట్లుం డె 


వారి నీవు కప్పురకా పవధరించే వేళ 
విరివిగా నిందరు భావించి చూచితే 
తరుణులనవ్వులెల్లా దట్టమై సీమేనిమీ 6ద 
"పెరిగి పెరిగి యే సేరినయట్లుండె 


భువనేశ నీవు తట్టు పుణు(గు చాంతుకొన(గ 
యివల సీదాసులెల్తా నెంచిచూచితే 
కవగూడి నీసతులకనుచూపులెల్లాను 
తివిరి నీమేనిమీ6ద తిరమెనట్లుండె 


(శ్రీ వేంక కేశ సీచెలి యలమేల్మంగతో 
తావున మెరసేది నేం దలంచితేను 
కోవరపుగాభైై తలగుబ్బలకుంకుమనిగ్గు 
వేచేలయి సీయం దచ్చు వేసినయట్టుం డె 


శంకరాభరణం 


చేతులెత్తి మొక్కరమ్మ చేరి యారతెత్తరమ్మ 
యేతులే బూమెల్లా నిండె నీదేవదేవునికి 


తతిగొని పన్నీటిధారలు పై నించినించి 
సతముగా( బెద్దలు మజ్జన మార్చ (గా 
అతివలచనుంగొండ లంగము లొ త్హినందుకు 
యితవులై. తోంచె నేడు యిందిరాపతికి 


"పల వి॥ 
శ్‌ 


॥ ఇందు ॥ 


। ఇందు ॥ 


1 ఇందు ॥ 2 


$పలవి॥ 
మనో. 


1 చేతు ॥ 


366 


కప్పురపుధూళి మేనం గలయంగ గంపె6దేసి 
నెప్పున సందుసందుల నిగిడించ గా 
చొప్పులె త్రి గొల్లితలచూపులు దా(కినకుమ్మె. 
లస్పు డన్నియును6 గప్పె నందువల్ల హారికి 


తట్టుపుణు 6 గలది యందపుటలమేలుమంగ- 
నే వురముమీ(6ద నమరించ6గా 

నెట్టన( బచ్చి సేసిననెలంతలచేంతలలో 
చిట్టకములెల్లాం. గప్పె (శ్రీవేంకటపతికి 


బౌళి 


ముగురువేలుపులకు మూల మీత(డు 
జిగిమీరి నెదుటను సేవించరే 


ఆంచల6 బస్నీటిబిందె అందుకొని యిందరును 
నించి మజ్జనము దేవునికి. జేయగా 
వంచి సము[ద్రముమీ(ద వానలు గురిసీనట్టు 
పొంచి యన్ని టాను ఉప్పొంగుచునున్నా(డు 


పచ్చకప్పురము మేన బలుమారు మెత్తంగాను 
తచ్చి పున్న్నమచం।దు(డే తానై వున్నాండు 
అచ్చుపుందట్టుపుణుంగు ఆమీ6ద6 బుయ్య గాను 
నిచ్చ? గల్పకతరువుసీడయై వున్నాడు 


అలమేలుమంగతోడ నన్నిసొమ్ములు నించంగా 
పలుపంచవన్నాలసంపద మయైనాండు 
యెలమి (శ్రీవేంక కేకు. డిన్నిటా€౬ (బతాపించి 
కులికి పుణ్యాల కెల్లా గురియైనాండు 


॥ చేతు ॥ 


॥ చేతు ॥ ౨ 


1 పలవి 
మని. 


1 ముగు ॥ 


1 ముగు ॥ 


;ముగు4॥ 4 


367 


అలిత 
మహిమెల్లాం దొప్ప6దోంగ మజనవేళ 
ఛం హక 
సహాజశ్ళంగారాలు జడినె (శ్రీపతికి 
ము త్రేలవానలెల్ల ముంచి కరిసినయట్టు 
హత్తి పన్నీటి జలకమాయ హరికి 
త త్తవాన.( దెల్ల మొయిలు తను బొదిగినయట్లు 
కొత్తగాల గప్పురకాపు గుప్పిరి దేవునికి 


సీలపుంబేరులెలా నిండా6 గటినయటు 
డు బె కు 
తేల6 దటుపుణ(6గు మె తిరి పతికి 
€ం rer 
ఆలరిమెఅ(గు౭దీగె లలముకొనినయట్టు 
కోలుముండె సొమ్ము లెల్తా గుప్పిరి విమనికి 
ల గా ౬౨ 


సెక్కు_నవరత్నములు పెద్దరాసి వోసినట్లు 
ద రు 
యెక్కు_వదండలు గట్టిరి మూరితికి 
వొక్కాట నల మేలుమంగ నురమునం గట్టిరి దె 
చిక్కనినవ్వులు మించె (శ్రీ వేంక పేళశు నకు 


మలహారి 
ఏకతాన వున్నవాడు యిదివో వీ౭డె 
చేకొని మొక్క_రో మీరు చేతులెత్తి యిపుడు 


మంచిమంచిపస్నీట మజ్జన మవధరించి 
పంచమహాోవాద్యాలతో పరమాత్ముడు 
అంచల6 గప్పురకాపు అంగముల మె త్తుకొని 
కొంచక నిలుచున్నాండు గోణాముతోడను 


1 పలఅవి 1 
మమ. 


॥ మహి ॥ 


1 నముహి ॥ 


[1 మహి ।॥[5 


11పలవి గ 
ళా 


"ఎక ॥॥ 


368 


తట్టుపుణు (6 గామీ6ద దట్టముగ నించుకొని 
తెచ్చైలై. చేదనాదాల దేవదేవుండు 
గుట్టుతోడ సామ్ములెల్లా((7)గుచ్చికుచ్చి కట్టుకొని 
వెట్టదీర సురట్ల విసరించుకొంటాను 1 ఏక 4 


తనిసి యలమేల్మంగం దాళిగాం గట్టుకొన 
వెనుకొని యిచెవో (శ్రీ వేంక పేళుండు 
మునుకొని యారగించి మూ(డులోకములు మెచ్చ 
చనవరిసతులతో సరసమాడుతాను 1 ఏక॥ 6 


తిరుమల తిరుపతి దేవస్థానముల (ప్రెస్‌, తిరువత్‌: కా..2,000. 


